ఆనూరీ మటీంగంటి 
వేంకటనరసింహాచార్య |పణీతము 


తాలాంక నందినీ పరిణయము 


సంపాదకుడు : 


శ్రీరంగాచార్య 





ఆంధ్ర ప్రదేశ్‌ సౌొహిత్య అకాడమి 
కళాభనన్‌- నైెథొబా దు 


ఘా ధరలాూఆూంరుం 4 


TALANKANANDINI PARINAYAMU 

A Telugu classic by Asuri Maringanti Venkata 
Narasimhacharyulu (19th Century A D.). Edited by 
Sri Srirangacharya, Lecturer, Sri Venkateswara 
Oriental College, Palem, Mahaboobnagar Dist, Andhra 
Pradesh. 


ఆంధ పదేళ్‌ సాహిత్య అకాడమి, 
హిదరాబాద్‌ 500 004. 


ప్రచురణ : 806 


[పథమ ము[దణ 1980, |పతులు 2000 
వెల రూ॥ 12.00 


(పతులకు ; 

ఆంధ పది్‌ సాహిత్య అకాడమి, 
కళాభవన్‌, సెఫాబాద్‌, 

హైదరాబాద్‌ -500 004, 


ముద్రణ ; 

అలీ చ 

పద్మావలీ ఆర్ట్‌ పీంటర్స్‌, 
హెధర్‌ గూడ, హైదరాబాద్‌ -500 001. 


Paper used for the Printing of this book was made 
available by the Government of India at Concessional 


rate, 


తొలిపలుకు 


ఒకప్పుడు లభ్యమై, ఇప్పుడు దొరకని కావ్యాలను |పచురించడమే 
కాకుండా, ఇంతవరకు అచ్చుకాని కొవ్యాలను కూడా, వెలువరించాలనే ఉద్దేశం 
సాహిత్య అకాడమీకి ఉన్నది. ఈ దృష్టితోనే “తాలంకనందినీ పరిణయా'న్ని 
ఇప్పుడు ముదించింది.. 


ఆసూరిమరింగంటి వేంకట నరసింహాచార్యుల ““తాలాంక నంది నీ 
పరిణయము*”* దాదాపు నూరేళ్ళ (క్రితము రచింపబడినదే అయినా తొలిసారిగా 
ఇప్పుడు ము దణను అందుకున్నది. మరింగంటి వంశంవారు సంస్కృత 
ఆంధ భాషలలో అశేష పాండిత్యాన్ని సంపాదించి అనేక సాహితీ [ప్రక్రియా 
రచనల్లో తమ |పతిభా పాండిత్యాలను [ప్రదర్శించి సాహిత్యాన్ని, భక్రితత్వాన్నీ 
తెలుగులో [ప్రచారము చేసినవారు. 


“తాలాంకనందినీ పరిణయము” రసవత్ప్రబంధం. అందమైన పదజంధాల 
తోనూ, చమత్కారజనక మైన శబ్ద, అర్థ అలంకారాలతోనూ, చితబంధ కవి 
త్వాలతోనూ, చక్కని జొతీయాలతోనూ, మాండలిక పయోగాలతోనూ, యీ 
కావ్యం |పొౌఢ సాహిత్యానురక్షులందరికీ ఆమెతలిస్తుంది. ఈ భూమిలో ఎందాకా 
రామాయణం ఉంటుందో, అందాకా ఈ కావ్యం ఉంటుందని గుండె నిబ్బరంతో 
ఈ కని చెప్పుకున్నాడు. 


దొరికినన్ని (ప్రతులను పరిశీలించి ఈ కావ్యాన్ని పరిష్కరించి, చక్కని 
కీ ద్రిక్ర సమకూర్చి అందించిన శ్రీ శ్రీరంగాచార్యులకు అకాడమీ పక్షాన కృత 
జ్ఞతలు తెలుపుకుంటున్నాను. 


హైదరాబాదు, ఇరి'ఎంటి కృష్టమూ రి 
1-9-1980. కార్యదర్శి 


తాలాంకనందినీపరిణయవు 


విషయసూచిక 
ఆనూరి మరింగంటోవాదు ౧ 
వంళ్‌ వృశము ఇ 
మరింగంటి కవులు ౫ 
వోంకోటు నరనీంవోచాడ్యు లు ((గంథక ర్త) ౧౧ 
కాలము ౧౪ 
కృతులు తతో 
[ప్రతుల వివరము ౧౮ 
త్య తినమయాలోకనము ౨౧ 
కథాఖేద ములు ౨_౨ 
కవితా విశేషములు ౨౬ 
వర్ణనలు ౩౧ 
అనువాదములు ౪ 
చితక విత ౪౩ 
అలంకారదర్శిని ౪౬ 
సామెతలు-జాతీయములు ౫౧ 
పద [ప్రయోగములు ౫.౨ 
అనుకరణలు =పోలికలు ౫౫ 
సంశయములు ౫౮ 
పరిష్కరణ ౬.౨ 
కత జ్ఞతలు ౬౪ 
తాళప[తాల (పతివింబము ౬౫ 
[ప్రథమాశ్వాసము ౧ 
దిితీయాక్యాసము ౭౯ 
తృతీయాశ్వాసము ౧౪౭ 
చతుర్థాశ్వాసము ౧౯౯ 
పంచమాశ్వాసము ౨౬. ౫ 
వషష్టాశ్వానము 3౩3౧ 
గద్యపద్య సూచిక. ౧ నుండి ౩౨ 
సవరణలు. ౧ నుండి ౪ 


20; 


ఓ 
ఖే 
. 


శ్రీమతే రామానుజాయ 


కఠ6ిక 


దశా 


' శ్రీకామినీమణి సీకు మోహపుటాలు 
వై కుంఠనగరి దేవరకు |హోలు 
గాలిమేపరిదొరగారు సీపాదాలు 
పెగప్పినడి మంచిపైడి శాలు 
గిరినె త్రి వేల రక్షించె సీకొన్నవేలు 
దనుజులమీద నీదాడికోలు 
నిగమాంతసంతతుల్‌ నీనిల్వుటంగీలు 
పరులకుడీలు నీపక్కి డాలు 
నిగారంపువలపు మన్నీసిబో లు 
కోవిదస్తుతి నీకు తక్కో_లుమేలు 
కరుణదాసుని దైన్యంబు కడకు[దోలు 
కేశవస్వామి! భాస్వత్థగేశగామి. 
ఆనూరివురింగంటి వాడు 
తరతరాలుగా గీర్వాణాం ధభా 


షః 
రచనలద్వారా సాహిత్యచరితలో సు; 


మజింగంటికవుల జన్మ 
స్థానము నల్లగొండతాలూకాలోని కనన [గ్రామము (పూర్వ మె పాంతము 
న్వు రకొండ సీమగా సను తము). మ మ 


వతంసులై అనేకవిధములై న తమ 


వహ 6గంటిక వుల కుటుంబాలు రానురాను 

అన్య|పాంతాలకు వెళ్ళి నర అట్టి |గామాలలో , మొదటిది హుజూర్‌ 

నగర్‌! తాలూకాలో సీ 'యాతవాకిక్ల, ఈ |గామాన్ని నాటి మహమ్మదీయ 

(ప్రభువు ఇ్యబహీం కుతుబ్దా వీంకి న ముగా నొసంగినట్టు గోదావధూటీ 

పరిణయము (ము దణ 1౪58) శల్వపిళ్ళ రాయచరి[త* (అముద్రితం) కృత్యా 

నోటీ హుజూర్‌ రవ మొదటి వేడ “లోచదుచెల్ల' 19895 

నిజాం నవాబు ఈ పేటి పెట్టి వచ్చానా వాలీచోనీనాశు[ చూ. నీలగిరివ [తిళ్ల 

Sy 19885) "సె పై వతళలో “ఫర్మానా” యథ్రాతభలగా ము [దింబినాటు, 
2. దీ) (వాళవతి ( శా బి, రానురాజుగొరినద్ద గలదు, 


దులవలన తెలియుచున్నది. యాదవాకిళ్ల గాక, సూర్యా పేట, సూర్యా పేట 
తాలూకా నరసింహపురం, మిర్యాలగూడెం తాలూకా అనుముల, జనగాం 
తాలూకాలోని మల్చంపల్లి, కల్వకు ర్రి తాలూకాలోని కోనాపురం నేటికీ మరిం 
గంటివారి నివాస్యగామాలు. ఇవియేగాక ఈ|పాంతంనుండి వెళ్లి ఆంధ |పాంత 
ములో స్థిరపడిన కుటుంబాలు గలవు. అవి విశాఖపట్టణం జిల్లా భీముని 
పట్నం, కృష్టాజిల్లా మొఖాసా కలువపూడి, ఏలూరు తాలూకా లక్ష్మీపురం, 
ఇవన్నీ మరింగంటివా రుంటున్న |పాంతాలు (గ్రామాలు, 


ఇక వీరి గృహనామము మిక్కిలి విశిష్టమైనది శ్రీమ[దామాజులవారి 
గృహనామము ఆసూరివారే ! వీరి యింటిపేరును అదియే ! మొదట వీరు 
ఆసూరివారు. తరువాత మరింగంటి చేరి. 'ఆసూరిమరింగంటి యెనది. ఈ 
పేరు వచ్చుటకుకూడా ఒక చిత్రమైనకథ- ఈ కవుల రచనలవలన తెలియు 
చున్నది. ఆ బివయముది. 


(ఈవంశంలో (గ్రంథాలతో తెలిసిన మొదటికవి 'శతఘంటావధాని 
సింగరాచార్యులవారు. ఆయన తన కృతులలో ఒకమైన “దశరథరాజనందన 
చరి[త 1 యను నిరోష్ట్రరామాయణము కృత్యాదిలో (౧-౧౫,౧౬) తెల్పిన 
విషయ మిది. తరువాత వారు కూడా ఇదే విషయాన్ని తమ్మ గంథాలలో తెల్పి 
నారు.) 


శేషాంశసంభవులై న లక్ష్మణాచార్యులవారు పన్నెండు వేలమంది [తిదండ 
సన్నాసులు, ఏడువేలమంది ఇతరజనము, డెబ్బయి నాల్గువేల గురుజనము, 
లక్షమంది తిరునామధారులు- వీరందరూ వెంటరాగా శ్రీవై ష్టవమతస్థాపనార్థము 
బయలుదేరి ఆనుకూలురను (గహించి-చెనటులను శిక్షించి-అప్టదిశలలోను 
శ్రీమతమును స్టాపించి- శ్రీరంగ వేత మునకు విచ్చేసిరట. ఆ విధముగా వచ్చిన 
లక్మణదేశికులవారిని చూచి- శ్రీరంగ నాయక స్వామి _ 





1, ఈ(గంథయును నావరిన్ష గర ణ-వీఠితతో ఆం (ధో [వదే ళ్సాపొత్యో 
బకాఢమీవాట (౯897ల లోమ, 1979 లోయ) (వచురింబినాడు, 


కం. కొంటిన్‌ లక్ష్మణమునివరు 
గంటిం గూరేవదేశికస్వామి, మటీం 
గ౬టి నదెవ్వరన- “మతిం 
గంటి' మహాన్వయము దనరె గణ్యం బగుచున్‌, 


ఆనెనట---- (దశరథ + ౧-౧౬) 


ఆప్పటినుండి వీరింటి పేరు ఆసూరి .-మటింగంటి = ఆసూరి మజింగంటి 
మైనది. నేటికీ వీరిలో మరిగంటివారు కొందరు, ఆసూరి మరింగంటివారు 
కొందరు, ఆసూరివారు కొందరూ గలరు ఎక్కువభాగము మౌద్దల్యగొతులే. 
ఈ తాలాంకనంది నీపరిణయమ్కును పెగృుహనామమునుగూర్చి -- 


కం. కంటిమి మిము. గూ రేశుల( 
గంటిమ్‌ మీవెంటవచ్చు ఘనులెవరొ మజిం 
గంటి మని బల్క- నది మా . 
కింటికి పేరుంట నామహిన్‌ రహి కెక్కెన్‌. (౧-౩౫) 


తెల్పబడినది. 


నేటికీ తెలంగాణలోని ఆచార్యపీఠాలలో మరింగంటివారిదే పెద్దపీఠము. 
వీరితర్వాతనే కందాళ, భట్టరు. పీఠాలు పేర్కొనదగినవి. “తాతాభార్ల్‌గ్రార్‌ 
ము(బోవలెనే “నురింగంటోవారిము [ద కూడా (పభావవంత మైనది. థ్రీవైష్ట 
వానికి పుస్టిచేకూర్చిన వీరు సమాశయణప్రదానంలోను, శిష్యసం చారంలోను 
నేటికీ ఆ|గగణ్యులే ! అటు కవిపండితులై ఇటు సం పదాయబద్ధులై తత్పచారకు 
లైన వీరిని గూర్చి తాలాంకనందినీపరిణయములో 


స్‌, మం[తమం[తార్టస్వతం[ తమంజుల 
థి 
చేత చేతనుల రక్షించినారు 
దీనావనకృపాన దీనాభిధానచిం 
తామణిఖ్యాతిచే దనరినారు 
కుంభినీపరవాది కుంభిసీం|ద్రవిభేద 
కంఠీరవపభ గాంచినారు 


శ మదయాగుణరత్న సముదయావా ప్రిని 
త్మీరాబ్టియన ( గీర్తి( జెండినారు 
నయవిలక్షణసనత్యవినయగరిమల 
మహిమహిమ గాంచి రఖిలదిజ్య పాత కీ_ర్టి 
సర్వచార్వాకముఖమతదుర్విహో[గ 
గర్వుహరులు మజింగంటిపూర్వుగురులు. (౧-౩౮) 


అని తెల్పబడినది. 
ఇది ఈవంళ మువారిని గూర్చిన సంకీ ప్రపరిచయము'. 


తాలాంకనందిసీపరిణయక ర్రయెన వెంకటనరసీంహాచార్యులు గారు కృత్యా 
దిలో తమ “వంశావతారవర్ణన' (౩౧-౫౭) చేసినారు. దాని ప్రకారము వంళబ్బ శ్ర 
మ్‌ట్టు గలగు. ఈవంశవృక్షకు దశ రభరాజనందనచరి[త, గోదావధూటీపరి 
ణయము*2లలో గల వంశవృక్షములు తేడాగా గలవు, సింగరా చార్యులవారిని 
ఈవంశీయులు గౌరవముగా పేర్కొని తంంతురు. కొన్ని తరాలు గడుచుటవలన 
వంశవృక్షములు వేరే రయినవి. సురతాణీపగిణజయము3 (వారణాసి అచ్యుత 
రామకవి రచన) నందు రచయిత తమగురువులుగా మరింగంటివారి వంశ వృక్ష 
మును కొంత తల్పినాడు వీనన్నిటినీ సమన్వయపరచి చూచుట అవసరము. 
నాకు లభించినంతవరకు మరింగంటివారి వంశ వృక్షమును చేర్చినాను. భావిపరి 
శోధకుల కిది తోడ్పడవచ్చును. 


నురింగంబోతఖులు ష్‌ 


1. బివరమలవ చూ, “బళరోధోరాజునోందోనోబోరి [తి దీతికో, 


మ/దణ 29ల్‌లి నం, అనూరిమరింగోంటో (లీరంగాచాడ్యు లవాడ 


రామగిరి (నోర్లిగొండ్‌ ) మహీకాఖొ క్ర కయాజుమువాథు దీనిని ము[దోణ 
చౌయింబినాథ. 


లీ. ఈగంధమను వోగబుక్ళ(గంథమాలవాట. 19తి2లో (వీచు 
రింబిరి. సింపౌదోతలు భాగవతుల న్భ్రనీంవాళర్భ, వరివ్ష ల్లో వొరణాగీ 
అభ్యుతోరౌముకో బి, (రోభోయిలో సొ(తడు) . 


ఇక తాలాంక...క ర్త తనవంశావళిలో తెల్పిన వారిని గూర్చియు అనంత 
రము గలవారినిగూర్చియు తెలిసికొనుట అవసరము. 
తన (పపితామహుగై న భావనాచార్యులవారిని గూర్చి- 
గ. తనదు వా|క్రౌఢ సిద్ధాంతసూక్తులు జగ 
ద్గురునకు వ్యజపంజరము లయ్యె( 
దిను రచించిన [పబంధకథాసు ధానిధుల్‌ 
దాస్యకోటికి భాగ్భధనము లయ్యె 
దనుజేయు సంతతదానధారాయురుల్‌ 
పండితాళికి మెట్టపంట లయ్యె( 
దనయశశ్చం|దికాధవళరు క్రతి ధరా 
తరుణి కె శిక పుష్పదామ మయ్యె, 
దనదు జిహ్మాంచలంటు వాగ్వనిత కెపుడు 
మంగళోత్తుంగమయనృ త్తరంగ మయ్యె 
ననగ జెలునౌందు విమతసంహతివిదారె 
జనమనోహారి భావనాచార్యసూరి. (౧-౪౦) 
ఈవిధముగా తెల్ఫెను, 
తన తం్మడియైన భావనాచార్యులవారు మిక్కిలి (ప్రసిద్ధులు, వేదాంతళాస్త్ర 


నిష్టాతులేగాక మహ్మాపతిభావంతులని యీపద్యముద్వారా వ్య క్తమగుచున్నది- ౪ 


సీ. కాస్త్రనిషిద్ధాన్యజనకాలకూటంబు 


కుటిలకుతర్యా..శి గుండెదిగులు 
విజ్ఞానశూన్యదుర్విమతాశికిని మితి 
వెక్కురు .కు నుక్కు ముక్కు. గొయ్య 
వికటమాయావాదులకు రొమ్మ గాలమ్ము 
బౌద్దకాననబ్బహద్భానుమూ ర్తి ది 
బార్వాకమత త మ్ప్చూుటభాస్కరద్యుతి 
కూకజై_నేభకంఠీరవంబు 
సకల వేదాంతళా స్త్ర పసంగ పాళి 
సంస్కృృతాభిలసాశీల్యసద్దుణా? 


కుటిలడుర్మద శై లే్యదకటకపటల 
చటులదం భోళి భావనాచార్యమౌళి, (౧-౪౭) 


(దీనిలోని ౩.౪. చరణాలు, పంచధాటీశోకాలలో ఒకటైన- 
పాషండ|దుమషండదావదహన శ్చార్యాక శై లాశనిః 
బౌద్ధధ్వాంతనిరాసవాసర పతిః జై నేభకంరీరవః ...” 
అనుదానికి అనువాద[ప్రాయములుగా గలవు) 


ఈ భావనాచార్యులవారి తం|డికూడా మహా పతిభావంతుడు, దురితాఘ 
దూరుడనే విరుదము గలవాడు, వాదిమతవిఖేదనుడు ,సంస్కతాంధ్ర [ద్రావిడ 
కవితా సమర్థుడు. సదాచార్యసేవాస క్తి గలిగి-వచశ్ళ క్తిచే కుమతుల హృద్బే 
దియె-వీతరాగుడై న యీనరసింహాచార్యులవారు సాక్షాత్‌ నరసింహుడేనట. 

(౪౨.౪౩) 


ఇట్టివారి ప్మౌతులు అనగా భావనాచార్యులవారి పుథతులే, వేంకటరాఘనా 
చార్యులు, వేంకటనరసింహాచార్యులు వీరిలో -వోంఠట రాఘనాచాడ్యులు., పస్తుత 
(పబంధక రకు అ|గజులు వీరిని కవి మిక్కి.లిభ క్రితో వర్ణించినాడు.వీరి కృపా 
కటాక్షమువలననే తను అభివృద్ధిచెందినా ననియు,కంటికి రెప్పవలె నన్ను కొపొడీ 
నాడనియు తెల్పుటయే గాక (౧-౫౩ ,౫౪) 


శ్రేషలో - 
గురునియామక ము చేగొని ధర్మదీక్షచే 
యారామపదమునం దధివసించె 
దానవారి పభాతతీదిగ్స్భరణజేసి 
శంకరధర్మశాసనత మించె 
కడుజడధి[కోధగర్వం బపనయించి 
మి[తజాత స్నే హపా[త్రత( గొనె- 
సద్గుణఫలర సాస్వాదనా మోదియై 
యంగ దాదిబహుకృతిం [(గహించె 
వాదకోవిదదు వృతివాదపం క్తి 
నుఖవిభంగయశః|పా ప్ప ముదితుడయ్యె 


చి తకావ్యుండు మౌద్గల్యగోతజుండు 
రాఘవార్యుండు రెండ వరాఘవుండు. (౧-౫౬) 


అని [పశంసించినాడు, దీనివలన కవిగారిభక్రియేగాక అగజునిగొప్ప 
తనముకూడా వ్య క్రమగుచున్నది. ఈరాఘవాచార్యులవారు కొన్ని[గంథముల 
చెప్పినారట. అవి యేవి లభింపలేదు. కాని అంత్య|పాసతో సీసపద్యములలో 
చెప్పిన కేళవన్నామిళతకము! లభించినది. వీరి [పహొతులై న వేంకటనరసింహో 
చార్యులవారు తమ “'మాలతీవసంతము'లో ఏీరినిగూర్చి_ 
a సంసతాం ధక విత్వసాహిత్యచతురు (డై 
పరకవాదిభీకరపటిమ గాంచి. 


యంత్యనియమంబుతో భ క్రి యవఘశింప( 

గేశవస్వామిశతకంబు శ్రీశునెడల 

జెప్పె మటికొన్ని[గంథముల్‌ చెళ్నుమీఆ 

సరసగుణ హేశ రాఘవాచార్యమౌళి. (1-10) 
అని తెల్పినారు. 


ఈశతకమున ౧౭౮పద్యములు గలవు. “కేశవస్వామిభాస్వత్థగేశ గామి” 
యనునది మకుటము. శతకము చివరలో “__మనకే మనకేశవసేవ జేయుమా 
అనుమకుటముతో “క్షమావింశతి' పద్యాలు గలవు. ధారాశద్ధిగలిగి చక్కనిపద 
బంధములతో నున్న యీశతకమునందు ఉర్దూఫొరసీపదాలు అంత్య పాసలలో 
చక్కగా ఇమిడినవి కవి తన భ క్రిపపత్తులను వెల్సడించినట్టుగానే జీవితము 
నందలి బాధలను ఈపద్యములో వ్య క్తపరచినాడు. 


పాపిష్టినరుల వెంబడి బడి యాచించి 
యాళచే నళనార్థినై చరించి 


1. చూంనావ్యానమ “మరింగోంటో వోంకటరాభువాచాడ్మంలు కేళనస్యాంబి 
తరము భారతి. 1957 థీసెంబిటు, 


పు[తకళ తు లా ప్తులుగదాని భ్రమించి 
కాని కార్యములకై కళ వళించి 
యతిపామరుండనై యఘములే యార్డించి 
పుణ్యమే మెటు(గని పుట్టు గాంచి 
సల్పబూనినపని సాగఠ చింతించి 
మంచిదోచక బుద్ధి మందగించి 


దేవర నెజుంగదగినట్టి తెలివి డించి 
దిక్కుమాలిన నను కృపాదృష్టి గాంచి 
సీవె రక్షించగావలె నేటినుంచి 
శేశవస్వామి భాస్వళ్టగేశగామి. 
ఈరచనలోగల విశేష మేమనగా-కవి తననుగూర్చి-తనశ తకరచనా 
కాలమును గూర్చి |వాసినాడు. శతకరచయితలలో ఇట్లు తెల్చినవారు అరుదు. 
ఆపద్యము లివి, 


ఇది వృషా[దిస్వామి పదభ క్రినిరతుండ 
తత్కుపాలబ్దమేధానిధుండ, 
గురుతరమౌద్గల్యగోతసంజాతుండ 
శ్రీ వాస గురుపాద శేఖరుండ 
ఇంటి పేరిట మటీంగంటివా రనుచుండ 
భాస్వన్నృసి:హార్యప్మాతకుండ 
మహిభావనార్యకుమారా[గగణు?ండ 
వేంకటరాఘవార్యాంకితుండ 
నేడు నాతొలినోము అన్నియును బండ 
పూని శతకం బనెడు మల్లె పూలదండ 
కూర్చి యర్పించితిదె నీకు మెడనునిండ 
కేశవస్వామి 'భాస్వత్త గెశగామి. 
శతకరచనకాలమును గూర్చి- 
శాక వాహనగతళ క వర్షములు వసు 
బువిగిరిశ శిసంఖ్య రూడి నడన 


రొ 


(పభవాడిషష్టిసంవత్సరాంతస్పంస్థి 
తానంద నామాబ్ద మవని గడవ 
తలపగాదగు దాకితలను పేర్నెలనిండు 
పున్నమరోజున (బొద్దుబొడవ 
కేశవపురచెన్న కేశవశ తకంబు 
నిండి నామది నాత డుండి నుడువ. 
తద్దుణస్తుతి మధురా మృతం౦బు కడవ 
గా భజించిన నరులఘాఘముల గడవ 
గలిగి కల్యాణక రణభోగములు గుడువ 
కేశవస్వామి! భాస్వత్థగేశగామి. 
డీనిప్రకారముగా శతక రచన ఆఎందోనంభోత్సర, మార్గణిర భద్ధఖొ రజీ 
ఖ/(ళవారము. 1775 శ. సంకు సరియగు తేది. 11-11-1858 అగుచున్నది. 
పీఠిక |పారంభములో గల పద్య మిందలిదే! 


చాలాకాలం|క్రితము వరంగల్లునుండి వచ్చే “మనోరమ” పత్రికలో ఈ 
శతకము కొంతముదణ మయినదట.' అనంతరము రచయిత పపౌ[తులు వేంకట 
రామానుజాచార్యులవారు 1961 సం. దీనిని ముదణచేయించినారు? (మంజు 
వాణీ పెస్‌, ఏలూరు) ఎన్నో తప్పులు పడినవి, (దీనిని చక్కగా సంస్కరించి 
నేను త్వరలో విపులపీఠికతో | పకటింపనున్నాను).ఇందుండి ఒక్క. పద్య ముదా 
హరింతును- 

సకలసురాసువుల్‌ బెకలించు నీదాబు 

నిఖిలాగమము లెల్ల సీకితాబు 

“లలి జగ త్ర్గయము లేల(గ నెవ్వడు నవాబు 
తుద నెవ్వడిచ్చు నీతో జవాబు 


1 .'మరింగంటికవులు'-0-9-1960 “ఆఅం(ధభఖాూమి” (వొలంభో 
నంబికలో డా, బిడుదురాజు రామరాజుగారి వ్యానము, 

- భల మ్యదణనవై బీరితీ భతకాన్న మూనాయగగారే (వానియిబ్బినాడ, 
అయినా, ఈ (వతిణిధార్భి ము (ధోణలో బీవీయు తెల్సలేడు, 


అలు 


సీమానసమున జనించె నీమహతాబు 
వై నతేయు(ె నీసవారి యాబు 
కడముట్ట నిన్నెన్నగలదె నాకుపాబాబు 
పుడమిలేడిక నన్నుబో ల్లరీబు 
నేకు [బహ్మాండభాండంబు నిండుగాబు 
యెల్ల వేల్పులపొల్పు నీకే హిసాబు 
సీకటాక్నేక్షణ[పా_పి నాకు జేబు 
కేశవస్వామి భాస్వత్థగేశగామి. 
బావనావాడ్యులుగాడ- పైశతకక రకు పుతులైన వీరు రచించిన ([గంథ 
ములుగాని-వాని వివరములుగాని తెలియవు. వీరియొక్క-పొ|త్రులై న వేంకటనర 
సింహాచార్యులవారు తమ మాలతీవసంతములో - 
హరికారుణ్యర సప సాదక వితాహాదెక చాతుర్యసం 
భరితాధారమహ[త్పభావరచ నాపారీణసన్మానబం 
ధురకీ ర్తి వతదీక్షిణాద్భుత గుణస్తోమంబునన్‌ (శేఘ్రండై 
ధరవ ర్తించెను భావనాహ్మయు (డు విద్వ దై ఏభనో శే ఎతు(డై, (1-14) 
అని మ్మాతము తెల్పినారు. ఇట్టి వీరిపు[తులే 
వోంకోటరాథువొచాట్యు లు- మాలతీవసంతక ర్త వీర్రి కుమారుడే.తం, డిగారిని గూర్చి 
ధరనా వేంకటరాఘవాహ్యయు (డు విద్యావై భవస్ఫూ ర్తి నె 
ల్థబికుం |బేమ ఘటిల్ల (జే యుచును బాల్యం బాది కాస్తాంర్థధ 
ర్మరహస్య|పతిబో ధితుం డన(గ నై ర్మల్యాత్ముడై శ్రీరమా 
వరనామామృతసారసంక లితహృద్యా్య పిన్‌ విరా జిల్లెడిన్‌ , (1-16) 
వాసిరి. ఈరాఘవాచార్యులవారికి అయిదుగురు కుమారులు, ఇద్దరు 
బిడ్డలు-వారిలో పెద్దవారు- 


వోంక ఖరామానువాచాద్యు లవాడు క కృష్టాజిల్హా ' మొకాసాకలువ పూడి” లో 
నివాసముగానుండి 1972 సంవత్సరమున “కుధరవల్లి'లో పరమపదించినారు. 
పీరు “భల్హాతక కే త్రమాహాత్మ్యము'ను పద్య|పబంధముగా [వాసినారు, చక్కని 
శవితతో సుమారు ౪౦0 గద్యపద్యములుగల యీ రచన అము[దితముగా 


౧౧ 


గలదు. 1969లో కవిగారు దీనిని నాకు పంపించినారు, వీరే తమ ప్రపితామహుల 
కేశ వస్వామిశ తకమును ముదణ చేయించినారు, వీరిపుతుడు సీతారామస్వామి 
గారు ప్రస్తుతం నూజివీటిలో నున్నారు. ఈవెంకటరామానుజాచార్యులవారి 
సోదరులే- 

నోంరో భనరనింవావాడ్యులుగాడు 5. వీరుబహువిధ్యగంధకర్తలు. సూర్యా 
పేటలో నివాసముగా నుండి 5-8-1961 న, పరమపదించినారు. వీరికృతులలో 
[పబంధ-నాటక-యక్షగాన-స్తో త -శ తక ములు కలవు. కవిగారి శివ్యలు - అభి 
మానులు కొన్ని[గంథములను వారుండగానె (పకటించినారు. మరికొన్ని నేటికీ 
అము [దితములుగా గలవు. వీరిక్సతుల నెంత సంక్షి ప్రముగా సమీక్షించినను 
విషయవి స్పృతి యగునని-వానిజాబితా నొసంగుచున్నాను, 


ము/దితములు. 
భలరములుఎ 


౧. రాఘవశతకము 

౨. గోపాలచూడామణిశతకము 

8, కళ్ళచెణువుసీతారామశ త కము 

౪.  (శ్రీమత్రిరుమలాపురభోగసుందర సీతారామ 

చం దఆంత్య|పాసళతక ము 

ణః మానస|ప బోధశతకము, 
సో తోయులు 

౧. _ గోదాదేవీ స్తవము. 

౨. శ్రీసత్యనారాయణ సోత్రతారావళి 

కి, శ్రీఉర్ణుగొండలక్ష్మీ నృసింహ స్తవనక్ష్మత మాలిక. 

౮, భ్రీకళ్ల చెలువుసీతారామచం ద నక్షతమాలిళ , 
వద్య (బంధము బ:- 

౧. మాలతీవసంతము. 

౨. సత్యనారాయణచరి త. 

ఈ ఆచార్యస్మృతి 


౧౨ 


నొటితయులు? 

౧. పద్మవ్యూహమి, ౨. అనిరుద్ధవిలాసము, ౩. కూర్మనారాయణ 
చరిత, ౪: సుమాలినీ పరిణయము, ౫. సుచ్మితాభ్యుదయము, ౬. (పద్యుమ్న 
విజయము (వీథినాటకము) సుందరి విలాసము ((పహసనము), 
నారికథ్‌ *_౦. సత్యనారాయణచరి త, ౨. రామానుజన్‌ భవము, 
అము/ దితౌలు: _ 

అ తిరుమల వేంక టెళశ్వర | అంత్య పాసశ తకమి, 

౨. నీలాసుందరీపదిణయము (ప్రబంధము) 

౩. శశిక కాసుదర్శనీయము, 

౪, లలిత (సాంఘిక నాటకము) 


జ్ర ది ము దితాము దితకృతులు, కవిత్వము పూర్వకవుల ఫక్కిలో 
నున్నను సులభ, గాహ్మముగా నుండును. వీరిపుతులు భ్రడషో త్రమాచాద్యలు 
గాథ (147.1988), సూర్యాపేటలోని డిగీ కళాశాలలో ఆం; ధోపన్యాస 
కులుగా నున్న ఏరు అనూచానముగా వచ్చుచున్న కవితావ్యవసాయమును 
సాగించుచున్నాను. వీది కృతులలో “యాదగిరిలక్షీనారసింహ[పభు' శత 
కము ముుదణమయినది. “వేంక టేశ్వరశతకము, ఒక ఖండకావ్యము అము[దిత 
ములుగా గలవు. శ్రీమాన్‌ ఆచార్యులవారు సంస్కృతాం| ధములలో నేగాక 
పొందీ, ఆంగ్ల్రభాషలయందును మంచి [పవేశముకలిగి కవిత చెప్పుదురు. వీరి 
చిన్నాయనగారు (వేంకటనరసింహాచార్యులవారి సోదరులు) వొంకథాచాడ్యుల 
వాడ, వీరికి పురుషసంతతి లేదు. నల్గురు కుమా _ర్రెలు గలరు. దక్షిణ భారత 
హిందీ |1పచారసభ మహావిద్యాలయమునందు |ప్రిన్సిపాలుగా పనిచేసి [ప్రస్తుతము 
వ్మిశాంతినంది విశాఖలో నున్నారు. వీరి రచనల వివరము తెలియదు. 
చౌన్న క్క వయూచా జ్య లవాడ:-వీరి కృతులగూర్చిన సమాచార మేమియ తెలి 
యదు. ఇరువురు కుమారులు. ఇరువురు కుమా రైలు వీరి సంతానము, పెద్ద 
కుమారుడు వెంకటరాఘవా చార్యులుగారు (జననము 1944) రెండవవాకు (సత్య 
నారాయ ణాచార్యులవారు (ఏరిజననము 1959) ఈ చెన్న కృష్ణమా చార్యుల వారి 
సోద్రరుఖే. 


౧౩ 


లజ్భశాచాద్యు అగాడ (16. 12-1920):- ఏరు తమయన్నగారి రెండవ 
పుతుడైన సత్యనారాయణాచార్యు వారిని దత్తునందినారు. 1988లో భీముని 
పట్నంచేరిన శ్రీమాన్‌ లక్ష్మణాచార్యులవారు కలముబట్టి |పౌఢకవిత చెప్పుట 
యం దెంత |[పతిభగ వారో కాలికి గడ్జెగట్టి హరికథలను హృదయంగమముగా 
జనాకర్షణగా చెప్పు నై పుణ్యముగలవారు, పీరి భీమపురలక్ష్మీనర సింహ పభు 
శతకము (1959 ముదణ) 'శబరీసపర్య (1968 ముద్రణ) యనుకృతులు 
చక్కంనిక వితతో గలవు. అము డత రచనలలో 1250 గద్యపద్యములుగల 
్రీసత్యసాయిచరి[త గలదు. ఇది రెండు భాగములు, 1పథమభాగములో ఆవి 
ర్భావము, లీబావిహారి, బాలబాజా, మొదలగు శీర్షికలు ద్వితీయభాగము 
నందు అవతారవై భవము, ధర్యోద్ధరణ అనే శీర్షిక లున్నవి. విద్యున్మాల 
మయూరవృ తమువంటి విశ్లేషచ్చందస్సుంు గలవు, ఇందుండి రెండుపద్యముల 
నుద్ధరింతును. 

శ్రీకరమై సుధీజ .వశీకర మై కవిపండిత| ప్రజా 

నీక మహర్నిశల్‌ గొలువ నిత్యకళాన్వితమై చెలంగు ర 

త్నాకరవంశ మొుక్కటి ఘనంబగు పెంపు గడించె కీర్రిల 

శక మనీయకంఠ మణికీలితహాటకహార మో యనన్‌, 


మొణ సెన్‌ [బాహ్మణవేదమం[తములు దీప్తుల్‌ చెందె దిగ్వీధులన్‌, 
విరిసెన్‌ మంజుల నీరశాతములు మాదీంకంబు మంచారముల్‌ 
గురుసెన్‌ శారదచ ౦ దికాధవళ పంక్తుల్‌ బర్యె (భస్థలిన్‌ 
దురితౌఘంబు లణంప సాబిభగవంతుం డాంధిపై నిల్వగా. 
ఇది-ఈ కవిసోదరుల వంశములోనివారి పరిచయము". దీనిలో |పస్తుత 


1. మరింగంటి నరనింవాచాడ్యం లను కఎి_నంన్భ్భృతములో కళై రీ 

బౌ భొబోదివాకరముి” అగు అలంకొల్‌ బాన్త్ర ౮ ౦థ మును (నొనినాదు, 

52 (వతలు, మైహాదు, మ్యదాను.(వొబ్యా లిఖిత ఫ్రున్తత భ్రాంథా గారి 

యములందు గలవు. ఈ (గంథ్‌ముబుటూ లి మ |దిను బిళ్ళ విధ్యా లయ 
నంనగ్యత శాఖలో లీ నీ యన్‌, రాధాక్ళన్ల నొ వరితో ధసోనోశి 
నీధ్ధాంత వ్యా నము (వొయుతున్నాద, పర్య వోజవలు ఎలు కొఖ్రాొధి 
వతి (శ్రీమాన్‌ డౌళ ఎ. నర నీంవోచాడ్యు లగాడు, (బూ బీరి 
వ్యానము geneology of the Marimganti Family. 
Annals of Orivutal Research ofthe University 
of Madras Volume XXVIII Part-l, 1878. 


గ 


0 


గ్రంథకర్త శాఖవారిని గూర్చిగాని, వారి రచనలగూర్చిగాని తెలియరాలేదు. ఈ 
కవి అన్నగారినుతునిగూడా పుతనిర్వి శేషముగా భావించినాడు కావున ఈ వివ 
రాలన్నీ ఈయబడినవి 

ఇక =-తాలాంకనందినీపరిణయక ర్లయె న- 


పోంఠభినరని ంవోబా ద్యుల వారినిగూర్చి తెలుపుదును. 


ఈకవిగారు చరమదళవరకు కనగల్టులోనే నివసించినారు. అన్నగారి 
ప్యుతుని పుత్రనిర్విశేషముగా భావించినను జీవితములో ముఖ్యముగా అంత్యదళలో 
మిక్కిలిబాధ లనుభవించినట్టున్నారు. ఈవిషయము లభించిన వీరిరెండు చాటు 
పద్యాలలో నొకదానిద్వారా వ్య క్రమగుచున్నది. ఆపద్య మిది- 


భాం పెద్దల్లుం డొక నల్ల_దాంచు పియమౌ పెండ్డాము నాపాలికే 
జిద్దూఖో రయె; కన్నత ల్లైపుడు నాచేటే నిరీక్షించు, బే 
హద్దొ కాపుర, మగ శిష్యజన మర్ధాంధుల్‌ దయాహీను లే 
(పొద్దుం తుచ్చులగూడియున్న సుతు. డప్పు( నృప్పు చింతంప డ 


స్మద్దోషంబుల నెన్నుచున్‌ వదినె నామాటంటె రౌదాకృతిన్‌ 

హుద్దాహుద్ది బెనంగు, నన్నసుతు( డేయు క్రం బెరుంగండు, నే 

నెద్దిం దోచక (ప్రొద్దుబోక పొరుగిల్లై సొచ్చినన్‌ రంకులె 

సిద్ధంబై పెనురద్ది భాసిలెను, ఛీ! ఛీ! యిట్టి పాపం బిలన్‌ 

గద్దా!శ్రీ కనగంటివాసనను శీ ఘంబే మృతుం జయవెే! 

అని వగచినారు. దీనిలోని “అన్నసుతుడు' యుక్సాయు క్రవిచారణలేని 
వాడుగా తెల్పబడెను, లోగా తెల్పిన మాలతీవసంతపద్యము ఇతనిని గొప్ప 
వాడుగా నిరూపించుచున్నది. మొ త్తముపై కవిగారిబాధను తెల్పుట కీ పద్యము 
గలదు. అందుకే వీరిదే మరియొక చాటువు. దీని సందర్భమిది. 


కవిగారు శిష్యసంచారమునకు వెళ్ళి తిరిగి వచ్చుచుండగా మార్గమధ్యమున 
వీరిని తస్కరు అడ్డగించి సంపాదించుకున్న వస్తువు లన్నింటిని దోచుకొనిపోయి 
నారు, అప్పుడు చెప్పిన దీ పద్యము (దీనిలో పేర్కొనిన ఇందు ర్తిసీమ చామలపల్లి 
నల్జగొండతాలూకాలో గలవు. నలచరి త్రము|వాసిన సిరిపెగ్గడధర్మన ఈ 
ఇందు ర్హివాసియే.) 


రశ 


ల్‌ 


శ్రీనిలగిరి సీమలో నొప్పు కనగంటి 
పురము లోపలను కాపురమునందు 

ఘన మజణింగంటి భావనగురూ త్తమ పు 
తకుడ నృసింహాభిధానకవిని 


యేను సంచారార్థ మేగి (దవ్యోపార్డ 

నం బొనర్బియు మహానందలీల 
మగిడీ మాగృహముకై మార్గంబుగొని రాగ 

నిందు ర్రిసీమలోనం దనర్చు 
'పెద్దాపురము జాము (పొద్దుండగా వచ్చి 

యచట నిల్వక నేగునంతలోన 
తద్దాYమక రణ మాతతత స్కరో ద్యోగి 

౧ 

ఖలు(డు చకిలము తిమ్మిగాండు గల(డు 
నతడు నల్గురు దొంగ లంప(గా వారలు 

చామలపలిగుట్ట బాలు గాంచి 
వెన్నాడి గనిపట్టి తిన్నగా మము బట్టి 

కన్నులు విగగటి కడకు నెటి 

యి టి 

శుభంబు లరువది శొంఠి సవ్వా శేరు 

ఖండముల్‌ మూటలోగల వెన్నముప్పది 
కుచ్చాలు నొక పెద పచ్చడంబు 

ది 

మైసూరుశాలు రుమాలు పట్టంచుధో 
వతులు మేల్కోటధోవతులు రెండు 

షకలాదు నొకటి కఫ్పాదేవతార్చన 
సెటెగటిన ధసల్‌ పటుధోతి 

యు లి రు 

కాళ్ళచెప్పులజోడు కావిదుప్పటిజోడు 
మంచి చొక్కము పెడి మాస మెత్తు 
ఆసలేకుండ చం|డలాటీసమేతు 
దో(చుకొనిబోయిన కిరాతు ధూళి(జేతు 
చచ్చు చెగజూతు వానిల్టు చిచ్చు(జేతు 
మితి నెగదోతు పెన బండె తివేతు. 


౧కు 


అని-చోప అపహరించిన వస్తువులను తెల్ప్చి- శపించినాడు'. కవిగారు- 
తాలాంకనందిసిపరిణయమును [వాసి కాటాకుం నొక స్థలమునం దుంచగా 
వారింటి పొడిబ్మరె వచ్చి కొంత భక్షించినదట, దానికి వగచి మహిషిని శపీంచు 
చెక పద్యమును చెప్పిరట. ఆ పద్యము అలభ్సింపలేదు గాని-నేేటికీ మరింగంటి 
వారికి మాతము బజ్జెలు అచ్చిబాటు లేవు ((బతకవు). 

ఇవి ఈ [గంథక ర్త చాటువులు, ఇక- 
రొలము,తాలాంకనందినీపరిణయము తాళ ప్మత్మగంథాలు రెండు లభించినవి .2-వీని 
చీవరలో ఈ (కింది పద్యము గలదు- 

కలియుగశాలివాహనశకంబులు వేదరసాచలేందు సం 

ఖ్యలు జన నందు నాంగిర సహాయనభ్యాదపదా౬సితాష్టమిం 

గలితమృదూ క్రి నీసరసకా వ్యము పూర్ణముగా రచించె న 

త్యలఘు (డు శేష శై లశిఖరాగవిహారి లసత్కృపామతిన్‌. 
దీన్మిపకారము(వేద౪.రస౯ ,అచల౨.ఇందుం)౧౭౯౪ _ కాలివాహనవత్సరము- 
సరియగ్యుకీ.ళ. 1872ఆగును.(ఆంగీరన భాదపద బహుళఅష్టమి మంగళ వారం 
వీ4-9-19/2)రస అనినప్పుడు౬ వేసినచో . తరాలు క్రీ, స్‌ 1842ప్పవసం, 
అగును, 

ఆంధ్యపదేశ (ప్రభుత్వ పాచ్యలిభితపు స్తకభాండాగారమునందు గల 
తాటాకుపు స్తకము $ ఆశ్వాసము చివర 

“ఈశంరనామసంవత్యర నిజద్యేష్టబ హుళ పాడ్యమీభౌమవాసరం సాయం 
కాలం వరకు తాలాంకనందనిపరిణయం తృతీయాశ్రాసము. శ్రీరామానీవేకలవూ, 
శ్రీహయ।గీవాయ నమః శ్రీ క్రీల్రీల్రీశ్రీ శ్రీంజేయును' అని గలదు. దీని (పకా 
రము 26-6.1877 తేదీ అగును. ఆంగీరసలో (గంధము రచింపబడగా 5 
సంవత్సరాలతర్వాత (ఈశ్వర లో) (పత్మంతరము [వాయబడినట్టు తెలియు 





గ... బివరదులివ.చూ. చఛచామీవవ్యారత్నావలి 60 వట. 1979 
(జబురోణ. అంభ్యావదోల్‌ సొహొల్ళోం ఎకాతమిన నంపొదోటడి. 


(శ్రీలంగాచాల్యో, 


2. ఈ [ఫలు ఎవర ములు ముం గెదింగొటిడుగయు. 


0౭ 


చున్నది. మావద్దగల ప్రతిలో ఈవిధమైన వ్రాత లేవీ లేవు) లోగా. తేల్చిన 
“కేశ వస్వామిశతకము” శ, సం, ౧౨౨౮౯ (కీ, శ. 11-11-1856 (ఆనంద 
సంవత్సర మార్గశిర పౌర్ణమి)న రచన _ ముగిసినట్టు తెలియుచున్నడి. అనగా 
అన్నగారి శతకనిర్మాణము తరువాత 16 సంవత్సరాలకు ఈ [ప్రబంధము 
రచింపబడినది. వీనన్నిటిని అనుసరించి చూచినచో- 
శతకరచన-|కి. శ. 1856 
ఈ|పబంధరచన-|కీ. శ. 1872 
తాలాంక-|పత్యంతరరచన కి. శ. 1877 
అగును. ఇచ్చట ఒక సంశయము కలియుగ-శాలివాహన._' ఇత్యాది 
కృత్యంత పద్యము. కవివాసినదేనా? ఆని. ఎందుకనగా కవిగారి వంశ 
వృక్షము నకుసకిండి తరాలవారీగా తరానికి 80 సంవత్సరాల చొప్పున అయి 
దవతరమునుండి అనగా సనత్కుమారాచార్యుల వారినుండి (వీరికిప్పుడు 4 
సంవత్సరాలు) లెక్కగట్టినచో 809465 = 140 అగు. 1967లో సనత్కు 
మారాచార్యులవారికి 0 సంవత్స రాలుండును కావున 1967లో నుండి 150 
తీసివేసినచో 1817 డీ. శ. అగును. కవి యీ పబంధమును 45-50 సంవ 
త్సరాలమధ్య (వాసినాడని భావించినచో కీ. శ. 1867 |గంథరచనాకాల 
మగును, తరువాత కొద్దికాలములోనే అనగా 1872తో ఎవరో పత్యంతరము 
(వాసుకొన్న వారే “కలియుగశాలివాహన' పద్యమును (వ్రాసినారేమో! ఈ నిర్ణ 
యములబట్టి ప్రస్తుత [పబంధక ర్త 1817-1880 మధ్యకాలమున నున్నవాడని 
నేను భావించుచున్నాను. ఇంతకన్న మంచి ఆధారము లభించినపుడు మార్పును 
ఆంగీకరింపవచ్చును. ఆదిరాజువారు కూడా ఈపద్యము (కలియుగ, ..”) 
కవిది గాదనియే అనుమానించిరి.! 


1, మా. వీరివ్యానము, _”తాలాంకనందిశీవరిజయము_మరింగంటో 
వెంక టనరనీంహోచాడ్యులు, “తెలంగాణ” విక, నంధ్రు, 4, నంబి 
రోలు 44485 వ్యయ న్‌ బౌ లాఖి ది ౧౦, ఆదివొరోం, న్యో వ్ల 
ఇ. ౨ ఆదివాభం, గోలకొండ తోొల్టల నంబికిలో (6. ల్‌. 
1642 ఈకబికాలమగో తౌల్సిరి (౪౦౧ శ్ర). 


2) 


లం 


ఈత బిత్య్భ తులు =తాలాంకనందినీపరిణజయము ఆక్యాసాంత పద్యములను 
బట్టి చూడగా ఈకవి మరికొన్ని రచనల చేసినట్టు వ్య క్రమగుచున్నది. వాని 
పేద్దగాని వివరములుగాని లేవు, ఈవంశమునకు చెందిన ఆనంతరకవులుకూడా 
ఈయనరచనలను పస్తావించలేదు. ఇప్పటి కీయన 
కృతులుగా- ౧ ఇందిఠాలభాగవతము (యక్షగానము) 

౨ తాలాంకనందినీపరిణయము. 

ఆనునవి మా[తమే గలవు. !' 'గోలకొండక వులసంచిక* సమాచారము 
చూచిన ఈరెండు |గంథములు లక్మణరాయపరిశోధకమండలి లో గలవని తెలియు 
చున్నది, 

ఆం(ధపదేశపభుత్వపాచ్యలిఖితపు స్తక భాండాగారానికి లక్ష్మణరాయ 
పరిశోధకమండలివా రిచ్చిన తొటాకుపు స్తకాలలో మరింగంటివారి రచనలు గలవు, 
కాని “ఇందిరాలభాగవతము' మాతములేదు. దీని లిఖిత్మపతి యొకటి డా॥ 
రామరాజుగారివద్ద గలదని వారే అన్నారు. ఈసమయములో నాకాపుస్తకము 
లభించనందున వివరా లీయలేక పోతున్నాను. రెండవది- 

తొలాంతనందినీవరిణయము, ఇచ్చట దీని పతులనుగూర్చి తెల్సి తరువాత 
(గ్రంథమునుగూర్చి [వాయగలను. 
ట(్రతలవినరము 2 

లక్ష్మణరాయపరిశోధక మండలినుండి [పభుత్వమునకుచేరి (పస్తుత మా 
[గంధాలయ ములో A.P.G.O.M.L. ఉ.౮.౮౦. 4648 Call ౫౦. 
8.194. ఈసంఖ్యతో నున్న (పతి శేషాదిరమణకవులు తెలంగాణ పాంతములో 
పర్యటించి సంపొదించి ల,రా,ప. మండలిలో చేర్చిన అనేకామూల్యతాళప త 
(గంథాలలో ఒకటి, ఇది వారికి కనగల్డులో శ్రీమాన్‌ ఆసూరిమరింగంటి (శ్రీరంగా 
చార్యులవా రిచ్చినది. దీనితోబాటు మరికొన్ని తాళప|త|గంథాలుకూడా ఇచ్చట 
వారికి లభించినవి. ఈపు స్రకాన్నిమ్మాతము (పతి[వాయిందుకొని తిరిగి ఈయగల 
మని చెప్పి తెచ్చిరట. కాని మరల ఈయలేదు. ఈవిషయమై ఆచార్యులవారికి 
శేషా దిరమణకవులకు బహిరంగ లేఖలు నడచినవి*, ఈ! పతి ఆధారముగానే ఆది 


1.  “తాలాంఠతనందినీనరిణయము = ఒక్‌ _వరిళీలని భారతి. 1976 
డీసెంజుదు (జీరొంగాచార్యో, 

ది, *నీలగరిివన[తక (4-12.19తిల్‌. కయ, థా(దవద త, ౨. 
గుథవారం, శవ. 9) లేఖలు 1927. ధీవర 17 తేదీ, పై 
వతిక్‌లో ఆచాడ్యులవాడ-* తాలాంఠక, ..*ము(దణక్రై బిరాళతబిముతి' 
చోనీనొదు, 


9౯ 


రొజువారు తెలంగాణప|శ్రీకలో వ్యాసమును (వాసినారు. 5-19-1969 సంవత్సర 
మున నేస్మీప్రతిని వీరభ|దరావుపంతులుగారు పరిశీలించుచుండగా వారింటిలో 
చూచినాను, అప్పు డిది పూ ర్రిగా-చెక్కుచెదరకుండా గలదు. ఇప్పుడు మొదటి 
యాకు లేదు. అంపే కృత్మిపారంభపద్యాలు పోయినవి, రెండు మూడు ఆకులు- 
చినిగి చిల్బలతో గలవు. దొరికినంతవరకు పద్యభాగాలను నేనీ పుస్తకములో 
చేర్చినాను. (అవి (పత్యేక పద్ధతి అక్షరాలలో ముదణమయినవి) ఉన్నంతవరకీ 
తాళ ప్యత్మగంథము ౧౨౬ ఆకులుగా రెండు వైపుల [వాయబడినది. |పతిఆకు 
౧౭ అంగుళాలపొడవు, ఒకటిన్నరఅంగుళాల వెడల్పు గలదు. సగటున (పతి 
యాకుభాగములో ఎనమిదివరుసల [వాతయున్నది. (రెండువై పులక లసి ౧౬ 
పంక్తులు) ఈ పతిని సంపతించి నావద్దలేని భాగాలను |వాసుకున్నాను. ఇది 
ల.రా.ప. నుండలినుండి ఆం.|[ప.|ప.పా.లి. పుస్తకభాండాగారము చేరిన (పతి 
విషయము. ఇక 


మావద్దగల తాళప|తలిఖిత ప్రతుల విషయము 


1956 సంవత్సరములో ఆ.మ.శ్రీరంగా చార్యులవారు మానాయన గారి 
కిచ్చిన ఏ రెండు (ప్రతులు 1 (అప్పటికి కనగల్దులో మిగిలినవి ఈరెండు పు స్తకాలే 
తాటాకుపు స్తకము |పథమాళ్వాసములో '... ఉద్దేశించిరంగదపాంగి (౧-౧౦) 


1, (శ్రీమాన్‌ (శ్రీ రంగాచాథ్య వారివద్ద ఎన్నో తొావవ(ళ(/గంథొ అుండోటి, 
వొటోలోబట.నభాగ యు మురింగంటోవారివో, బీటేశాబితాను గోదావ 
థూటోవరిజయవీకికలో అబాద్యలనాథ చోర్భినాద. అతి (కోయుతో 
అనాడు గొదావడూఖో వరిజణయమున. మాత్రము ము దింబినాటు, 
అందోరో బీరివోద్దో తాఖావవ్ర న్హకాలు తీనువవౌళ్ళి తిరిగి ఈయలోదు, 
నరిగోదా కొనీనం థంలో ఆర్భికపొయవైనోను చేయలేడు, దరద 
దామోదడులై నో ఆబాడ్యూలవాథ వారిభుట్లూ తిరిగినా, వలితము 
బితటరేదు, మరొజీంచేవరవ ఈబిశయాన్స వాడు బెన్సువన్నాద, 
మానాయనొగాడ  జీద్దోరింబి _(వానీనోతాలాంక,, .'(వతినిచూబి 


ము(ద జమయినోంతోగౌా ముదో మందినొదు. కొని ము [దితవలీని చూచో 
భాగం నొరికీ కలుగలేదు, 


౨౦ 


వచనమునుండి [పారంభము,౧.3.౪.౫.౯ ఆళ్వాసాలలో ఆటనట కొన్ని భాగములు 
పోయినవి(విరిగినవి. కొన్నిచిల్టలుపడినవి. కొన్ని ఆకులు గలవు) - కృతి 
[ప్రారంభము ఈ మూడు పుస్తకాలలోను లేకపోవుట విచారకరము. మానాయన 
గారు దీనినంతా వేరే పు స్తకముపై 1౪61లో (వాసి పెట్టినారు, దానిననుసరించి 
తాటాకుపు స్తకమును మళ్ళీ చదివి నేనే (పతిని సిద్ధం చేసినాను. ఎక్కడెక్కడ 
నా ప్రతిలో లే లేవో! |పభుత్యమువారి (పతిలోని పాఠాలు ఏనో తెల్పుట మిక్కిలి 
విస్తృతి యగును. ఈగ౦ఛ ములో (వ నుతముగల (వింటి తన్న తేడాగా 
వోనిన భాగాలన్నీ నావతిలో లేవు.(వొ.లి.ళ్చు. భొండాగార (నతినుంణీ చేద్చు 
వన్న వో! అనాడు కనగల్దఅచార్యులవా రీయకున్నా మానాయనగారు తెచ్చి 
సంరక్షించకున్నా ఈ పతికూడా మాయమయ్యేదేమో! ఇందుకు యశళ్ళరీరులై న 
ఆచార్యులవారికీ, రక్షించి లిఖించిన మానాయనగారికీ నేను కృతజ్ఞుడను, 


ఈ తాళపత్ర గంథను కూడా ౧౮ అంగుకాలుపొడవు ౧ ౧/౨ఆంగుళాల 
వెడల్పు పత్రాలు ౧౩౨కలిగియున్నది.[వాతదోషరహితముగా స్పష్టముగా 
గలదు (భాండాగార [ప్రతిలో లేఖనడోషా లుండి స్పష్టత కొరవడినది). 


ను. ల వచ్చినదని పైన తెల్పినను, ఆది 
వెనుకటిపల్బనైన కాగితాలపై ₹ + సి జులో రెండు వైపులా నల్చసిరాతో ౧౬౩ 
పుటలు? |: 'హాయబడినది. 12. a 1929 సంపత్సరమున వీనిని వాసినట్టు [ప్రథమా 
ననన చేవరలో ఉర్జూలో సంతులన [కరత తేదీ వేసినాడు,.ఈ|పతి 
'కొటంపు నిడుద శ్రీకారముల. : '(౧- ౧౫) అనేగు: నుకుసీసపద్యము సగము 
నుండి [పారంభ మైనది .తృతీ యాశ్వాసమునందు “వనితరో యీ వనితలంబున =” 
(3-౫౬)అనే రగడ “వేటు కేటికొ' అనునంతవర కున్నది, మొదట చివరగల 
కాగితాలు పోయినవి. రెండుతాటాకుపు స్తకాలలోను దొరకని ఒకటి రెండు 
పద్యపాదాలు దీనిలో లభించినవి. పూర్తిగా తాటాకుపు స్తకమును చూచి (వాసిన 
దీ పతి. 

ఇవి'తాలాంకనం దినిపరిణయ' (పతుల వివర లు ,నాయీపరిష్కరణలో 
వీనికే నంకోతోయు లుంచినాను, 


1. శా కోపూడ గోపొలక్యృవ్లరావగాడు B. A, భదువ్రుున్నవుథు 
(1948- £9) నర్తిగొండలో అ, మీ, య 
వరిభోయ మైనది. గోపా అర్య వ్రరాభుగా రథుగగా నాడు *తాలాంఠ,, 
ఛే న్హ నకముసు భ్రూ శ్లిగా (వానీ యిబ్బిరోటి (కాని ఆ “లిభితవతి' 
నోబెకీ దొడవభిలేదు ). వెంవయముతు 18. 12. 685. 
గోవాల లక్షలా శ్రగారే స్పయముగా నావచెత్నీం. 


జిం 


“పా ఆం|ధ[పదేశ పభుత్వ పాచ్యలిభితపు సకభాండాగార్మ పతి 
(APGML,ACC 4648 call NOT.8-194) 

తా నావద్దగల తాటాకుపు సకము. 

“లీ... ఆద్యంతము లసమ్మగముగాగల లిఖిత పతి (౧౬౩ పుటలు) 

తృ్భతినమాలోతన ము తాలాంకనందినీపరిణయము ఆరాశ్వాసముల 
శృంగారస్మపధానపబంధము. లభించినంత వరకు ఆశ్యాసాలవారీగా గద్య 
పద్యములసంఖ్య---- 

[ప్రథమాశ్వాసము -- ౩౨౫ 

ద్వితీయాశ్వాసము.-. ౨౯౩ 

తృతీయాశ్వాసము -- ౧౭౮ 


చతుర్థాశ్వాసము జ “కల 
పంచమా శ్వాసము మాట? WES 
షష్టాశ్వాసము న. 
మొత్తము రజ రః 


తాలాంకు డనగా బలరాముడు. అతని సుత శశిరేఖ, ఈమ పరిణయ 
గాధను తెల్పునట్టి [గంథము కావున తాలాంకనందినీపరిణయ మనబడినది. 

ఆంధుల కత్యంతపీతిప్మాతమైన చుట్టరికము, మేనరికము. ళశిరేఖాభి 
మన్యులు మేనమామ మేశ త్త పిల్లలు వీరిబాల్యముననే పౌరుల నోటిమాటగో 
వివాహము నిశ్నయమైనది. మధ్యన కొంత అంతరాయము కలిగినను చివర 
కభయులకు వివాహము శుభాంతముగా జరుగును. శశిరఖాభిమన్యు లీ వివాహ 
కారణమున అచ్చునుగా తెలుగువా రై నారు. 


ఈకథను తెఎగులో అనేకులు అనేక ప కియలలో (వాసినారు', 


1. ఉస్మానియా విళ్ళంబిద్యాలయ మరాఠీ ాఖాధివతులు అభావలోగల 
ల? రేఖావ౦ం ణయములడార్చి వరలోధన చేయచున్నాడ, వారి వరి 
లో ధనభలితమన ఎలేషములు వార్తిశీ కావచ్చును, 
లలి లేఖావరిజయాం గూర్చి ఆంధ్‌ నాద్యయనూబిత ౨౦౪ -ఠరొరా 
శ్రఖలు. _ఆంధో 9యక్షగాన వాజ్యియ చరిత 9. శ్రుటిలు 166, 
191, 214, 224, 228, 8399. 
డౌ యన్‌ ,బి జోగారావుగాడు 
తౌలుఫ జానోనదగోయసాహీత్ళోయు ౧౭౮ ౧౭౯ భుఖ 
ఢ్రాళ భి. రాఖరావిగ్లాదు, 


(“మాయాబజార్‌ చలనచి తముకూడా వచ్చినది) ఈకవికి దాదాపు సమకాలికు 
డైన రత్నాకరం అప్పప్పకవి శశిరేఖాపశిణయమును ౫ ఆశ్యాసాలలో ౯-౯౭ 
గద్యపద్యములలో [వాసెను. ఇరువురి శచనలయందు కొన్ని సన్ని వేళములు 
సమానముగానున్నవి. కాని కథానిర్వహణమున కవసరమగు మార్చులును 
అప్పప్పకవి మార్పులు సమంజసముగా లేవు. అందుకే ఇద్దరి కథావిషయ 
ములను తెల్పుచున్నాను, 


ఈకథ బారతకథలలో నొకటనియే కవులు తెల్పుచున్నారు. (తాలాంక 
౧౭౬౫-౭౪) కాని భారతమందేకాదు హరివంశాదులలోను శశిరేఖా విషయను 
లేదు, ఉ తరాభి మన్యుల వివాహమే (గంథస్థమైనది. కల్పితమై జనశుతిలో 
[ప్రచారమైన కథలయందు ఇది ఒకటి. ఇట్టిదానిని మిశ్ర పబంధముగా సిద్ధము 
చేసినారు. 


'తాలాంక,.. క ర్హ' తన సం పదాయమును చంపుకొనలేక [గంథాంత 
మున ఉత్తరాభిమన్యుల వివాహమును చేసినాడు (౬-౨౩౧) దీనివలననే పరీక్షి 
జ్ఞనమేజయులు కలరు గదా! ఈ |గంథమునకు [శోత జనమేజయుడు వక్త 
వైళంపాయనుడు. అందుకే జ తరాపరిణయ మవసరమయినదేమో! 


ఇక ఇరువురి కథాభేదముల పేర్కొందును. 
అవ్ఫవృళబి _ జనమేజయునకు వైశంపాయను డీకథను చెప్పును, 


రేవతీబలరాములు శశిరేఖను అభిమన్యున కీయవలెనని భావింతురు. 
భర్త యనుమతితో సుభ|ద తనయన్నయెన బలరాముని చూచుటకు ఇంద 
(పస్థమునుండి రథముపై వెళ్ళి అచట శశిరేఖను తనకోడలుగా నిశ్చయించుకొని 
వచ్చును. రాగానే ఇం|ద|ప్రస్థములో రాజసూయము, మాయాద్యూతము రాజ్య 
విసర్ణన జరుగును. పాండవులతోబాటు అభిమన్యుడు సుభ దయు అడవికి వెళ్ళ 
దురు. తర్వాత కృష్ణుడు సుభ(దాభిమన్యులను ద్వారకకు తీసుకవచ్చును. ఇచ్చట 
శశిరేఖా భిమన్యుల[ క్రీడలు, అభిమన్యు నిదగరకు (ఉద్యానవ నములో)చిలుక వచ్చును, 
దానిని శశిరేఖ పెంపుడుశకముగా తెలిసికొని అభిమన్యుడు పట్టుకొనును, 
ఇంతలో థశిరేఖ తనకీరముకొరక్తై ఉద్యానవనమునక్సు రాగా-అనంగబాధితుడై న 


ఎకి 


అభిమన్యుడు ఆమెను బలాత్కరింపపోవును, ఎన్న డై నను నీదాననే ఇప్పు డీపని 
తగ దనిచెప్పి -శశిరేఖ వెళ్లి పోయినది, 


ఇంతలో దుర్యోధనునివద్దకు నారదుడు వచ్చి శశిరేఖావర్ణన (అంగాంగ 
వర్ణన) చేసి లక్మణకుమారున కొమె తగునని చెప్పును, దుర్యోధ నబలరాములు 
వియ్య మందుటకు సిద్ధపడుదురు. ఈవిషయము తెలిసి కృష్ణుడు సుభ్గదయ 
బలరామునివద్దకు వెళ్లి అభిమన్యునకే శశిరేఖ నీయవలసినదని ప్రార్థింపగా 
అతడు సుభ్యదను నిందించును. దాని కామె బాధపడి దుఃఖముతో తనయుని 
వెంటబెట్టుకొని ద్వైతవనమున కరుగును. మార్గమధ్యమున ఘటోత్క_చాభిమన్యులు 
యుద్ధముచేయగా వేదవ్యాసుడు వచ్చి మీరిద్దరు అన్నదమ్ములని తెలిపి విడి 
పించును. అనంతరము తమ్ముడు తల్లి వచ్చిన సంగతులను తెలుసుకొని శశి రేఖను 
తేగలనని చెప్పి ఘటోత్కచుడు ద్వారకకు బయలుదేరును. 

ఇచట బలరాముడు వివాహ[పయత్నములు చేయుచుండును. నారదుడు 
అంతఃపురములో నున్న ళశిరేఖవద్దకు వెళ్ళి అభిమన్యుడే నిన్ను పరిణయమాడ 
గల డని చెప్పును ఇంతలో చెలిక తెలు వచ్చి శశిరేఖను వివాహమున కలం 
కరింతురు. ఆమె మంచముకై నుండగా మాయచే న్మిదాపరవశరాలినిగా చేసి 
మరదలిని ముట్టగూడదని ఘటోత్కచు డామెను మంచముతో లేపుకువెళ్ళి 
సుభద కప్పగించి వచ్చి మాయాళశిరేఖగా అంతఃపురమునందు చేరును. 
వివాహసమయములో మాయావేషములు చూపి-భీభత్సముచేసి అందరిని భయా 
[కొంతులుగా జేయును. తరువాత బలుడు జరిగిన విషయమును తెలుసుకొని 
కృష్ణుని కలసి మన్నింపుమని వేడి, అడవికి వెళ్ళి శశిరేఖా భిమన్యులను సుభదను 
తోడ్కొని వచ్చి-వై భవో పేతముగా వివాహము జరిపించును, , 


ఈవృతాంత మంతయు దై ఒతవనమునం దున్న పాండవులకు తెల్పుటకై' 
ఘటోత్కచుడు వెస్టను. ధర్మరాజాదు లీవిషయము తెలిసి మద మందుచు 
ఇం|దునివద్దనున్న అర్జునునిరాక క్రై ఎగురుచూచుచుందురు. 


ఇది రత్నాకరం అప్పఫ్పకవి చెప్పిన విషయము, “తౌలాంకో,,.”క ర్ల- 
వీనియందు కొన్నిటిని మార్చి- మరికొన్ని (క్రొత్త విషయముల (పవేశ పె్టైను. 
అపి యివి; 


౨ 


అర్జునుడు తీర్థయ్యాతల నెపముతో బయలుదేరి. ఉలూపిని చి|తాంగ 
దను వివాహమాడును. రై వతకోత్సవమునకు వెళ్లి సుభ్యదను వరించును.తర్వాత 
ధర్మజుని రాజసూయము. మాయాద్యూతము రాజ్యవిసర్జ్దన _ తెల్చబడినవి, 
(ఈ సన్ని వేశములలో విజయవిలాసము, మహాభారత సభా పర్వములను కవి ఆదర్శ 
ములుగా [గహించినాడు). 


పాండవు లడవి కేగినప్పుడు సుభ దాభిమన్యులు ద్వారకలోనే యున్నారు. 
(అప్పుడు అభిమన్యుడు బాలుడు) వీరిచ్చట నుండగానే రేవతికి శశిరేఖ జన్మిం 
చును, సౌభదునికే ఈ కన్యనియగలనని బలుడు చెప్పును, మేనసంబంధము 
ముఖ్యమైనదని ఆందరు పల్కు దురు,శ శిర ఖాభిమన్యుల యౌవనము ,శ కిరేఖ యంత: 
పురవాసము, ఇరువురి విరహము మొదలగునవి, విరహాగ్నికి తట్టుకొనలేక శ శిరేఖ 
ఉద్యానవనమునకు వెళ్ళుట, వనవిహారము, పుష్పాపచయము,(రగడలో) మన్మ 
థార్చన- దూషణ - వర్ణ నలు. 


ఒకనాడు నారదుడు ద్వారకకువచ్చి శశిరేఖనుజూచి అభిమన్యున కీమె 
తగునని చెప్పి అనంతరము దుర్యోధనుని వద్దకు వెళ్ళి లక్ష్మణకుమారునకు 
తగినవధువు ళశిరఖ యని అచ్చట చెప్పి- కలహవీజమును నాటును. 


బలరాముని వద్దనుండి లగ్ననిమితమై విపులు రాగా బలుడు అందు 
కంగీకరించును. ఈవిషయము తెలిసి సుభద్ర అన్నవద్దకు వచ్చి- చిన్ననాటి 
మాట జ్ఞప్తి చేసికొని అభిమన్యునకే ₹శిరేఖ నీయవలయునని (బతిమాలును. 
కఠినవాక్యములతో పాండవులను వారి సంపదలను తాలాంకుడు నిందించుటే 
గాక- చెల్లెలిని పరుషో కు లాడును. ఆమె గహింపజాలక కుమారుని వెంటబెట్టు 
కొని పాండవులున్న యడవికి బయలుదేరి పోవును.మధ్యే మార్గమున ఘటోత్కచా 
భిమన్యులకు భీషణయుద్ధము జరుగును. నారదుడు [ప్రత్యక్షమై వారి యుద్ధమును 
విరమింపజేసి పరస్పరాభిజాత్యమును తెల్పును. ఘటోత్కచుడు సుభదద్వారా 
విషయములను తెలిసికొని శశిరేఖను తెచ్చి యిత్తునని వారికి చెప్పును. ఈ 
యుద్ధమునకు పూర్వమే- విశమించుచున్న తల్లికి రక్షగానున్న అభిమన్యుని 
వద్దకు శశిరేఖ పంపిన పెంపుడుచిలుక వచ్చి, సందేశ మందించును. అందుకు 
[పతిసందేశమును అభిమన్యు డొసంగి, తప్పక ఆమెనే వివాహమాడుదునని 


అలి ల్లో 


ప్పి పంపును (ఈశుకరాయబారసన్నివేశము హృదయంగమముగా నుండి 
శ్రీనాథ-సూరనల దలపించును). 


ey 


ఘటోత్కచుడు మాయామహిమచే బలుని అంతఃపురమును చేరి “కంక 
టిపై జలదాంత చం్యదరేఖాసదృళాంగి' వలెనున్న శశిరేఖను చూచి- మరదలిని 
ముట్టకూడదను ధర్మమువలన మంచముతోనే తీసుకవచ్చి సుభద్ర కప్పగించి 
తిరిగి తాలాంకునిపురమునేరి వివాహసమయమున ఆంతఃపురములో శశిరేఖగా 
నుండి మాట్టాడించినవారిని “గొంగడిలో రాళ్ళువై చి (గుద్దిన కరణి' జవా ఖిచ్చి- 
వివాహసమయమున బహురూపముల ధరించి- లక్ష్మణకు మారుని పరాభవించును. 
తరువాత బలరాముడు జరిగినదానికి చింతించి కృష్ణునితో సంప్రతించి- అడవిలో 
నున్న సుభ|ద్రవద్దకు వెళ్ళి (బతిషూలి- వారినందరిని తీసుకవచ్చి మహావై భ 
వముగా వివాహము జరిపించును, అజ్ఞాతవాసము ళొ నున్నందున పాండవు 
లెవ్వరును వివాహమునకు రాలేదు. అర్జును డిం్యదలోకమునం దుండగా తేఖ 
ద్వారా ఈ విషయము తెల్పబడినది. తర్వాత పాండవులు (అజ్ఞాతవాసానంతరం) 
అభిమన్యునివివాహము చూడలేదని. ఉ_త్తరతో వివాహము జరిపింతురు. 
ఇది '“తాలాంక---'లోని విషయము. 


దీనియందు నారదుడు నర్మసఖుడు, శురము సన్ని వేశనిర్వహణమునకు 
నుఖ్యు లైనారు. [పారంభమున కోంహమునకు వీజమును నాటిన దేవమునియే 
చివరకు శుభాంతముగా కథను ముగియచేసి వాడు. శశిరేఖ యంతఃపురమునందలి 
పెంపుడుచిలుక అడవిలోనున్న అభిమన్యునకు |పియురాలి సందేశ మొసంగి 
అభిమన్యుని అభిప్రాయమును తననాయకురాలి కందించి యామె కుపథ మనము 
కలిగించినది,'ఇక సుభ|ద రోవవతిగా అభిమానవతిగా తనపంతము నెగ్గించు 
కొనినది.2 అన్నిటిని మించి ఘటోత్కచుడు శశిరెభాఖమక్యుల వివాహము 








1, (తీతాలాంకనందినీవరిణయము- శ్రీ శేషం రాయానుజాచాద్యం లవ్యానము 
(భారతి. 2 లీ 7 నవంఖడ్య) దీనియందు భకరాయభారొనన్ని వోళము 
ఎిళదీఠరింనవిణీ నది, 

2, బిలరాముడు-నుఖో ([దొ-బీరినం భాష అ నొవికీయతొగా నవాజముగానుంణీ 
మేనరిక పళ _థ్యంయుయు ఛాయుబున్న్మ ది (ఇ-౫క౯ా . గుండీ 
వరవ) 


ఎడ 


నిశ్చయించిన వేళ్ల కే జరుగు నట్టు చేసి బలుని అలంకృత పట్టణము, ఆంతఃపురము 
లను చిందరవందర చేయట.లగ్నసమయమున నానావిధరూపముల (పదర్శించి 
అందరిని భయ[భాంతుల చేయుట ఈసన్ని వేశములు [పబంధములకు నిండుదన 
మును చేకూర్చినవి- శ్రీకృష్ణ దురోోధ నబలరాములపా|తలు బౌ చితీస్ఫోర కములుగా 
చిక్రింపబడినవి. 

ఈ విధములుగా ముఖ్యములై న సన్నివేశములు కవి చక్కగా నిర్వహించి 
తన్మపబంధ మునకు వల్నె చేకూర్చినాడు. ఇది 

“యత్స్యా దనుచితం వస్తు నాయకన్య రసస్య వా 

విరుద్ధం తత్సరి త్యాజ్య మన్యథా వా [(పకల్పయేక్‌ "అను నాలంకారికో క్తిని 
అనుసరించినట్టిది. 


అస్పప్పకవి ఈవిధమైన పద్ధతి ననుసరించలేదు. అందుకే ఆరచనయందు 
జొచిత్యము దూరమయినది. 


ఇవి ఉభయుల రచనలయందలి తారతమ్యములు. “తొలాంక...” 
పూర్తిగా పఠించినవారికి కవియొక్క |పతిభాదులు వ్య క్రమగుకు, 


కబితాబిలేవములు ఎ- “కేవలకల్పనాకథలు కృ తిమరత్నములు' ఆను 
కవివాక్కును కళాపూర్ణోదయరచనద్వారా సూరన దూరముచేసినాడు.భారత - 
భాగవత -రామాయణములందు లేకున్నను వానితో సన్ని హితసంబంధ మును 
గల్పించి అవి ఉత్పాద్యములై నను పథ్యాతితో మ్మిశకథవలెనే అనంతరకవుల 
రచనలు కొన్ని బయలుదేరినవి. వానిలో ఈతాలాంకనందినీపరిణయ మొకటి. 
దీనిపై భారత-భాగవతములు (పసిద్ధమ.లై న ఆము క్రమాల్యద మనువసుచరి త్ర 
ములు కళా పూర్ణోదయనువంటి (పబంధముల [ప్రభావము మిక్కుటముగా నుండు 
టయేగాక బిల్హ ణీయాదులగాలియు కొంత సోకినది. ఇట్టి (పభావభావిళుడై న 
కవి పబంధమున కుండవలసిన వనీ ఆలంకారికులు చెప్పిన సర్వనియమములను 
పాటించి శృంగారరస| పధానముగా ఈ కృతిని దిద్ది తీర్చినాడు. “వర్ణనానిపుణః 
కవిః' అను దానిని సార్థకము చేసినా డనుటకు దీనియందు విపులముగాగల వర్ణ 
నతే |పత్యక్షసాక్ష్యము. కవి దీనిని శృంగారరస[ప్రబంధ మనినాడు కావున విచ్చల 
విడిగా శృంగారవర్ణనలు గలవు, ఇది కవిదోషము గాదు. నేడు మనక్రీపద్ధతి 
వెగటుగా దోచును, _ కాని మనుచరిత్రనుండి కంద్లుకూరివారి రసిక జనమన్గోఖి 


బీర 


రామమువరకును ఈపద్ధతికి చెందిన రచనలే గలవుగదా!కవి పూర్ణసం|పదాయ 
మున పుట్టి పెరిగినవాడు. ఎంత న్మిగహించుకొనినను అతని సంపదాయము 
చావలేదు. పైగా రసరాట్టయిన శృంగారమును వదలలేక పోయినాడు, ఈవిధము 
లైన వర్ణనలయందలి చమత్కారముల తెలిసికొనుట యనునది రసజ్ఞునిపద్ధతి. 
అంతేగాని నిందించి (ప్రయోజనము లేదు. పైగా కథాభాగము తక్కువ. 
అందు కే వర్ణనలు తప్పనిసరి య్రైనవి.ఇట్టిపద్ధతికి వసుచర్మితము మనకు గలదు. 

ఈకవి సంస్క త గాక- అనాడు మిక్కిలిగా 
వాడుకలోనున్న _ఉర్దూ-ఫారసీభాషలు బాగుగా తెలిసినవాడని, రచనలోని 


పద పయోగములు సాక్ష్య మిచ్చుచున్నవి. అనర్గళక వితాధారతో మహా పబంధ 
నిర్మాణము చేసిన ఈకవి- అసామాన్యు డనిపించక మానడు. వీనితో బాటు 


దై_వ,గురు,పితృ! భాతృభ క్రి గలవాడు. తనయన్నయైన వేంక టరాఘవాచార్యుల 
వారిని “రాఘవార్యుండు రెండవరాఘవుండు.' '_మాయన్ని వంటివాడు-అని 
చక్కని వర్జించి. తన అభివృద్ధికి ఆయనే కారణమని సవినయముగా తెల్పి 
నాడు, 

ఆరు ఆశ్వాసములుగాగల ఈ కృతియందు కవి తన కవితాశక్రిని 
(పదర్శింపచేసినాడు, అందుకే శబ్దాలంకారములు, అర్ధాలంకారములు హెచ్చుగా 
గలవు, శ్లేష యనినచో కవి కెంత యిష్టమో ఆయావర్ణనలబట్టి చూచిన తెలియ 
గలదు. వీని యన్నింటికి తోడుగా- అష్టాదశ వర్ణనలు, వసంత వర్గాశరద్దేమంత 
బుతువులు(మా[తమే) చక్కగా వర్ణింపబడినవి. కీడలు, సాంఘిక ములై న ఆచార 
వ్యవహార ములు చూపబడి జాతీయములతో కూడిన పద్యములు కలిగి సంభాషణ 
లలో వినూత్నతను సంతరించుకొనినవి. ఆలంకారికులుచెప్పిన -పాకములు, 
రీతులు, వృత్తులు, శయ్యలు, ఇందు గలవు. మరియొక విశేషమేమనగా ఆముక్త 
మాల్యదవలె ఆశ్వాసాంతములందు తనను గూర్చి పద్యమును వ్రాసినాడు, 
రాయలు గద్య [వాయలేదు. ఈకవి |వాసినాడు [గ్రంథములో బహువిధములై న 
ఛందస్సులను [ప్రవేశ పెట్టినాడు. ఉదా.గునుకసీసము, రగడ మొ॥ సీస,గీత, 
చంపకోత్సలములను మాలికలుగా [వాయవచ్చును కొనిఈక వి ద్విపాదిమ త్తేభము, 
విరోధాభాస (౧-౧౨౪) మణియొక పంచపాది మత్తేభము (౨=౨౬౦) అ 
వాయుటేగాక మరికొన్ని పంచపాదుల _ (పవేశపెట్టినాడు! అవి. 
౧-౧౧౩,౧౯౦;౨-౯,౧౭౮, ౨౬౦; 3౩-౭౯౪; ౧౨౮|,౨౯౧;౫-౧౯,౧8౨, 


ఎిడాక సంఖ్యలు గలవి, కని -తనకావ్యక న్యకను- 


౨౮ 


ఉరుతరకందవేణి లసదుత్సలలోచన, చంపకాంగి భా 

సురతనుమధ్య రమ్యవళి సుందరవృ త్తనితంబ గీతవి 

సర బహుమ త్రకోకిల రసస్వరభాస్వర యైన కావ్యసుం 

దరిని వృషాచలేవన కుదారత గౌరత ధారవో సెదన్‌-(౧-) 

ఈ విధములై న ఛందస్సులతో అలంకరించి మంచియల్లుడగు వృషాచ 
లేశునకు ధారపో సెను (కవి చెప్పినా-|గంథములో మత్తకోకిల లేదు), 


కృతి పారంభము విశిష్టాద్వెత దతిలో సాగినది. శంఖచకగదలు 
వర్ణింపబడినవి. వివమహ త్రము ట్‌ పశం ంసింపబడినది. (ఈ పద్యములు తొటాకు 
లలో అసమ గ్రములు). ఈవిధమైన స సంపదా దాయకీ ర్తనము తరువాత కవి- 


సకలాలంకరణ పద పకరణ గూ ఢ శ్లేషాశైషజ్ఞాఘనీయ పురాణ రచనా 
(ప్రవీణ చమత్కి౨యా ధురంధర కవి షర నర salons దమంద 
మాతర జక విశ్శసించి-దుష్క_రపదపున్క్య-ల శుష్క కవితా పరి 
ష్కారులగు దుష్కవుల నిరసించి కలుషలతా వితాన లవి తంబు గా పవి త్రజన 
స్రోత్రపా(త్రం బగు చితకథాచరితంబు రమాకళ త్రాంకిత ంబుగా'ర చింప నుద్దేశించి 
నాడు. స్యప్నమునందు శేష శై లేచుడు [పత్యక్షమై- '“శాలాంకతనూజాసదు 
ద్వహకథా-' రచనను తన కంకిత మీయవలసినదని చెప్పి, పోతనకు శ్రీరామ ' 
చందుడు చెప్పినట్టుగానే 'తనయునిగతి నీకు సనాతనకవివాజ్నిరు క్రి నాకృప 
నిత్తున్‌' అని అభయ మొసంగెను. వీని యన్నిటివలన కవి ముదమందినవాడై. 
తనకావ్యమును- 


కవితాకల్పనకల్పభూరుహసమాఖ్యఖ్యాతిచే మద్ద్గురు 

(ప్రవరాను[గహమే నిధానముగ గన్పట్టన్‌ రమాజాని స్వ 

ప్నవపండై కృతి(గోరె తన్నియమన్నవ పొడ్రిన్‌ బుధుల్‌ మెచ్చ నే 

యవనిన్‌ నిమ్మకు సీర మెక్కుగతి కావ్యం బూర్జితం బయ్యెడిన్‌. (౧- 
అని తెల్పినాడు. 

ఈకవి |గంథరచనా విషయమున మిక్కిలి జాగరూకత వహించినాడు, 
సం|పదాయమును వీడక ఆలంకారిక నియమములను తీరస్కరించక పోవుట ఇందు 
ర్టొక్ర దృష్టాంతము, ఆ పద్ధతిలోనే సుకవిస్తుతి, కుకవినిందలు చేయబడినవి. 


౨౯ 


కవిస్తుతిలో ,పత్యేకముగా _ ఎవ్వరి పేరును తెల్పకపోయినను- శ్లేష 
చమత్కారయుత ముగా- 

హరిపదసక్తులుం గువలయాప్తులు. ...., ౧-౨౬) అనే పద్యమునందు 
కవివరుల పై తనకుగల భ క్తిప పత్తులను ల్రడించి కుకవిదూషణమా|తము 
రెండుపద్యములలో నిట్లు చేసెను, 


~~ 


eu 


సురుచిరవృ త్ర నేమములు జూడక హీనక థా పస క్తిచే 

గురులఘువర్ణ నిర్ణయము కొంచెము లెక పదార్థసం[గహ 

స్థిరమతి స|త్పబంధరుచిదేరక శయ్యలు విశ మస్థలం 

బరయక హీనజారుల[కియం దిగు దుష్కవులం గణింతురే. (౧-౨౬) 

పెద్దనగారు కుకవులను “కుటుంబరక్షణకునై. (పొల్మాలి చింతన్‌ నిరంతర 
థాళీదళ సంపుట పకరకాంతారంబులన్‌ తెగ గొట్టి జీవించువా రనినాడు. ఈకవి 
అందుకు మరికొంత ముందునకు వెళ్ళి కుక పులు హీనజారులవంటివారని జారులకు 
వీరికి అభేదప్రతిప త్రిని శ్లేషలో నిమిడించినాడు. తరువాత 


తమకైె తాము వికల్చనార్భగ తశబ్దంబుల్‌ తగం గూర్చి ప 

ద్యములుం గొన్ని సభన్‌ వచించు నెడ విద్వత్కాశలుం బూర్యప 

క్షము గావించిన నోరుమూతురు తమిం గన్నంబులో తే ల్బిటు 

క్కుమనన్‌ మీటన దొంగబం టమున (గుక్టున్‌ మిళ్టుగా నుండడే.(౧-౨౭) 

అని తెల్పినాడు. ఈపద్యములనుబట్టి చూచిన ఆకాలమునందు జరుగు 
చున్న అనేకములై న విద్వత్సభలలో పండితులు శాస్తా౦ర్థము గొవించి (పతి 
వాదముల సల్పగా ఆట్టివానిలో నీకవి పాల్గొని నాడేమో ! దాని కెవరో బాధపడి 
నీవు ఒకకావ్యమును (వ్రాసిన నీపన తెలియగలదని యధిక్నే పింపవచ్చును. 
ఆందుకే 

'కోములలిల( బల్క విని కోకిల గాకినిగా గణింతు రు 

ద్ధామసదర్థబో ధకవితారచనం దికటింపకున్న ప్‌ 

ద్యామహిమాఢ్యు గౌరవగుణాఢ్యుని మౌఢ్యునిగా దలంపరే (౧-౨౮) 

అనుభావమును వ్య క్రపరచియున్నాడు. ఈవిధముగా కవిస్తుతి కుకవి 
నిందలను క్రొ త్రపద్ధతిలో చేసి తనదొక ప్రత్యేక మార్గమకు భావనను పాఠకునకు 
కల్లించినాడు. "ఇంతేగాక క థాకథనసందర్భ ములో పస కి కల్పించి కావ్యము 


తిం 


కవిత్వము అనువానిని వివరించినాడు. వీనన్నిటివలన కవికి కవిత్వముపై 
ఎంత శద్ధాస కులుగలవో వ్య క్తమగుటయేగాక- తన యధిరుచిని సందర్భాను 
సారముగా [పత్యేక పద్యములలో వివరించినాడు. 


[పథమాశ్వాసమున- పురవర్ణన సందర్భములో రథ-గజఎతురగ- పదాతి 
దళముల వ ర్రించునప్పుడు- 
ధారల( దగి సకలాలం 
కారంబులు వడియు కొందోగతిలక్షణవి 
స్తారంబగు హయములు- శృం 
గారశ విప్రో క్రమైన కావ్యము బోలెన్‌, (౯౦) 
అని హయములగూర్చి చెప్పెను. పద్యధారాయుతమై. సకలాలంకార 
శోభితమై-వడి (యతి) గలిగిన కందపద్యగమనము, లక్షణములవలె- శృంగార 
రస పియుడై నకవి చెప్పినట్టి కావ్యమువలె- హయములున్నవి.! ఈవి శేషణములు 
అశ్వమునకును చక్కగా సరిపడును.మరియొక విశేష మేమన ఇది కంద పద్యము 
-పద్యములో 'కంద” గలదు.---ముదాలంకార ము, ఈపద్యము చదువగానే _చరి 
గొండ ధర్మన- చితభారతములోని (1-24) 


పదముల చొప్పును వడియొ 
ప్పిదము నఅంకార లక్షీ పేర్మియు దారా 
స్పదభావము గల్గి శుభ 
పదమై హయమమరె సత్పబంధమురీతిన్‌ 
అనుపద్యము స్పురణకువచ్చును. కాని యిందు పద్యనా మసార్థకత లేదు, 
'తాలాంక...'కర్త ఇదే పథమాశ్వ్యాసమునందు చిత్రాంగదా వివాహ 
సందర్భమున 


1. కావ్య మును-కాంతతోనే గాత గతి అల ంరాది_ఖుతలి లేవ ణమలుగా 
వోల్లింబినోవొదు గలరు-చూ. (వవింధమజిభూవభము (197 1.88.90 
శ్రుటలు) 


కిం 


మధురవృత్తులు రీతులు పృథుగుణములు 
గలుగు కూతురునకు నలంకారము లిడి 
పాండుసుతునకు మలయధ్వజుం డొసంగె 
కవిరసజ్ఞుకు కృతి నిచ్చు కావ్య మన(గ. (౨౧౮) 
సందర్భ మేగాక- పద్యమున పేర్కొనిన -వృత్తులు - రీతులు- గుణ ములు- 
అలంకాలములు- ఈ గంథమున గలవు. కన్యక ఆలంకార శోభిత. ఈకావ్య 
కన్యక కూడా అనేకాలంకారశోభిత. (ఈక వియొక్క అలంకారములు (ప్రత్యేక 
జొబితొగా ఈయనై నవి). అ ట్రే-గుణాదులు సంపూర్ణము గలది, కావుననే రస 
జాడై న వానికీ కృతినాసంగు కావ్యము అని-చ్మితాంగదను విశీషించినాడు. 
కన్యావిషయమున అర్జునుడు,కావ్యకన్యావిషయమున వృషాచలేపడు ర సజ్ఞునుడు, 
కావ్యకన్యావిషయమున వృషాచలేశుడు రసజ్ఞులు గదా! 
ఇట్లు కవిత్వము- కావ్యమునుగూర్చిన విషయములు మరికొన్ని సందర్భ 
ములలో గలవు (ఆపద్యసంఖ్య లివి-౨-౫౩, ౫౪,౧౦౯,౧౩౬. ౨౪౭.౯ -౫౮.) 
ఈ కొవ్యమన వర్ణనలు:. మహాకావ్యలక్షణబద్ధముల్లై (అష్టాదశ వర్ణనలు) 
సందర్భోచితముగా చేయబడినవి. విస్తరభీతికి వానిని వివరింపక రెండు మూడు 
వర్ణనలను మా[తము పేర్కొందును. 
నిశాంతవర్ణన- 
అంతటిలో కనుంగొనంగనయ్యె రథాంగయు గీదురంత దు; 
థాంతము సంతతాత నుసుఖానుభ వ శమతాస్వకాంత బా 
వోంతరసు ప్రికాశుతిపుటాంత రదుస్స హతా మచూడకా 
త్యంతనినాద పూరిత దిగంతమునైై న నిశాంత మెంతయున్‌.” 
వనవర్ణన | 
చిరమాకందచయ।పశోభితమునై శ్రీయు కమై చంపక 
స్ఫురితంబై లలితో త్సలావృతమునై. సువ్య క్తగీతానుసుం 
దరమై యార్యవినోదమై గురుతర్మదాఇారసామోదవృ 
తరవోదీరిత మ త్తకోకిలమునై దా(బూనె గావ్యాకృతిన్‌ 1. 


రా 


లాను టల 
1. ఈ కావ్యూమనవ సై వద్యుము నరివడును. చు _త్రకోతీల సనమ 
సందే గ లదుకొని కొవ్యం వనియందు మాగ్రళము లేదు, 





శీ 


దారి ద్యము 
చాపల్యాంకురమూ _రికారణము, భాషావ్యతయ।పా పిదు 
ర్వ్యాపారాశ్రయ మా ప్రచూషితము- దై న్యాలాపజన్యంబు హృ 
త్రాపోపస్మృతి బంధుసొహృదవిఘాతంబై న దారిద్ర్య మి 
ట్లాపాదించిన మిత్రులైన నెడబాయం జూచు టాశ్చర్యమే.' 


ఇవి మచ్చునకు మాత్రమే, 'వర్ణనానిపుణః కవిః' అనునది ఈయనకు సార్థకమని 
(ప్రబంధ పళన మొనర్చువారి కవగత మగు ననుటలో నెట్టి సంశయమును లేదు. 
వర్ణనలే కొక పద,ఆర్థ,భావ-చమత్య్భతులుగల పద్యము లనేకములు గలవు. 
ఎన్నిరీతులు గుణములు పాకములు వర్ణన లున్నను చమత్కారములేనిది శోభ 
లేనిది గదా!అంపుకే చమత్కారజనక ౦ కావ్యం” అనినారు. ఈపద్ధతి (ప్రస్తుత 
రచనటో బాగుగా గలదు. వానిని కొన్నిటిని వివరింతును:- 


ద్వారకానగ రవర్ణనసందర్భము. ద్వారకానగరమందలి ఆవరణము ఎత్తులో 
అన్నిటినీ జయించి జయలక్ష్మిని వివాహమాడుటకు వెళ్ళగా మధ్యన అపశకునము 
జరిగి ఆగిపోయినదట. అ ఆపశకునమును- 


ఆపుటభఖేదనావరణ మ[భతలో న్నతిగాగ. దూ(గి యా 

గోపురసాలముల్‌ గెలిచి గొబ్బున దజ్జయలక్ష్మి పెండికె 

(పొప్తుకు బోవ నొంటి ద్విజరాజశశంబును దుర్నిమి త్తము 

ల్దా ఫొడ్రగాంచి యొవ్వలకు దాటంక నిల్చినరీతి భాసిలెన్‌. (౧-౭౮) 


అని చెప్పినాడు. దీనిలో “ఒంటిడ్విజరాజశశము' గలదు. ద్విజ' అనగా 
బాహ్మణుడు. శుభకారర్ణిములకు వోవునవుడు ఒంటి[బాహ్మణుడు ఎదురగుట 
అపశకునమని కొందరిభావన. దానికి తోడు శశము = కుందేలు, మామూలు 
అర్థములో ద్విజరాజశశము వా చం(దునిలోగల (మచ్చ) కుందేలు, అని భావిం 
తుము, ఇట్టి అర్ధచమత్క్బృతి దీనిలో గలదు. 


న్న 


దారకాననరమంద లి (పాకారము ఆకాశమునకు భక్తితో మంగళ హారతి 


శ్‌ 
య 


సిచ్చుచున్నదట. మరి దీని సామ్మగియేది? వానిని చమత్కరించుచున్నాడు. 


తతి 


బంగరుకోట పశ్శెర ముపస్థిత శాఖలు దీపముల్‌ తదు 
తుంగబలాహక[పతతి ధూమము లట్టు వెలుంగ ద్వారకొ 

భంగురలక్ష్మి విష్ణుపదభ క్రి నొసంగెడు మంగళార్తి నా 

రంగు బొసంగె మంగళతరంగ విశాలము దీర్భసాలమున్‌. (౧-౮౧) 


ద్యారకానగర లక్ష్మి “విష్ణుపదభ క్రి'తో “మంగళహారతి” నిచ్చుచున్నదట. 
విష్ణపదము అనగా ఆకాశము (“వియ ద్విష్టుపదం-') విష్ణువుయొక్క. పదము 
అనియును అర్థము. మంగళ హారతి యనుటకు మంగళార్తి యని అచ్చమైన 
వ్యావహారికపదమును | పయోగించినాడు. 


ద్యాదశరాభలలో “మీనరాశి గలదు. దాని కాపేరు వచ్చుటకు చక్కని 
కారణమును ఊ|త్వేక్షించినాడు, 


బలిసదనాపగాంతర్భుషపంక్సులు భేయజలంబు( జొచ్చి యు 

జ్ఞులమగు కోటకొమ్మల విశాలవిధూపలరాజి నిండు వె 

న్నెలల గరంగు ధారలను నింగికి దా మెదురక్క ఖఃస్థలిం 

గలిగెను మీనరాశిపరిఖావరణంబుల నిమ్నతోన్నతిన్‌. (3-౮౩) 


రసాతలమందున్న ౫ ఖేయజలములో చేరినవి. కోటగోడలపెగల 
చం|దశిలలు కరిగి నీరు [కిందికి జారగా ఆనీటికి ఎదురెక్కినవి. కోటగోడలు 
ఆకాశమునకు తగులుచున్నవిగదా! ఈ చేపలుకూడా వానితో ఆకాశమున చేరినవి, 
(మీనములగుంవు = ) మీనరాశి అచ్చట ఈ [పకారముగా ఏర్పడినదట. ఇది 


భూమికి “రత్నగర్భ'యని పేరు గలదు. (“జగతీ రత్నగర్భా చ-'అమరం) 
మన మూహించిన పద్ధతిలో దీనిని రత్నగర్భగా కవి యూహించుటలేదు. ఇట్లు 
చమత్మ-రించి = నామసార్థక్యమును వెళల్లడించుచున్నాడు. 


పురవరసౌధవీధుల నవోఢలు వోమనగుంతలాడు న 
తటీ చెయి జింది భూనిపతితంబగు రత్నములెల్స హౌరులే 
చె) 


క 


ర్పరపక |ద్రొక్క(గా ధరణి పాదుకొనన్‌ వసుధావధూటి ని 
వ్యరుసను రత్నగర్భయని వాడిరి లోకములోన “పండితుల్‌.'(౧-౧౦౬) 


ఆపట్టణమందలి నవోఢలు రత్నాలతో వోమనగుంటలాట ఆడగా వారి 
చేతినుండి జారిన రత్నాలు భూమిమీద పడినవి. పథికులు వానిని గమనింపక 
|తొక్కుచు పోవుచున్నారు. అవి యన్నియును భూగర్భము(లోనికిన [ప్రవే 
శించినవి. అందుకే భూమి '“రత్నగర్భ* యైనదని పండితులు భావించిరట, 
ఈ పద్యములో 'వామనగుంతలాట' తు తెల్పినాడు, 


కవికి విరోధాభాసపై మక్కువ మెండు, వచనములలోను పద్యములలోను 
దీనిని [పయోగి౭చినాడు శః పద్ధతి తెలుగువారికి బాణుడు పెట్టిన భిక్ష, 


ఆరిడిం జూడగ చిత్రకూటరుచిరామాహ్లాదమౌ నీపురం 
బరిదిం జూడగ చితకూటరుచిరామాహ్లాదమై యొప్పు నీ 


హరినిం జూడగ... (౧-౧౩౧) 
అని (శ్రీకృష్ణుని -త్రిపాదవిరోధాభాసలో శ్రేషచమత్క్భతితో వర్ణించినాడు, 


అభిమన్యుడు చం[దవంశ్యుడు గాబట్టి నామసాదృశ్యముతో చందుడే 
ఇతని ముఖముగా మారినాడట. ఆవిషయమును- 


కను(గొన చంద్రవంశ జుండు గావున తద్విధుబింబలీల యా 

ననమున దత్మళంకరుచి నల్దనిమీసములన్‌ , సుధారసం 

బును మృదువాక్కులం దరుణపుం జిగివాతెట, నిండు వెన్నెలల్‌ 

తన చిజబునవ్వునం బొలయః దా( జెలువొందె మనోహరాకృతిన్‌(౨- ౬౪) 


ఆనినాడు. చంచునిలో కళంకమున్నట్టు అభిమన్యుని ముఖచం[దునిలో 
నల్లని మీసము, మాటలలో సుధ అరుణిమ పెదవులపై చిజునవ్వు వెన్నెల ఈ 
(పకారముగా అభిమన్యుడు చందునితో అభేదముగా గలడు. ఇందుకు కారణము 
'చందివంక్యుడు గాబట్టి అని కవిభావన, 


ద్‌్ఫో 


నడుము సన్నగా నున్నదిని చెప్పుట కవిసమయము. ఈకవి అభిమన్యుని 
నడుము ఎందుకుసన్నగా ఆయినదో ఇట్టు తెల్పుచున్నాడు. 


సూనశర బాణ సంపీడ్యమానలై న 
చేడియల దృష్టి తాకి కృళించె-'నట. ఇది ఇతని సౌందర్యము, 


శశిరేఖకు యౌవనము సెకిలివచ్చినది. అందుకు నిదర్శనముగా ఆమె 
వకోజములు బయలుపడినవి. దీని నిట్టు చమత్క-_రించుచున్నాడు. 


ఆయబలామణీతనుగృహంబున గాపురమున్న శైశవ 

[ప్రాయము నమ్మరుండు చలపాదితనంబున నిల్లు వెళ్ళ(గా( 
[దోయదలంచి తోడుతనె దొంతులకుండ లురంపువాకిటన్‌ 

[(వేయుగతిం గుచంబులు నవీనరుచిం జనియించె బో (టికిన్‌. (౨-౭౪) 


అని- ఇంటియందు వస్తువులు స్టోక్స్‌ పెట్టుకునే కుండలను దొంతుల 
కుండ లందురు. దొంతులుగా కుండ లుంచునది దొంతుల అట్ట ఆర). ఇంటి 
నుంచి వెళ్ళగొట్టునప్పుడు దొంతులకుండలను బయటవేయుట కొందరిగృహాలలో 
పోట్టాటలప్పుడు మామూలువిషయము. ఇచ్చట మన్మథు డనేపాడు తన చలపాది 
తనముతో శశిరేఖశరీరమనే గృహమున కాపురమున్న శ్రైశవమను వ్య కీని 
వెళ్ళుగొట్టి వెంటనే దొంతులకుండలను బయటపడ వేసినాడట.ఆవాకిలియే శశ రేఖ 
ఉరము, ఆకుండలే ఆమె స్తనములు. “కుంభ స్తనియనుట కవిసమయ | పసిద్ధము, 
(కాని-కుచములు 'నవీనరుచిం జనియించె-'ననినాడు,జన్మతోనే ఆవి కుంభసామ్య 
మందునా?ఆనుమానము) 


శశిరేఖ అవయవముల వర్ణించు సందర్భమున కవి కొన్ని వర్ణముల లోప 
ముతో వర్ణచ మత్కారార్థము” ను స్పురింపచేసినాడు. ఆపద్య మిది, 


“కంధరం' బెదిరించి కచభరంబున కోడె 
దెస( జెడి తనుదానె దిశలు |బాకె, 
రహి*కింశుకము' పాణిర క్తి గ్నైకొననోడి 
యందంద పురివిచ్చి |క్రింద(గూలె 


8౬ 


"లహరు లా” (తివళితో సహజంబుగా నోడి 
(పతికూల మెనయుచు భంగపడియె 
య. ననకభ ల 


పగలు పెంపున పంకభరిత మయ్యె 


మొదలు వళ్ణచ్యుతిని బొంది తుదినురోజ, 

వాక్య, మధ్యమ, వ హాస,సంపద,లభించే 

'నన్యథా చింఠతం కార్య మన్నచోట 

దైవ మన్యత చింతయే త ఎరణిగాంగ. (౨-౮౮) 


దీనియందు. ఆయా అవయవాలకు విశషణములై న-కంధరము-(కచము 
నకు) కింశుకము-(పాణిర క్రిమకు) లహరులు( వళిక్సిసారసం- (ముఖమునకు )అను 
నవి గలవు. ఈ పద్ధతిలో ఇవి- ఈ అర్థ ములకు సరిపడును.కొని=- మొదలు 
“నర్ణచ్యుతి' కలిగినగాని వీనికి ప్రాముఖ్యము వచ్చును. అందుకేం 


“కంధరము*లో మొదటివర్ణము “కం” చ్యుతిబొందిన-ధరము, ఇ'ప్రే-'కిం' 
శుకము-శుకము ,'లిహరులు-హరులు, సౌ'రసం అగును-వీని నిప్పుడు [కమ 
ముగా చేర్చి-గీత పద్యమునగల విశేషణములను (పక్క. నుంచినచో- మిగిలిన 
అవయవములు కూడా (ప్రతిభాసించును, అవి యిట్లు- 


కంధరము---కచభర ము 


ధరము-ఉరోజము 
కింశుకి ము పాణిర క్రిమ 
శుకము----వాక్యము 


లహరులు —|తివళి 
హరులు---మధ్యమము (సింహమధ్య) 
సాధసము __-ముఖము (కమలము) 
రసము--హాసము 
మొదలు వర్ణచ్యుతిని బొంగవలయును. లేనిచో ఈ అర్థము రాదు, 
ఆందుకే కవి అన్యథా చింతితం కార్య మన్నచోట-దైవ మన్యత చింతయేత్‌' 


త్‌ది 


అనినాడు, పద్యార్థ విషయములో ను ఇది తగును (ఈపద్ధతిలోనే-౯౩,౯౪ 
నెంబరు పద్యాలు గలవు) | 


ముఖమును చం|ద్రబింబ సదృశముగా చెప్పుట (ప్రసిద్ధమైన విషయమే. 
ఇట్టి దీనిని భంగాభంగ శ్లేషలో కవి చమత్కరించెను, 


ఘనచం[దవింబసామ్యం 

బని మోమును జెప్ప కై శికాంగ మధరముల్‌ 

ఘన, చంద్ర, బింబ, సామ్యం 

బెనసెం గద యిట్టిచిత్ర మెందును గలదే! (౨-౧౦౦) 


దీనిలోని -ఘనచం|దభింబమును, ఘన, చం|ద, బింబ, అని విడదీసు 
కొని వీనికి వరుసగా-ఘన -కై శక, అంగ -అధర-బింబ, విశేషణములను వేసుకొన 
వలయును. అప్పుడు ఘనచందబింబము క్రై శికాంగ మధరములకు సరిపడును, 
ఆందుకే. కవి “ఇట్టి చిత మెందును గలదే'-అని పొఠకునకు పద్యమందలి 
శబ్దచి,తము”ను తెలివిడిచేయచున్నాడు, 


ఇట్టి ముఖమును-చందు డనినచో ర్యాత్రిమాత్రమే (ప్రకాశము. నీరజమని 
నచో దివాభాగముననే కాంతి. అందుకే ఈరెండును కుదరవు. ఎల్లప్పుడు కొంతి 
మంతమగు నీముఖమును ఉభయమధ్యముగా అనగా అభముగా చెప్పుట 
మంచిదట (౨-౧౦౧). 


తన నామసాద్భశ్యమున్న శశిరేఖ చందుని [గ్రహింపక ఆచటి ముత్యాలను 
(గహించినదట. ఎందుకు? చం[ దుడు “జడమతి', “కళంకుడు గదా! స్నేహమున 
కిట్టివారు తగరు(౨-౧౦౫). 


భంగాభంగ శ్రేషలో వర్ణచమతాా-రమును జూపి [పొఢోక్తులు పచరించిన 
పద్యము డలీసందర్భమున మరికొన్నిగలవు.వి సృృతి యగునని వివరింపక 
సంఖ్యల నొసంగుచున్నాను. గమనించగలద.౨=౨౧౦౮,౧౩౦,౨౨౧,౨౨౫, 
ల 


శిరా 


సంఖ్యల కూడికతో శశిరేఖ ముఖమును వర్ణించినాడు. ఆపద్యము 


బాలిక కాపితామహుడు ఫాలతలఆబున వొంటుబెట్టియున్‌ 

మేలగు కర్ణయుగ్మ మెలమి న్నవకంబుల వాసి భూయుగం 

జోలి గనంబడం బదునొకం డిట ముప్పదిగా గణింప(గా 

నానలిమోము నిండునెల యామిని వర్ణన సేయు ట|బమే. (౨-౯౮) 


ఈమె ముఖము 'నిండునెల' వలె నుండుటకు ఇతర అవయవముల కూడిక” 
కారణమట, ఆకూడిక ఇది- 


ఫాలతలము- ౧ (ఈఅంకెలరూపము ఆయా అవ 
కర్ణయుగ్మము- డొ,౯ా యవాలకువి శేషింతురు) 
[భూయుగము= ౧౧ 


౧-| ౯-౯ -౧౧౭౩౭౦.కూడిక వచ్చును,నిండునెలకు 80 దినములు 
గదా!నిండునెల యనిన అమావాస్య యగును. తగదు.ఇది విశేషణచమత్కతి, 
నిండు-నెల = సంపూర్ణచంద్రుడు, అని భావన చేసికోవలెను 


చం,దోదయవర్ణన మనిన కవులకు మిక్కిలి (ప్రతి.వారికవితానై పుణ్యము 
నందు చూపి సంతృప్తి నందుదురు.ఎర్రన- శ్రీనాథ -పోతనలు- ఈవర్ణనమున 
పరాకాష్ట్రత నందినారు. ఈకవియ సమయ ముచూచి చం్యదవర్ణన చేసెను,(౨-౧౦౫ 
నుండి ౧౧౧వరకు.ఇందులో ఒకపెద్దవచనమా గలదు) ఆసందర్భములోని దొక 
చమత్కారపద్యము- 


సరసమై వసుగంధ(పస క్తి బూని 

శతభివ[క్కియ మౌచు సత్మంగతి( దగి 
వివిధరుజ్మండలి హరించి కువలయ్యప 

మోదము నొసంగె పూర్ణచం[దోదయంబు-(౨-౧౦౯) 


అని దీనిలో “పూర్ణచం్యదోదయము' గలదు,చం|ద్రపరమైన * యర్థము 
వాచ్యార్థమున సులభము, కాని అట్టు కాదు, 'పూర్ణచం[దోదయము” ఆనున దొక 
జాషధము. దాని రీతి దీనిలో నిట్టు గలదు.స-రసమై. రసమనగా పాదరసము, 


తలా 


వసు-బంగారము, గంధ -సుగంధ (ద్రవ్యములు, శత భిష క్రియ - నూరు వైద్య 
(మూలికల) పద్ధతులు రీతులు, వివిధరుక్‌ మండలి-ఆనేకరోగసమూహములు, కు- 
వలయ భూలోకము ,-అనగా- పూర్ణచం[దోదయమను కొషధము పాదరసము 
బంగారు సుగంధ|దవ్యములు చేరి నూరువిధములుగా పుటపాకాదు లొనర్చబడి 
నది. ఆది అనేకరోగముల హరింపచేసి భూలోకమున సంతోషమును ఆరోగ్య 
మును చేకూర్చునది. ఇది దీనిలోగల వ్యంగ్యార్థ ము. కవికి వైద్యము, వైద్యపద్ధ 
తులు తెలియుననుట కీపద్యమేగాక, 3౩-౧౩౪ సైతము గలదు. 


సుభ దాభిమన్యు లడవిలో వెళ్టచుండగా సుభద మార్గాయాసము వర్ణింప 
బడినది (౪-౧౪౬ నుండి ౧౬౭ వరికు) ఆమె నడచి వెస్టనప్పుడు- 


ఎండకన్నును నీడక న్నెంట(గకుండ 

పాదముల ముద్దరా లొ త్త( బఅ(గుసతికి 
ఎండకన్నును నీడక న్నేకమగుచు( 

బాదముల ముద్దజా లొ త్త పధిగమించె (౪-౧౫౦) 


అనినాడు. పద్యమందలి పూర్వుభాగ ముసుభ|దరాణివాసమునందలి 
సుఖము, ఉ త్రరార్థము అడవిలోని బాధ గలదు. అంతఃపురములో ముద్దరాలు = 
శ్రీ, చేసిన సపర్యవలన ఆమె అసూర్యంపశళ యైనది. 


అడవిలో ముద్దజాలు = ముద్దలుగా నున్నశిలలు, ఒత్తుకొనుచుండగా - 
బాధతో నడచుచున్నది. రేఫ-శకటరేఫలమార్పుతో ఈభావము స్ఫురించును, 


పెండ్రి కూతురును వివిధాలంకారములతో అలంకరించుట ఒక సరదా 
సం[పదాయము. ఈకవిగారు మ్మాతము శశిరేఖకు ఎన్నో ఆభరణా లుంచినారు, 
ఇవన్నీ తననా డున్నాయేమో ! అందుకే మక్కువదీర కావ్యములో ని కన్యశకు 
కూర్చి సంతో షించినాడు. అవి. 


పాపెట బిందియల్‌, పసిడిపావడ లందియలు న్మెజుంగు ని 
ద్ధాపవడంబు చౌక్రటులు దంగెక గెంబులుు బ్లాజుబందు లు 


భం 


ద్దీపితతార హారములు తే(టగుకమ్మలు బావితీలు మి 
న్నా పనిమేల్బులాకి రతనంబుల బేసరి దీర్చి రెంతయున్‌ (౫-౪౨) 


నేడు వీటిలో ఏకొన్నిమా[త్రమైనను మారుమూలపల్లెటూళ్ళయం దున్న 
వేమో ! అక్కడ లేకున్నను అంగడివంటి ఈపద్యముగలదు. దీనితో బాటు 


E౧9 


శ శిరేఖను పెండ్లికూతును (అసలు పెండ్జికి) చేసినప్పుడు చెలిక తెలు 
తనివిదీర అలంక రించి-ఇట్టనుకొనుచున్నారు = 


ఈపద్మలోచన హితమెటింగి యొసంగు 
కలికీరో యుదయరాగంపుచీర 

యీమానినీరత్న మామోద మౌనట్టు 
హేమభూషణములు నిడవె తరుణి 


యీ ఫసైకత్మళోణి కిష్టమైయున్నట్టి 
గురుహంసతతు లొసంగుమి శుభాంగి 
యీకల్వపూ రెమ్మ కిచ్చజెందిన చం[ద 
కావి యొసంగుమో కమలనయన 


[గందుముత్యాలపందిరి[ క్రింద నిందు 

మానినీమణి నీలతకూన నునిచి 

చిలుకపిలుకలు బింటో ష్టి( జేరకుండ 

కావరిగనుండు సాంకవగంధి వీవు. (౬-౧౩౨) 


ఈపద్యమునందు శశిరేఖకు విశేషణములు అలంకారవస్తువులు ఇట్టుగలవు, 
పద్మలోచన- ఉదయరాగపువీ ర. 


మానినీరత్నము- హేమభూ షణములు 
సైకత కోణి-గురుహంసతతి 
కలభపూ రెమ్మ -చం)| దకావి 


లాం 


ఇట్టి ఇందుమానినీమణిని ముత్యాలపందిరి[కీంద నుంచి-బింబో్టి యని 
చిలుకలు చేరరాకుండ చూడవలసినదని అనుకొనుచున్నారు. పద్యమునం దీవిధ 
ముగానే గాక-అంతరార్థము. వేరుగా గలదు.విశేషణములకు- అలంకారములకు 
సామీప్యము సార్థకముగా నుండునట్టు- 


పద్మ-ఉదయ; ఉదయకాలము పద్మవికసనమునకు, 
రత్నము- హేమము; బంగారములో పొదిగినగాని రత్నానికి విలువ. 
సెకతము-హంస, హంస సికతాతలమున విహరించును. 
కల్వ-చం[ద; చం[దుడురాగానే కలువ వికసీంచును. 
ముత్యాలు -మణులు, ఆభరణయోగ్యములు. 


చిలుక-బింబము, ఆధరము వింబసమము కావున శుక బాధ. పైవిధ ముగా- 
ఆలోచించి అర్థసమన్వయము చేసికోవలయును. ఇదియొకవిధమైన పదచమ 


తతి, 


స్థాలీపులాక న్యాయముగా వీనిని చూపినాను. |పతిపద్యమునం దొకవిశే 
షము,చమత్కృతి, అలంకారము -క లవు. రసజ్ఞులైన పాఠకులు వానిని చవిచూతు 
రని భావన. 


క వియొక్క_బహుముఖ|పజ్జ న్‌ లో కళాస్త్రకావ్యాద్యవేక్షణత్వము వీనిలో 
వ్య క్తమగుచున్నది. వివిధవిషయముల సూక్షేక్షికతో దర్శించి వర్ణించినా డను 
టకు-మరికొన్ని యుదాహరణములు; (పద్యసంఖ్యల నిచ్చుచున్నాను) 
౨-౧౫౩,  గంటము[వాత, కరణము, ౬-౧౭. లగ్నము. శేష, 
౬-౩౭,8౮, శుభలేఖ, ప ఎ. కాన్యములోని రసములు 
ఆటలు-౧- ౧౦౬,౧2౧,౧౨౦, అభిమన్యుని విద్యలు. ౨-౫౩,౫౪, ౬౯, 
కొవ్యనామములు. ౨-౧౦౯, దేవాంగనలు.౨-౧౨౭, ఉర్హూపదాలు., ౨-౨౦౮, 
౪2౧౧౩, సంగీతము,౨-౨౪౬,౬-౧౨౨, సిఫాయిలు. ౩-౪, మందులు, 
వైద్యము. 3-౧౩౪,౧౩౫, దోహద్యకియలు. ౩-౪౬, ఇక, ద్వారకావర్ణన, 
బుతు, సూర్య, చంద, మన్మథ, యుద్ధ మొదలగు వర్ణనలు, శృంగారవర్ణనలు 
సరే సరి, ౩-౬ లోని దోహద్శకియలు. “ఆశోకా శృరణా హత్యా-' శ్లోకానికి 


రం 


అనువాదము. నిరంకుళోపా ఖ్యానమునందు- మన్మథుడు “తురక 'యైనాడు పెద్దన 
చం[దుని-గోవధము సేయు తురకలదైవ మనినాడు. ఈకవి, మన్యథుని-'(పబల 
కందర్పబహదురీపాదుషాహి - అని తురకలలో చేర్చినాడు. 


మరియొక ముఖ్యవిషయ మేమనగా-కవి ఆయా నన్ని వేశ ములకు దగినట్టు 


రసపోషణ చేసినాడు. ఎచ చెచ్చట ఏయేరసము గలదో వివరించుటక న్న -ఈవిష 
యమున కవిరాసినపద్యము నుదాహరించుచున్నాను. 


“వెలి నెత్తుకొనిపోయి చెలిరూపు తానయ్యె 
నన్న విస్మయరసం బావహించె 
నాలక్ష్మణుండు దిగంబరుండై పాటై 
ననిన హాస్యరసంబు ననుకరించె 

రౌ దజంతువులు కౌరవుల (బేల్చె నటన్న 
సరణి భీభత్సరసంబు వొడమె 

తమను కర్గుండు నిందలు వచించె నటన్న 
బెలుచ వీరరసంబు బీక్క-టిల్రె( 


తుదకు రాముడు కన్య నిత్తునని బలె. 
నన్న కాంతరసంబుమై చెన్ను మిగిలె( 
బెండ్రికి సుభద్ర నినుజూడ |బ్రేమగోరె 
ననిన శృంగారరసమంత కంత జెల(గో. (౬-౫౮) 


అణువాదములుః- ఈ|ప్రకారముగా అనేకములై న రసములు వర్ణన లీరచనయం 
దుండి కొన్ని పద్యములు (పసిద్ధములగు శ్లోకములకు ఆనువాద[పాయ 
ములుగా గలవు. 


“జగతిని కొన్నియల్‌ వరుని చక్కదనంబె గణింతురు= ' (౪౪౬) 
ఈ పద్యము: 


“కన్యా వరయతే రూపం 
మాతా విత్తం పీతా (శతం 


౪3 


బాంధవాః కుల మిచ్చంతి 


మృష్టాన్న మిత రే జనాః-' అనే శ్లోకమున కనువాదము, ౫-౫౦ 
స్వప్నలబ్ధములై న సౌఖ్యసంపద లట్లు 
లిఖియించు జలముపై లిపులమాడి_-' ఈ పద్యముకూడా అనువ 
దింపబడినదానివలెనే గలదు (నాకా శోకము స్పురణకు రాలేదు.) 


కవి విశిష్టాద్వెతి కావున-సమయానుగుణంగా విష్టుపారమ్యమును (ప్రవచించి 
నాడు. అర్జునుని తీర్ణయా|త్రల పురస్కరించుకొని అతనిని విష్ణుక్నే త్రములలో 
సంచరింప జేసెను, ౧-౨౦౨. ౨౦౮, “సర్వం విష్టుమయం జగక్‌' అనుదానిని 
“మనుషులు పురుషో త్తమఖ్యాతి దీపీంప =” (౧-౧౩౬ )అను పద్యమునే వివరించెను. 
అటనట ఇట్టివి గలవు, తనకవిత “గూఢ శ్లేషాశ్రేషళ్టామనీయ' మనినాడు (౧-౧౧) 
అందుకు తగినవిధముగా [గంథమునందు పద్యములు గలవు (వీనిలో కొన్ని 
వివరించ నైనవి). 


బి(తొోక్‌బిల్‌ః= సంస్కృతమునుండి తెలుగువారు [గ హించిన కవితాప| క్రియలలో 
నొకటి ఈ “చితకవిత'. ఇది-ఆశు - మధుర - చిత -వి స్పరములని 
[ప్రచార మందినది. వీనినే చతుర్పిధకవిత అందురు. తెనుగుకవు లీప్ర|క్రి 
యలను కొద్దికొద్దిగా ప్రారంభించి యనంతరము పరాకాష్టదశకు చేర్చి 
నారు, [పత్యేకముగా వ్‌ పద్ధతిలో [గంథములుకూడా రచింవబడుట 
ఇందుకొక తార్కాణము, నన్నయశ్రీ నాథులు ఎనిన పేర్కానినను, 
నన్నెచోడ, భైరవాదులు తమ రచనలో చ్మితకవిత(లో చేరిన బంధ 
కవిత్వమును) చెప్పినారు". వీని నిందు వివరించుటలేదు. 


1, బి (లతొదింధో కబిత్‌లగూర్చి (వఖింధ రొజు వోంఠభేళ్యురవిదయబిలానము 
నీఠిక్‌, నం, వేదం వోంఠటరాయలా(న్రిగాడ్కు మ(దణ, 1977, 
ఆం.(న. సొ. బకాఢథమీ, తౌలుథభఖానలో భందోరీతులు- రాఖ్రూరి 
దొరస్వామి ళళ్భగాడ, తతి శ్రటః మరియ (కీరంగచువా త్త యు 
ల్లైరభకబి, గతల CXVILC x ౫ వీఠిక) సంసపాదోవథు - 
(వీ న్లుత (ళంభవరివ్కర్నో, మ్యదణ ౪ 1979, అం, ER 
సొ, ఎబకాఢమీ, 


అం 


తేలుగువారికి మొట్టమొదటి దశరథరా జనందనచరి[ తమను, నిరోష్ట్య 
రచన నందించిన కవి మరింగంటి సింగరాచార్యులవారు. ' (నిరోష్టరచ నకూడా 
చితక వితాకాఖాంతర్గతముగడా) ఈ వంశకవులు తమపూర్వుడై న సింగరాబార్యుల 
వారిని ఆదర్శముగా గొని తమ తమ రచనలలో చ్మితకవిత(కవిత్వబంధ ములు) 
చెప్పినారు, నేటికి అము|ద్రితాలుగా నున్న మరింగంటి వారిబహురచనలలో శ్రీకృష్ణ 
శతానందీయము, శల్యపిళ్ళరా యచరి|తము గలవు.వానియంను చ[క, నాగ ,పువ్చ 
గోమూ|తికాబంధము లున్నవి. 


వీరందరిని చూచి కావచ్చు తాలాంకనందినీపరిణయక ర్త కొన్ని బంధముల 
చెప్పినాడు .ఇవియే గాక సోష్ట్య త్యక్షర ,సోష్ట్యనిరో ష్ట్ర, నిరో ష్ట్యపద్యములను కూడా 
రచించెను. ఈ గంథమున- 


-౩౨౧ పతాకబంధము, 

8౨౨ ఖడ్గ్డబంధ ము 

౨౯౩ నాగబంధము 

-890 సుమగుళుచ్చబంధములు గలవు. 
-కి౨౪ నిరోష్ట్రప ద్భము 

౩ -౧౭౫ సోష్ట్య్రనిఠోష్టము 

భ ఎత్రియఎి సోష్ట్య త్యక్షరకందములు గలవు. 


0౪ (4 ౨౨9 


ఏీనియందు ఖడ్గనాగ సుమ గుకుచ్చబంధ ములు (పసిద్ధమైనవి, పతాక 
బంధము మతము ఈక విచ్మితక వితావై దగ్గ్య నకు పతాక యనవచ్చును. 
దీనికి లక్షణ మెచ్చట లధించినదో.నాపరిశీలనలో ఈబంధమునుగూర్చి 
ఎచ్చటను సమాచారము లభింపలేదు.ధర్మసూరి సాహిత్యరత్నాకరమునందు 


గలదేమో అనిఅనుమానము.2దీనివిషయమై మిత్రులు సుపసిద్ధపరిశోధకులు 


1. దళరభరాజనందనచర్యత నీ ఠి కలో నిలో న్య రచనానం[చదాయమ్ము రచ 
నలు గూర్చి బినరింనబిణీ నది, 

బి, నావద్ద డస్మానియాబిళ్ళ విద్యాలయ నంన్భ్భృతబకాఢమే వాడు (వచు 
రింబినో “సాహపొళ్ళరత్నాకరయు గలదు, అది[-లీళళంగాలభభోకో 
ము/దితము, 


టో 


శ్రీరావూరి దొరసా మిశర్మగారి కి(మదరాసు)[వ్రాయగా సహజముగా వారికిగల చిత్ర 
కవితా భిమానముతో పరిశోధించి 'మీలేఖ నన్నెన్నో (గ్రంథముల: జదివించినది. 
అని (వాయుచు పతాకబంధలక్షణము లక్ష్యము చిత్రము(మాదిరి )లను తెల్పినారు. 
వారికికృతజ్ఞత ల తెల్పుచు లక్ష్యలక్షణముల నిచ్చుచున్నాను. 

మండపాకవారి (వదింధనంభింధబిదింధన (గంభమున ఈ పతాక 
బంధవిషయ మిట్టు గలదట- 


“ స్తంభాకారమునందు, బాక్చరణముం ద|తత్య వర్జంబు లా 
రంభం బంతము నౌనటుల్‌ ధ్వజపటా[గం బట్ట యౌనట్టు త 
చ్భుం భత్సార్శములందు మధ్యప దముల్‌ కోకాంత మాద్యం[ఘికా 
గంభీరాశయు లిట్టాన ర్తురు పతాకాబంధ మందంబుగాన్‌. 
ఇది లక్షణము, దీనికి లక్ష్యము- 
రాకరాక తిరాకారా 
రాజతాగగతాజరా 
రాగొసారరసాగారా 
రాకారా[తికరాకరా! 
ఈశ్టాకము నాలుగుచరణాలు- అనులో మవిలోమములుగా గలవు. [పథమ 
పాదమును విలోమముగా చదివిన చతుర్ధపాదము కొగలదు. మండపాకవారు 
లక్షణమును తెనుగులోను-లక్ష్యమును సంస్కతములోను చెప్పినారు. దొర 
సామిగారు వేసి పంపిన పతాకములో ఈళ్గోకము సరిపడినది (అనులోమవిలోమ 
పద్ధతి-మరియు కాకము గాబట్టి) కాని- ఇందలి పద్యము ఆపద్ధతిలో కుదురదు. 
ఆపద్య మిది= 
వేదపథ్మపదర్శన! నవీనమనద్యుతిదేహ! దేవదే 
వా!దరసార ధారణ!శుభ| పభ వాభరణ|పదీ_ప 'దా 
మోదర !వాదిభేదనదమోదయ! మానస వాసవాజరు 
(దాదిమభావ! భావిత పదాంబు జ | తాపసబృ్బృంద మోదదా! 
దీనిలో కొన్ని అక్షరములు మాత్రమే పునరావృ త్ర మగును, ఆవి-ద,న, 
దే,ర,భ,ద,వా,భా, మోదదా-అనునవి, శర్మగారు వేసిన బొమ్మను ఆధారముగా 
[గహించి-కొంత సొందర్భముగా నుండవలెనని పతాకమున నేని పద్దతిలో 


ఫడు 


చిత్రించినాను (ప్రథమాశ్వాసము చివరలో చూడగలరు). విజ్ఞు లెవరై నను-ఈ 
బంధమునుగూర్చి చురికొంత సమాచారమును దెల్పిన కృతజ్ఞతతో [గహింతును, 


ఇక -వద్యంబివయము = మూడుప్రతులలోను ఈ పద్యము ఇళ్లే గలదు. 
యథాతథముగా బంధమున వేసినచో కుదురలేదు. దీనిని కొద్దిగా మార్చినాను. 


వదపథ బదులు. వేదపద 
వాదిభేదన ,, వాదభేదన. 
బృందమోదనా ౩ బృందమోదదా-ఇది నేను చేసిన మార్పు. 
దీనివలన అర్థభంగముకాలేదు.  వేదపథ-పద.మ్మాత ముకొద్దిగా అర్థభేదమగును). 
ఇప్పుడు బంధము కుదిరినది బంధమువద్ద సవరించిన పాఠ ములతో పద్యము 
నొసంగినాను. నేను సవరించిన అక్షరాలు బంధమందు పునరావృ త్రము లగుట 
గమనించగలరు, 


మిగిలిన ఆయాబంధములందు పద్యములు యథాతథముగా కుదిరినవి, 
ఇవి సు[ప్రసిద్ధములై -|ప్రచారమందిన బంధములు కావున వివరించలేదు. 


ఇక - ఈ [గంథమునం దాయా సందర్భములకు తగినట్టు గల అలంకార 
ములు, సామెతలు జాతీయముల తెల్పుదును. 


అలంకార దర్శిని 


ఠః [గంథమునందు అనేకాలంకారములు గలవు. వాని నిచ్చట చూపు 
చున్నాను. కవికిగల అలంకార[పియత్యము వీనిద్యారా వ్య క్రమగును, 
“అలంకార | పీయో విష్ణుః గదా! 

(ఇందలి సంఖ్యలు అయాఆళ్వాసాలలోని పద్యసంఖ్యలు, వచనములు 
కొద్దిగా నున్నను అవి ఎక్కువభాగము విరోధాభాసశ్రేషానుప్రాణితములుగా 
గలవు. ఇందా వచనముల చేర్చలేదు). 

ఉవమ-1 అల్నాాం8౬, 8, అజ, ౫౦౧, ౫౪, ౬.౫4, ౭౦, ౧౧౮, ౧౨౪, 


౧౪౬-౧౪౮, ౧౬౩, ౧౭౬ ౨౧౮, ౨9౪౬, ౨౬౫, 


Il అగా - 


111 erp. 


IV అ p= 


Vv అకార. 


VI అకార. 


అనన్న్వయముఎ1 
(వతీవము-11 


రూవతము=1 
Il 


[11 


¥e 


౧౧, ౧౫, ౨౨, ౨౩, ౨౫, ౨౬, కిళ, ౪౧, ౫౧, ౫8, 
౫౮, ౬౨, ౬౩, ౬౬, 80, 88, ౭౪. ౭౯, ౮౦, ౮౧, 
౮౯-౯౩, ౯౮, ౧౦౬, ౧౨౯, ౧౩౩, ౧౪౯, ౧౫౧, 
౧౫౨, ౧౫౫, ౧౫౭. ౧౫౮, ౧౭౩, ౧౭౪, ౨౦౧, 
౨.౨౧, ౨౨౫ ౨౩౩, ౨౪౩, ౨౪౫, ౨౪౮, ౨౫౨, 


౨3౧, ౨౫౫, ౨౫౭. 


౮, ౨౫, కిలా, ౫౧, ౬౩, ౮౯, ౧౦౪, ౧౦౫, ౧౬౭, 


౧౭౧, ౧౯౬. 


౨౫౦, ౨౬౦, ౨౬౧, ౨౬౬, ౨౮౭, 


౫, ౧౯, ౨౪, ౫౦, ౮౦,ర౨,౯౦, ౯౧,౧౨౧, ౧౨౨, 
౧౩౧, ౧౩౭, ౧౪౮, ౧౮౦, ౨౦౨, ౨౬౨, ౨౭౮, 


8౧౫, 8౨౫, 3౨౬. 


౭౪, ౧౦౨, ౧౦౩, ౧౦౬, ౧౦౮, ౧౨౨, ౧౨౩, 
౧౨౪, ౧౨౯, ౧౩౦, ౧౩౧, ౧౩౪, ౧8౫, ౧౪౧, ౧౪౫, 
౧౬౨, ౧౬౫, ౧౬౯, ౧౯౭, ౧౯౯, ౨౦౨, ౨౧౪, 


౨౧౬, ౨౨౭. 


౧౨౨, ౧౫౫ IV ౧౧. 


౨౩౪, ౨8౫, IV or. 


పిలు అజ తకం తరు వం కరత తటి? 


ళ్‌ 


౧౬, ౬౦, ౬౧, ౯౯, ౧౦8, ౧౦౪, ౧౫౬, ౧౭౭, 


బిరా 


౫౯, ౧౧౩, IV ౨౨8 V ౩8, ౨౦౪ *1 ౧౨౭, 


౧౪౬, ౧౫౧, ౨౨౦. 


ఇర 


నరిణామము-1 ౪౦, ౧౪౪ Ill ౯, IV 339౪, 
ఢీల్లే ఖమ 1౫౦, ౧౩౫, ౧౫౨, ౧౭౮, ౧౯౯, ౨౬౩, ౨౯౬౮, 


Il ౧౭౯, ౧౮౯. 


IIl ౫౮, ౬౦, ౯౮, ౧౦౧, ౧౦౬. 


తో 
న) 1అలి-_ ( | 
9లకీ ILE, తిర 


(భౌంతి- 1౧౧౧, 111 ౨౦, ౫౦, ౬౫, ee, ౬౭, ౭౦ IV 


౧౭౭ V ౧౭౦, ౧౭౧, */1 ౧౪౫. 


నందోనొయు-1 ౨౧౦, 1 ౪౪, ౮౭, ౧౦౧, ౧౦౨, ౧౬౨, ౧౭౫, 
౨౨౪, ౨౨౯, ౨౩౧, ౨౪౨. IV ౨౦౯, V 


౧౩౨, ౧౪౩. 
అవవ్శా తి=111 భల 3౫%, ౧౩౭, ౧౬౨. 


జీత్మే 94- శకము శతా అటు COO COG: లకు. Hg, 
౧౦౩, ౧౧౫, ౧౧౬, ౧౧౭, ౧౨౮, Il ౧౭, 3౪, ౨౫, 
238, ౭౪, ౮౨, ౧౫8, ౧౫౪, ౧౫౨, ౧౭౬, ౧౮౮ 


౨౪౬, ౨౬౦ 111౫౨, ౭8, ౯౭౩, ౫, ౯౭, కొర, 


IV cas; 


అతిళయో త్ర] ౯౫, ౯౬, ౧౪౭, ౧౫౦, ౧౫౩, ౧౫౪, ౧౬౪, ౧౭౪, 
౨౧౧, ౨౪౦, 11 ౬౮, 2౧, ౭౭, ౮౩, ౧౧౮, ౧౩౨, 
౨౦౮, ౨౧౯, ౨౨౩, ౨౬౮, ౨౭౫, Ill se, 


౧౨౪, ౧౩౨, ౧౪౯, IV ౨౯, 8౨, V ౧8౬ 


తుల్ఫంయోాగిళ-1 ౧౬౯, 1/1 00౯, ౧౩౨: 
దీవకము.V ౨౩౪ 


య 


నము ౧D, 


=. 


ద్య 


త 


బా 


బిదోర్భ నము 11 ౨౬౬, ౨౭౪, 111 ౯౨. 


నవో శ్ర! sews, lees, Il wo, రర, VL బలల; 
నమానో క్రీ] ౨౮౪౯, 11 ౨౧, ౧౭౦, ౨౦౩, ౨౦% ౨౦౬); ౨౦౬, 
౨౪౭, ౨౪౯, ౨౫౯, ౨౬౧, Ill ౯౪, ౧౭౨, VI 
౨౧౦,౨౨౩ 


నరితరమయు-111 ౮౫, ౧౩౫, ౧౪౫, ౧౫౬, V ౪౯, 
నరికరాంవరము-౮౧, ౧౩౯, 
శేష-1 ౨౬, Il ౧౦౭, ౧౦౯, ౧౪౪ 
వర్వాయో క్రీ_1 gas SE VEOUA DEN 
న్యా జినింద -1 ౧౦౦ 111 ౧౨౦ 
బిరోధాఖొన.1 ౧౨౨, ౧౩౪, 11 ౧౮౫, IV ౧౫౦, ౧౫౨ VI ౧౦౪ 
అనంభనము.1V ౨౯౧, V ౧౪౧, ౨౭౨ 
అనంగతఅిఎ11 ౧౭౮, Hl ౧౫౯, ౧౬౯ 
ఎివముముఎ 1 ౨౩౦, Il ౨౩౨, N11 ౧౩, ౧౮, ౧౫౩, IV ౧౬౬ 
అధితము-11 ౮౫. 
అన్మోసన్యోము V1 ౧౬౩ 
JకాSP-IV IV ౨౦౧, 
యథానంఖ్యాము-1 ౧౩౭, Il ౯౪, ౨౨౨, ౨౨౫, ౨౨౮, I ౪8 
వరినంఖ్య ము-1 ౧౨౬ 
నయముభ్బయయు 1 ౧౭౯, Il es, ౧౧౬, ౧౪౬, ౨౭౧, ౨౭౨ IV ౬౬, 
౧౬౫, ౧౭౪, ౨౨౧, ౨౨౪, ౨౩౯, V ౧౮౦ 
కొరతదీవకమయు =” ౨౩౪ 
(పత్యా నీకమ-11 ౯౪ 


4) 


30 


కొన్య లింగ ము= 1 [కరా కక్‌, గర గ, lee, అకు కాటు, 


౧౦౫, ౧౦౬, ౧౯౯, ౨౨౦, చి౨౬, చి౨౭, ౨౩౦, 


111 80, ౧౪౧, ౧౫౨, V 8౨౪ 


అరా గర న్యానణు 11౨౦, 11. ee, en, IV ౧౨౯, ౧౭8 
గ సో 


We E11 ౨౫౮, 11౧౬౨ 111 ౧౪౧, ౧౫౪ 
మయ /దబ- 11 ౧ఠ౯, ౧౨౭ 
రత్నావణీ- 11 ౯ం, *₹1 ౧౭, ౫౮ 
తద్గణ మం 1/1 ౧౬ 
అనుణుణముఎ11 ౧౨౬, IV ssw 
డీన్భీలితము -111 ౪౪, ౪౫, 
వ్యాటో శ-1 కాం, 
భాథో $11 8౮, 


టివ్భతో §-11 ౧౩6, 


లోలో $11 ౪౭, ౪౮, ౪౯, ౮౮, 111 co, ౧౪౯, ౧౫౬ ౧౬౦, 


వోకో 9 §-1౯ం, 
న్ధఖావో శ్లీ[ 


ఉదా లము! 


IV ౨౦౩, ౨౧౩, V 3౨౭ 
జాడు, రతర; ఫలి, 


౧౩౦, ౧౭౩, ౨౨౫, ౨౫౪, ౨౬౬, ౨౬౮ I ౧౨, 
౧౩, ౧౯, ౨౭ ౨౮, ౬౭, ౨౦౦, ౨౦౨, 111౬, 
IV ౯3, ౧౧౭, ౧౩౯, V 3౮, ౪౩, ౧౨౪, ౧౪౬ 
౧౫౫, ౧౫౬, ౩౨౩, VIIa, ౧౧౯, ౧౨౦, ౧౨౧, 
౧౫౯, 

3౮, ౫౬,౭౭, ౧౦౯, ౧౨౨, ౧౭౨,౧౩౮, ౧౪౯, ౧౫౧, 
౧౬౧, ౧౯౨, ౨౯౨, 809, 111 ౨౬, ౪౮, ౧౫౧, 
౧౬౮ IV ౬, ౮, ౧౩౦, ౧౯౯, ౨౧౬, V ౮౩, 


80౨, *1 ౧౨, ౧8, ౨౨౨; 


$0 


నీడ క్రైం! ౫౭, ౧౦౬, ంజ్క వంత, [lp రజా, ౧౬౪; 


౨౧౦, 1118౪, ౪౦, ౪౨, ౫౫, £౮,20౧, ౧౭౪; 


౧౫౫, ౧౫౮, IV ౨౭, ౨౦౦, VI ౨౧౨ 


ఎిభిం11 ౧౨౮, 
ఇవి యీ [గంథమునందలి యలంకారములు, ఇక సామెతలు, జాతీయ 


ములు. 


సామెతలు. జొతీయములు-సామెతలు కావ్యకన్యకకు “ఆమెతి'వంటి వన 
వచ్చును. సందర్భోచితముగా | పయోగింపబడినచో నివి కావ్యమునకు మరింత 
శోభను చేకూర్చును, వీనివలన పాఠకున కుత్సుకత కల్లును. ఈకవి ఇట్టి సామెత 
లను జాతీయములను సంస్కృృతలో కోక్తు లను పద్యములలో చక్కగా నిమిడించి 


నాడు ,సందర్భోచిత వివర ణచేసిన వి.స్తృతియగునను భావనతో కొస్నీటిని జాబీతాగా 
ఇచ్చుచున్నాను. 


౧౨౩ 


దందా 


CTO 


8-౧౪౩ 


వభ మో 


నిమ్మకు నీర మెక్కు గతి 
,;-౧౦౦  గుడపర్వతరీతి (దేవరకొండలో దేవర లేడు-బెల్బంకొండలో బెల్లం 


లేదు అని దేవరకొండవై పు వాడుక) 

రోళ్ళరోకళ్లను పాడుట. 

యద్భావం తద్భవతి. 

అన్యథా చింతితం కార్య మన్నచోట దైవ మన్య త చింతయేత్‌. 
అడవి గాసిన వెన్నెల. 

ములు వెడలిచి కొ|రె.త్రికొను విధము. 

మేలున చేరువార లోపికగొని యాపద బలుగువేళల చెంతల'కై_న 
వత్తురే ! 

ఆప్పులందు బడిన యట్టు 

శలగో శలగో యని. 

సర్వనాశాయ మాతుల 

పొపీ చిరాయు 


౫.౨ 


౪2౫౧ శభస్య శీ ఘమ్‌ 

౪-౧౨౩ సింగడు బు రడైన చందాన 

౪2౨౧౩  ఈపద్యమునం దనియు సంస్కృృతోక్తులు 

౪-౩౨౬. విన్నముద్దకు మును కోరలువచ్చి దూలములు గంకునొకో ! 

౫-౪౬ కలిబోసినయుట్టవంక కనుగొననేలా ! 

౫-౧౨౨ గొంగడిలో రాష్టవై చి [గుద్దిన గతి 

౫-౧౪౦  కలమేన _ప్రాణముండిన బలుసాకున్‌ మెసవియైన [బతి కెద 

౫-౧౪౩ పెద్దపెండ్రి చేసెదరేమో! 

౫-౨౧౮ కొటఅవిగౌొని నెతి గోకికొను 

౫-3౧౪ “_నూనియ ప లేకంబెకాని గాండ్డవా డొక్కరుడు తేరగాడు 
గాడ; 


౬-౨౧౯ మగవారు స్వకార్యధురంధరుల్‌ గదా! 
ఇవియేగాక -పద్యాలలో చేర్చిన లోకోక్తులు మరికొన్ని గలవు. 


చ శ లా! 


వద్‌ (వయోగ ములు- ఈ[గంథమునందు ఉర్టూఫార సీపదాలు బహుళ ముగా 
పయోగింపబడుటయేగాం సంస్కృతాం| ధపదములను కవి-అతిస్వతం త ముగా 
వాడినాడు. వీనిలో కొన్ని విసంధులు. మరికొన్ని ఆ[పసిద్ధపయోగ ము లున్నవి. 
పరిశీలింపగా కవి తననాటి సంఘమున నిత్యవ్యవహారములో నిలిచియున్న పదా 
లను యథాతథముగా (ప్రయోగించినట్టు తోచుచున్నది. కొన్నిటిని సవరింప వీలు 
న్నను-కవిస్వతంత్రతకు భంగకరమని నే నాపని చేయలేదు. వీనిలో నేటికీ 
తెలంగాణమునందు వాడుక లోనున్న మాండలికములు కొన్నియున్నవి, కేశవ 
స్వామిశ తక ములో గూడా పైపద్ధతులకు చెందినపదములు గలవు, దాన్మిపభావము 
ఇతనిరచన పై గలదనుటకు పదములేగాక - పద్యము ఎను గలవు.  (తాలాంక =” 
౫-౭౦౦ కేశ వస్వామిళ తక మునకు పూ ర్తిగాఅనుకరణ) 

జాబితా ఎడమవైపు గలపదాలు |గంథములోనివి కుడివై పున్నవి 
“ఇట్టుండనలయును ' -' ఈఅర్థమున (పయోగింపబడినవి' అనితెలియచేయుటకు 
నేనిచ్చినవి. 


(సద్యసంఖ్య) 

౧౨౧ ధీకొను 
౨౨౨ అచ్చుతు 
౨30 ఆరంగడె 
౨౬ళ ఉక్క-బొట్టు 
౧౪౪ వల్న 

౨౦9 జల్క-ము 
౬౧ విచ్చలవీడి 
౧౨౫ ఏసవిత్తు 
౧౫౫ పుట్నింట 
వి వై తాళీకుల్‌ 
౧౨ సులభము 


౬౨,౧౪౫ కళ్వుళము 


ఢి 


బొట|వేలు 


వతి 


(వభమాబ్యానము 


= డిచ్చకొట్టు ('ఢీకొట్టురూపాంతరమని శర.) 
(కవి యిచ్చట డిచ్చకొట్టుకొను ఆటను 
రు 
తెల్పెను). 
అచ్చుతు అని ప్రాసస్థానమున పెట్టినాడు) 
= ఆర గడియ, అరగడె. 
= ఉక్కుబొట్టు, చుక్క-_బొట్టు (చిన్న పీల్చలకు 
పెట్టుబొట్లు) 
ణి య్‌ 
ద్ని తీ యా బ్యా నము 
జా వలన 
Gils జలకము (౫-౩వ లోను ఈపదము గలదు) 


తృ తీయాబ్బానము 


= విచ్చలవిడి 

= విసపువిత్తు 

= పుట్టినింట ఇట్టిపదము ౪౧౪౪లో గలదు, 
(అప్పప్పకవి దీనిని బాగా వాడినాడు. కేశవ 
స్వామి శతకమునను గలదు) 


రౌ న్‌ 
వతుర్దొల్నా? నయము 


= వై తాళికులు 

= సులభము, సౌలభ్యము, మార్పునకు వీలు 
కొని విధముగా ఈ పదను గలదు) 

= కళవళము 

క బొటనవేలు 


డా 


glam) 


౧0౮ 


DE 


(spe) 


"'అ౬క౯ొ 


ఎలిదొా0 


వేంట౬ 


తిలి( 


83౫ 


కిం 


తీగ 


Meer 


ఇరా 


డా 


D3 


౧౫౯ 


DEO 


౧౮౧ 


౧౯వ 


ఒనీం౦౦ 


ఎనీ ౨ 


౫ 


కోసంబోక _ =కోసుభోక, |త్రోసుబోక 

గరివించి = గర్వించి 

తల్లిదండ్రాదులు = తల్లితండి మొదలె నవారు 
ద్యయితవనము =దై ఇతవనము (మార్పునకు వీలే లేదు) 


బచ్చోట = ఒకచోట 
వైసు = వయస్సు 
చీకట్టమయం = అంధకారమయం, నిండుచీకటి 
తల్పు == తలంపు 
నాట్నుండి = నొటినుండీ (౫-౧౮౩ లోను ఈపదమున్నది) 
కామోలు = కొబోలు: 
నంభమా వ్యానము 
పై నము = పయనము (పైకము = పయికమువలె) 
విడిది ండ్గు = విడిది యిండ్లు 
విడిదిండ్ధు = విడిదియిండ్లు 
వెతావెత = వ్యథకు వికృతి, వెతవెతలు 
ఒండొర్లు = ఓండొరులు 
మదమేను(గు = మదపు పేను(గు 
౧౩౯, ౧౬౩ మొరోమొరో == మొల్టో మొల్టో 
బెట్టాకుదుంపలు = చెట్ట ఆకులు దుంపలు 
వెనుడౌలు = వెనుదవులు, = వెనుదగులు 
దిగీభ = దిగిభ - 
దీప = ద్యీపి జా పెద్దపులి 
తండోపతండ = గుంపులు, గుంపులు 
బటానబయలు = బట్టబయలు 


జి బి 


కుశిగుంప్తలు = కుసిగుంపులు (బాధ (శమయని శ. ర) 


3౫ 


౨౩౯ భవిష్యతి = భవిష్యత్‌, “భవిష్య ద్దైలియన్‌* కావలె మార్చ 


లేము. 

౨౬౬. చిట్టనచీకట్టు = చిమ్మచీకటి 
౨౨౨ (ప్రతికారము = (ప్రతీకారము 
౨౮౦, 80౮ నివుగొక = నీవుగొక ‘ 
800 పరు. డవ్యయుండవు = పరుండ వవ్యయుండవు 

వష్టాఖ్బానము 
80 తండోపతండ = తండలుతండలు, గుంపులుగుంపులుగా అని, 
కిలా, ౪౯ ద్వారావతి == ద్వారవతి 
౪౮ ఉభయ తలు = ఉభయ[త 
౧౦౯ ఆడాడ = అక్కడక్కడ 
నజాల నివు = నీవు 
౨౦౦ మర్వున = మలు(గున 


౨౦౨ త తలుమని 


కవి ప్రయోగించిన పదములలో నివి కొన్ని మ్మాతమే. వ్యావహారిక 
వదాలతో సంభాషణాత్మకమైన పద్యములను కూడా వాసినాడు. ఆనాడు నిత్య 
ప్యవహారములో గల పదములను కవీ (గ్రంథస్థము చేసినందు కభినందింప 
వచ్చును, ఈ శబ్దముల సాధ్వసాధుత్వములను నేను నిరూపించదలచ లేదు. 
వీని తర్వాత 


అశుకరణలు. వోలిరోలు ఎ 


ఈ రచనపై తత్పూర్యముగల రచనల [పభావము మిక్కుటముగా గల 
దనుటకు ఆయా పద్యముల భావ, అనుకరణములేగాక పోలికలును గలవు. 
పూర్వక వితా శైలిని అనుకరింపక తప్పించుకున్నకవులు తక్కువగాగలరు. ఆయా 
కవుల శైలిపెగల ఆభిమానము అందలి చమత్కారము అనునవి అనుకరణకు 
దోహదకారులు, “అనుకరణ ఒక కళి గదా! 


నా 


'తాలాంక -' కర్రకు అనేక (పబంధ పరిచితి, కావ్యానుశీలన గలదు.కావున= 
వాటి పభావమునుండి తప్పించుకొనజాలక పోయినాడు. 


ఈ సమాలోకనములో నాదృష్టికి తగిలిన పద్యములను ఇతరకవుల రచ 
నలలోని పద్యములతో సామ్య మున్నటుల భావించి వాని నిచ్చుచున్నాను, ('తా' 
తాలాంకనంది నీపరిణయము,' రామా'- రామాభ్యుదయము, శశి’ అఆప్పప్పకవి 
శశిరేఖాపరిణయము-అని |గహించునది. మిగిలినవారి పేర్లు సులభావగాహన 


అందు భవన్ముఖోదితమునై గనుపట్టు తా.౧-౭౦ 
ధర్మత త్త్వజ్జులు ధర్మశాస్త్రం బని- ఆం[ధ మహాభారతము-ఆది. 
అన్ఫతు లనాచారు తా-౧-౧౨౪ 
పరదార పరధనాహరణ పాండురంగ -౪- ౨౭౯ 
శరజాత|ప్రభవుండు నేర్చు దలరన్‌ | తా-౧-౨౫౭ 
నేరటేటి యసల్లెచ్చి నీరజాప్తు మను-౨-౩౬ 
అకళంక బిరుదాంకసుకవీం[ దు తొకవంక తా=౧=8౦౦౧ 
ఒకచాయ ననపాయ పికగేయ నసు=౨-౭ 
ఆపురిటియింటి మణిమయ తొం-లి=-౨౫ 
ఆపురిటియింటి కుద్యద్దీపంబును భాగ ౧౦-౧౧౪ 
సెదవిరాగం బెంచి పెజమాట తొ- ౨-౭8 
వాతెజతొంటి కై వడి ఆము క్ర౫-౭ 
మనసిజు(డన్‌ పురోహితుడు మానిని తొ-౨-౭౯ 
స్మడు(డ న్యి| పుడు యవ్వనంబను తనూ *బిల్హ - ౨ఆక్వా- ౫౭ పుట. 
గురుకుధరాభమైన తా-౨-౮౦ 
చెలి బలితంపు గబ్బివలి బిల్హ -౨-౫౭ 
మారు డనేటి కర్షకుడు తాం౨=౨౮౧ 


స్త జిల జీయము (బిల్ల )శత పిక్ళనో వోనీనొోది భ్లటి సంఖ 
(1942 మణ) 


చెలిసింగారపు( బువ్వుదోట 
వలిగుబ్బ లధికమా 

చనుంగవ బరువో 

సకలసుమాళి వాసనల 

నానాసూ నవితాన 

అటువలె యౌవన 
ఎక్క-డినుండివచ్చె. దర శేక్షణకున్‌ 
మొలకతేనియ 

ముద్దాడవలదె యీమోహనాంగుని మోము 
చిరమాకందచయ 

వనభూక న్యక 

తనకుం గౌ (గిలి 

ధథారాశుద్ధి( సిద్ధి గాంచి 
కుముదకుట్మలముల కొనలు 
ఏవిహంగము గన్న నెలుగిచ్చుడును 
గగనేభేం|దము 

తనువున నంధకారపు 
అహరంబుధిని (పదోషాగ స్య 
[ప్రథమసంధ్యాంగనాఫాల 
దినవారిరాశిమాపను మౌని 
పెనుచీకటి మొగుళ్ళ 

వితతచకోరికా వితతి దాహముదీజె 
(పిదిలి కైరవదళ శేణి 
కార్కాన్నకటిక చీక టి 
బుధనుతుండగ కీరనిధి 
అవతంసంబవు పార్యతీపతికి 
తమినిబద్మిని నిదురించి 


బిల్హ- ౨-౫౮ 
తా-౨=ల౮ల౨ 
బిల్ల -౨-౫౮ 
బ్‌ 
త్రాం_౨-రా౯ో 
వను.౨-౪౭ 
తా-౨-౧౧౧ 
విజయ-౧-౧౦౪ 
తా-౨=ఎ౧౧౫ 
విజయ=౧-౭౧ 
తా_౨ ౨౪౫ 
తా-_౨-.౨౪౫ 
విజయ-౧-౧౩౯ 
రామా-౬-౧౩ 
తొ-8-౯ాం 
మను-8-౧౬ 
తా-3-౯౭ 
పారి._౨- ౩౨ 
తా-8=౯ాల౮ా 
ఫీమే-౨-౪౯ 
పారి. ౩౪ 
తా*8-౧౦౧ 
తా క.౧౧౦ 
నును, 3-౨౩ 
త 


భాతి =ఎ౧వ౧ 


శృం.నై క కొ 
మూలా 


తా ౩8-౧౭౧ 


౫౮ 


కమ్మకస్తురి గుళికలు పారింయి=౬_ ౪ 
తనయునితో సుభద తొం౪- ౧౪౯ 
అకుమబజుంగు పిండెయయి పాండు=౩-౮౨ 
తామసం బెవరికి తగదంచు తౌం_౨ ౨౭౨ 
మాధవా(గజు( డాడు మాటలు పాడు..౩-౮౨ 
సతతవంశానువ ర్రనోన్నత తాం౪-౧౫౨ 
కొనకకన్న సంతానంబు రామా=-౫-౧_౨ 
శుకు డప్సరవధూ సంగీతసంస్లుతి తా-౫-౬౮ 
నడిచె నిందు(డు కాహళులు [మోయ వరాహ-౨-౮ 
తాపష్యతయాభఖీలదావాగ్ని జల్లారు తా-౫-౩౦౨ 
ఏనీగుణములు కర్టేందియంబులు భాగ ౧౦-౧౭౦౧ 
పంచాస్యభోగ వస్తువు తొం౫ఎ 8౧౫ 
శ్రీయుతమూ రి యోపురుషసింహమ భాగ ౧౦-౧౭౦౧ 
తెలతెలవాటె( దారకల దీప్తులు లా -ష-3౨౩ 
వెలవెలబాటె చందుడును భీమేశ్వు- ౨- ౪౮ 
నవఘర్మక ణగణ|[సవణకాళ్మీరాంగ తా-౬ -౨౨౧ 
ముహుర|పయత్న నిర్ము క్రనీవీబంధ తా-౬-౨౨౩ 
సహసానఖంపచ సనద త మనుంతంతతు 


(పథమాశ్వాసమునందు విజయవిలాసమును సభాపర్యమును-ఆధారముగా 
[(గహించి కథను తెల్పుటే గాక - వర్ణనలు విజయవిలాసమునే బాగుగా అనుక 
రించినట్టు చదువుచుండగనే మనకు తెలియును. కావున వానిని తెల్పలేదు. 
8-౧౬౮ కోడికూత వర్ణింపబడినది, తెలుగుకవు లెందరో దీనిని [ప్రత్యేకముగా 
వ ర్ధించినారు వారిలో నందిమ బ్రయ, ఘంటసింగనలు, పెద్దన, తిమ్మన రాజ 
మరాజభూషణులు (పసిద్ధులు, ఈ పద్యముల పోలికలను నేనిందులో చూపలేదు. 


నంకయ్యయులు వ. 


[గంథములోని కొన్ని విషయములు ఎట్లు సమన్వయపరచుకొంద మని 
నను కుదురుటలేదు, అందుకే ఈశీర్షికతో తెల్పుచున్నాను. 


షల 


'పమాదో ధీమతామపి '-ఒక్కొక్కసారి ఇది 'ధీమతా మేవ అనిపించును. 
ఈకవి కొన్ని సందర్భాలలో ఎందుకో పొరపాటుపడినాడు. జొచిత్యభంగములు 
కొవించినాడు, మవోపబంధనిర్మాత కొన్నివిషయములలో పౌొరపాటుపడ 
వచ్చును,కాని ముఖ్యములై నవానికే ఈగతి దాపుదించుట బాధాకరము. 


ణో తాళ ప్మత-లిభితపతులలో ఆద్యంతములయందును , తాలాంకనందనీ 
పరిణయము.” అనిగలదు. ఇది*నందిసీ" లేదా “నందనా కావలయునుగదా! 
నందినీ అనియే నేను మార్చినాను. 


౧-౧౧౦. పురవర్గన సందర్భము, లలనలగీతములకు ముత్యాలుకరిగి 
కాల్వలలో [వవహించి చెజకుగడలలోకి ఎక్కినవట. ముత్యాలు భస్మమగును 
కొని కరుగునా ? ఇట్లైవరైనా వర్ణించిరా ? అనుమానము. 


దజతిజిరిః విరోధాభాస శ్లేషలతో కూడిన పెద్దవచనము, దీనియందు 
అష్టదిక్పాలకులను చెప్పినాడు, కాని నిర్భతి మ్మాతము లేడు. 


౧-౨౭౭, రాజసూయధనాహరణార్థము ధర్మజానుజులు నలుదిక్కు 
లకు పోవుదురు, ఆసందర్భములోని దీ పద్యము. దీనిలో [కమభంగము గలదు, 
సవరించినచో [పదశ్నీణదోషము. 


౨౨౨౯. శశిరేఖ యంగవర్ణన బాగున్నది. పరిశీలింపగా-పద్యము 
లోని విషయములకు -చివరచెప్పిన వానికి (సమన్వయము) క్రమము కుదురుటలేదు. 


అభిమన్యుడు తల్లిని సుదతీమణీ. ౪-౧౧౬. మిహికాకరాస్య, ౪-౧౬౩, 
సుమసుకుమార గొతి, ౪=ఎ౧౬౪,సుకుమారి, ౪-౧౬౫ అంభోజాతపలేక్షణా 
౪-౩౪౧, అని సంబోధిందుట ఎంతవరకు తగును (నన్నయగారు వినతను- 
'పయోరుహాననా 'అని-వై నతేయునితో అనిపించినాడుగదా!) 


తన తం[డులను అభిమన్యుడు కౌంతేయులు'౪-౧౬౫ ఆనును. పాండవు 
లందరు కౌంతేయులు కారుగదా! ఘటోత్త చుడు కృష్ణుని స్తుతించుచు'చం దమయ 
చేల ౫-౨౯౯, అని సంబోధించును, కృష్ణుడు చం[దమయచేలు డెట్టగును? 


బలరాముడు శశి రఖను-*కన్నులకల్కి రమ్మనుచు గొ(గిటజేర్చి 
నిజాంక సీమయం దున్నతినుంచి'-నట్టు కవిగార్మివాత, కన్నులకల్కి- అర్థము ? 
తరువాత ఈపద్యములోని జౌచిత్యము ఆలోచించవలసిన వే. 


౬౦ 


ఎం౧86; ఘటోత్కచుని భీకర మాయాకృత్యములకు వెజచిన వ్మిపులు 
పరుగె త్రిపోవుచు అప్పుడు 'అన్యసుందరులను స్వభార్యలే యనుచు దాపునకేగి 
పయంట లిగ్గుచు భయపడవద్దని చెప్పి వేరొకవాడలో గోడలచాటునకు తీసుక 
పోయినారట. ఈసందర్భంలో శృంగారం, అందున పూర్తి అనౌచిత్యభావన, ఏమీ 
బాగులేవ, 


ఇన్నిటిని మించి మరియొక ముఖ్యవిషయముగలదు. ఆది శశిరేఖాభిమన్యుల 
వయస్సు. 


౨-౩౯ లో, శశిరేఖ ౫ సం, అభిమన్యుడు ౭ సం, వయస్సు గల 
వారని తెలిపినాడు. 


పాండవులు రాజ్యాన్నివదిలి అడవికి పోవునప్పుడు అభిమన్యుడు చిన్న 
వాడు, తరువాత శశిరేఖా జననము, పాండవులవనవాసము చివర అనగా ౧౨ వ 
యేటి చివరలో వీరివివాహము జరిగినట్లు కవిగారి వాత. ఆప్పటికి శశిరేఖ, ౧౨, 
అభిమన్నుడు. ౧౪ సంవత్సరాల వయస్సులో నుండియుందురు. నాయికొ నాయ 
కుల వర్ణన, విరహము,శృంగార్మపలాపములు చూచినచో వీరు (పొథవయస్కు 
లనిపించుదురు. ఇందు కొకకారణము, సనాత నధర్మము బాల్య వివాహము జరిపినా 
కవిగారిశృంగారకావ్యలక్ష్షణము ముందుకు పరుగె త్రించి ఈ వర్ణనలు చేయించి 
నది, 


మరింతలోతుగా పరికించినచో కల్పితమైన ఈ కథవలెనే, అభిమన్యుని 
వయస్సుకూడా ఆం[ధమహాభారతము నిర్ధారణగా చెప్పలేదు. సంస్కృత 
భారతము ఆది ౬ అధ్యాయము ౧౬ సంవత్సరాలు అభిమన్యునివయస్సు అని, 
తెల్పును. యుద్ధమువరకు ౨౭ లేదా ౨౮ సం, వాడు. ఇతని ఆయుఃపరిమితి 
౧౬ సం, అనుకున్నచో వనవాసమునకు ముందు ఇతడు, రెండు సంవత్సరాల 
ఆరుమాసము లవాడు. 


ఇక, ధనుర్వేదాభ్యాసము ఉపనయనానంతరమే గదా ! గర్భాదేకొదశే 
రాజ్ఞే అన్నుపకారము ౧౧ యేట ఇతని ఉపనయము జరుగవలయును. అభి 
మన్యుడు సకలధనుర్విద్యాకోవిదుడై న తరువాతనే అర్జునుడు ఖాండవవన దహ 
నము చేసినట్టు (అది-౮౨౨౭) తెలియుచున్నది, 


౬0౧ 


థాండవదహనము తర్వాత మయసథానిర్మాణమునకు ౧౪ మాసాలు, 
తర్వాత రాజసూయము, అరణ్యవాసము ౧౨ వత్సరాలు, అజ్ఞాత ౧ సంవత్స 
రము,యుద్ధము ఆరునెలలు- వీనన్నిటిని బట్టిచూచిన అభిమన్యుడు ౩౦-౩౧ 
సంవత్సరాలు కళగియుండును. దీనికి సంబందించిన సంస్కృత భారతకథను 
అ|గాహ్యమనో (పక్షి ప్రమనో నన్నయగారు |గహింప లేదు". ఇడి అభిమన్యుని 
వయస్సు. 

ఈ కవిగారు మ్మాతము బాల్యములోనున్న వీరిని శృంగారలక్షణ 
బద్దులచేసి వర్ణించినాడు. దానివల్ల కోంత వ్యత్యయము ఏర్పడినదని నాభావన, 


4-౧0౬, ౬-౨౦ పద్యములలో బలరాముని “సెనేయడు' అని [ప్రయో 
గించెను, ఇది శ్రైనేయడు కావలయును. సాత్యకికి శ్రైనేయనామమున్న ట్లు 
సంస్కృతవాచ స్పత్యమున గలది. “వై నతేయళ పల సెనేయః, సిద్ధమగుటకు 
ఇతనితల్లీ “సేన' కావలయును, ఈ పేరు ఎచ్చటనైనా గలదా? 

౧-౨౯౬. రాజసూయయాగమయిన తరువాత మయుడు సభాభవన 
మును తెచ్చియిచ్చినట్టు ఈక విగార్మివాత. భారతపద్ధతి యిట్టు లేదు, 

బలరాముడు శ శిరేఖను దురోధనప్పు[తున కీయదలచి వివాహ! పయత్నాలు 
చేయుచుండును. లగ్నము ఆరు రోజులు మ్మాతమే వ్యవధిగా నుండగా తన 
యునితో సుభద్ర అలిగి వెళ్ళి పోయినది. రుక్మిణి సత్యభామ మొదలైన శ్ర 
జనము ఏకమై రేవతిదగ్గరకు వళ్ళి యడుగగా ఆమె, 

౪ ..మనమున మత్కుమారి నభిమన్యున కీయక నన్యరాజనం 

దనున కొసంగువార్త శతథా కలన్రైన నెరుంగ నక్కటా - (౪-౧-౮౧) 

“భూనభము ల|గసాక్షి గ-) (౪-౧౮౨) 

'మదనసమానమూ ర్తి యభిమన్యుడె యిల్హట పల్గు(డంచు (౪-౧౮౪) ఆని 
వచ్చిన స్త్రీలకు |పత్యు తర మిచ్చును, బలరామసుభ దలకు ఇంత రభస 
జరిగినను అగ్నముసమీపించినను రేవతికి తెలియలేదా +. 


1. అభిమన్యుని గూర్చిన నమాచారమున వ. ఆం[భమువో ఖొరల నినుంటు శ్ర 
(బ్రీఅద్భి రాదో వార్యోనారొయణ 449-118 శ్ర, 1979 ముగ జ 
అం,ఫ9.నా, బీకొఢమీ వ ్రచురణ, 


౬ ౨ 


ఈ విధమైన పొరపాట్టు [గంథమునం దున్నట్టు నేను సమాలోచన చేసి 
నాను, 


పరిష్కరణ - రెండుతాళప త్ర గంథములు, అసమ[గముగా నున్న ఒక లిఖిత 
(సతి వీనిసమన్వయము నాయీ పరిష్కరణ. ఏపతి ఎట్టున్న ది పూర్వ్యపకరణ 
ములోనే తేల్పినాను. కృతి |పారంభము మాతము దేనిలోను లేకపోవుట బాధా 
కరము. నావద్దగల తాటాకుపు స్తకమున లేనిభాగాలను హైదరా బాదు నందలి 
ఆంధ పదేశ|పభుత్య [పాచ్య లిఖిత పు స్తకభాండా గారమునగల తాళప్మత 
(ప్రతిలో చూచి [వాసుకున్నాను. ఈ భాగాలు [గంథమున (ప్రత్యేక పద్ధతి అక్ష 
రాలలో చూపినాను. 


మూడు రోజులు తాళప్యత [గంధాలయములో న్యాపతితో సరిచూచు 
కొనుటకు అనుమతించిన [గంథాలయ డైరక్టర్‌ గారికి నాకు మిక్కిలిసాహాయ్య 
ముగానున్న [గంథాలయోద్యోగి మిత్రులు శ్రీ విఠల్‌ రెడ్డిగారికి కృతజ్ఞతలు 
తల్పుకొనుచున్నాను. 


మూల్మపతులలో ౧-౯ తర్వాత అంతరాళమున చక్కంజూచి ౧-౨౪ 
హరిపదసక్తులుం-౧-౨౫. _సురుచిరవృత ౧-౨౬-తమక్రై తాము-౧-౭౨ 
అనే పద్యాల తరువాత - ఇట్లు శ్రీమద్భ్రషధరాధర-౧-౧౦, వచనమున్నది. 
ఈపద్ధతి- వాయసగాండ్డు చేసినది కావచ్చు. ఎందుకనగా- కవి. “సుకవి 
కుక విజనంబులనమస్క_రణపురస్మరణతిర స్మరణ పూర్వకం బుగా |బిశం౦ 
సించి--” (౧-౩౦) అనీ చెప్పినాడు. దీని|ప్రకారము పైపద్యముల వరుస 
కలువవలయునుగదా ! [ప్రతులలో పైన నేనుదాహరించినటే గలవు. కవిగారి, 
వచనమునకు (౧-౭౦) తగినట్టు వీనిని నేను [క్రమపద్ధతిలో చేర్చినాను. 
చక్కగా కుదిరినవి, విజ్ఞులు దీనిని పరిశీలింతురని ఆశింతును, 


పద్యాలు కొన్ని అసమ్మగములుగా గలవు. వానిని ఆపే చేర్చినాను. 
చినిగి పోవుచున్న తాటాకులలో _ కొన్నినాళ్ళకు ఈమాతము పద్య శేషాలై న 
మిగులునట్టు లేవనే భావనతో దొరికినంత వరకు (వాసినాను. 


[గంథనామము అశ్వాసాంత్యపద్యము గద్యములలోను 'తాలాంక 
నందసీ- అనియే స. దానిని “తాలాంక్షన ఫందినీ' అని మార్చినాను. 


ac 


అచ్చటచ్చట - కొన్నిపద్యాలలో దోషములు కనుపడినవి. వానిని 
సరిజేసి పూర్వపాఠమును అధోభాగమున పేర్కొన్నాను, 

౫-88౧-మాలిని. చివరీపాదము-చివరిభాగము. “వృషగిరిభ్రీరమేశా-” 
అని గణభంగముగా గలదు. దానిని “వి _సృతాదీంద్రవాసా” ఆని మార్చినాను, 


పద్యాలలో అక్కడక్కడ (వాతతప్పు బాగాగలవు వానిని దిద్ది సరి 
చేసినాను, తేడా వచ్చే మార్పులను అచ్చట సూచించినాను, కావున_ఆయాఖాగా 
లను ఇచట పేర్కొనుట లేదు. 


ఇవి నాయూహకు తట్టిన సవరణలు - మార్పులు. కథ (పసిద్ధమెనదే. 
కొవున దానిని [వాయలేదు, 


ఈకవిశాఖ - అన్నగారిశాఖలకు చెందిన కవులగూర్చి - వారిరచనల 
గూర్చి తెల్పినాను. ఈ[గంథకర్త తరువాత గలవారిలో చాలమందిని గూర్చిన 
సమాచారము తెలియలేదు. లభించినంతవరకు వంశవృక్షము నొసంగినాను. 
తాళప్మతలిఖిత పతులగూర్చి - వాని బాగోగులగూర్చి వివరించినాను. ఈ 
సమాచారము ముందు పరిశోధనచేయువారి కుపకరించగలదని నా యాశయము. 


[గంథసమాలోక నమునందు ఆన్నివిషయములను వివరించి చూపినాను, 


సామెతలు, అలంకారాలు, అనుకరణలు. కొంత వి సృతియైనా పేర్కొనుటకు 
కవికి వానిపెగల అభిమాన గౌరవములు కారణములు, 


చితక వితనుగూర్చి ఎక్కువగా వివరింపక వానిసమాచారమునకు ఆకర 
(గ్రంథముల పేర్కొని విషయమును తెల్పి ఆచ్చటనే సవరణలుకూడా చేర్చి 
నాను, 


నేను పరిష్కరించిన |ప్రతిగంథమునకు పద్యసూచిక దానిలోనున్న 
కవిత్యబంధములను (సచితములుగా) వేయించుచుందును. ఎందుకనగా ఇప్పటికే 
ఈ బంధముల పెపలువురికి అభిమానము తగ్గినది, కొంతకొలముతరువాత ఇవి 
కూడా లభింపవు. వీనివలన నాటికవులయొక్క ఊహాళ క్రి, కవితానై పుణ్యములు 
వ్య క్తమగును. మనము వీనిపై మక్కువచూపినా చూపకపోయి నా బాధలేదు. 
కాని. నిస్సారములని మ్మాతము నిందించుట తగదు. 


దాదాపు ౧౧౦ సంవత్సరాలకు పూర్వము ఇంతచక్కని [ప్రబంధము 
వచ్చి వ, చం,దికాపరిణ యూదులను స్పురింపచేసినది . మన యదృష్ట 
మున పూర్తిగా శిథిలముగాకుండ నిలిచి నేటికి సాహితీ సూర్యాలోకభాగ్య ముది 
నది. దీనిని పరిష్కరించినందుకు నేను సంతో షించుచున్నాను. 


౬౪ 


కలో జ్ఞతలు యూ 

ఇంత కాలముగా అము[దితస్థితిలో నున్న మరింగంటి వారి మరియొక 
కృతియైన దీనికి సంపాదకత్వబాధ్యత నప్పగించి కషిచేయు నవకాశమున 
గల్పించిన ఆం|ధ్ర[పదేళ సాహిత్యఎకాడ మీకార్యవర్షము వారికి అందు ముఖ్యముగా 
కార్యదర్శి డా. శ్రీ ఇరివెంటి కృష్ణమూ ర్రిగారికి, 


[గంథ్యపకటన విషయమున నాకన్న ఎక్కువ[శద్ధగలవారై తమసల 
హాలనిచ్చి తొందర బెట్టుచు ఈపని చేయించిన డా॥ బిరుదురాజు రామరాజుగారికి, 

[(గంథపరిష్కరణసందర్భమున మిక్కిలి ఓపీకతో సహకరించిన ఒప్పు 
తప్పరయు రసజ్ఞమూ_ియెన మ్మితులు శ్రీ కపిలవాయి లింగమూ _్రిగారికి, 

పద్యబంధకవిత్వచితాలను అందంగా చి|తించిన మితులు శ్రీ బాల 
కిష్టయ్యగారు 

వీరందరికీ కృతజ్ఞత లు -._ 

ష్‌ 


పద్యసూ చికనుకూర్చిన అంతేవాసి- చిరంజీవి వెలుదండ నిత్యానంద 
రావునకు మంగ ళాశాసనములు. నాయీకృవి సాహిత్య|పియంభావుకులకు ముద 
మొనగూర్చిన సంతసింతును. 

“భాను డెందాక నృభగతుండ్రై చరియించు 

చందు! డెందాక తేజస్వి యౌను 

ధరణి యెందాక సుస్థిరరూప మును జెందు 

గగన మెందాక నూర్ధ్వగత మొందు 

నుడుగణం బెందాక “నడచు హేమాగదిపై 

జ్వలిను( డెందాక జాజ్వల్యు( డౌను, 

మహిని నెందాక రామాయణంబు బఆజంగు 

ధర విఖీషణు(డు నెందాక నేలు 


సిగమసారంబు లెందాక నెగడుచుండు 
భూమిభారంబు నెందాక జూను నయ్య 
నంతనామఫణీశ్వరుం డంతదాక 

బట(గు తొలొంక నందినీ వరిణయంబు*. 


ఫొలౌం. 509 215 
మహబూబునగరం జిల్లా 
సిద్ధార్థి-ఫాల్గుణబహుళ దశమి 
సోమహిరము, వ5-2- 1980 


(శ్రీరంగాచార్య 


బం, 


శం. 


ర్‌ం, 


(బ్రీముతో రౌొమయాధుజొయ నమః 


తొలాంకనందినీపరిణయము 


(ప్రథమాశ్వాసము 
(కృత్యూది) 
పట షల ఎధేయుని వోర్జవ నిడ్డితో (గద్దె 
తోయని దోవగోయని హక 
WDE PDS we 


౪ చుతిల్‌ ఎరపనానల తల్‌ పతుతింతు (బ్రీరమా 
నేతిలయ వపా a se We ఛ్‌ 


శ తతి ౩౪6౪ CE) ఉత € ఈ « ” గా! ఖతి అ ళ శ ఈ € ఈ 44 


నొరము, దొనొమ్య్భుతతొ 
నొరోము, దురాంరోబై రిచయనరదనలా 
నారయు, వొలొర జనం 
సోలో as 


దరము, నదాాళయదావషూ అ 
దరయు, దుదీయాథుజినితోదోరోచుందోరోయు న్‌. 


* 083 ORL) శవ క న శ ఓ ఈ తక ళీ తనీ శి 


గదను గొనియాడెదను మదొమదను గదను, 


౨ తాలాంక నందిసీప కణయము 


తళ 6 


తనన క నాల్సీకి ప్ర 
చలి వర్జింత ననయ నవినయ నియతిన్‌ డు 


లన్ని 
+ 
«* 


మహీ వరాహీశి నామత్రా తిం దీనీంబి 
వంచాన్యంముఖముత వభ గవోంబి 
ఖఖాధా రై తగరము గాంబి 

స్థలత రసొతలా ధివతిటై బీనింబి 
యాలో గటలభో(దుండ్లా ర్‌వొంబి 

(wn 
గీ. పొడుగ్‌ వొరిన్నండానమై యాదిభ (కో 
(oe 
డూనదొళశోందు తనతో నిడూథి దాల ) 


Ou a తత్భనువ్యా దత్సంనులభత్ననత్న ... 
ares బినుళగుదుత సొన 
నత నం ము ఖమువాల్‌ 6 భార్‌ ae wes 
(వొంజిలి(వఖుతి(వతామ మర్ణి 
వారిరమానంత శ డుడ నై న్యావరచ్యకో 
ముఖమవహాయధ గుడుకబిముఖ్యు అవను డొ 





థ్రి బీనితర్వాల  కొంకఖాగయు “(పౌిలో (గంభపొతము మలి, 
౨౭-౨౭ నోంఖ్యలుగల వద్యము లున్చ్ర బి, తర్వాత ఇట్లు (లమదోర్భ్రద 
ధరొధీరో =? వచనమతో (వొరంభోము, “తా. శఈుంం౦ నంఖ్య 
నచనముముండిదైు గలదు, 


(బ్రీచుద్బ్యూ వధశా దరనొ ధబివారణుండత వోంకటరనుణు 
నుద్దేశించి రంగదపాంగసంగత  కరుణాతరంగాంగణయగు  మంగాంగ 
నాంతరంగానుషంగాభంగవై భవ పసంగంబు( |బిశంసించి, శేష గరుడ చమూ 
నాధ విశేష్యపభావం బాళ్వాసించి, దివ్యాయుధపంచకాంచ న్మ హ_త్హ్యసత్వంబునకు 
గురుత్వంబు గావించి, భగ వద్గుణగ ణ విభ వానుభవ (పభావాతిశయకృత, దినచర్య 
మద్వంశాచార్య పరంపరానుకంపా సంపల్టాభంబున కభినివేశించి, సకలాలంకరణ 
పద్మపకరణ గూఢ శ్రేషాశ్తేష జ్ఞాఘనీయ పురాణరచన్నాపవిణ చమత్మి యా 
ధురంధర _ కవిపురందర వాజ్మరందస్యంద దమంద[సధానమాధుర్యంబునకు 
విశ్వసించి, దువ్మరపదపుష్కల చష్కకవితాపరిష్కారులగు  దుష్కవుల 
నిరసించి, కలుషలతావితాన లవి|తంబుగా పవ్మితజనస్తో తపాతంబగు నొక. 
చితకథాచర్మితంబు రమాకశళతాంకితయిగ ' యోచింపు మటన్న; నెటులో 
యని వివరింపుచు, తద్దుణానుభవపరాయణుండనై యొక పుణ్యపాసరంబున 
న్ని చాపరవకుండనై యున్న సమయంబున = ౧౦ 


కం,  భాసురమగు నాని హరి 
వాసరమున శేషగిరి నివాసరమేనం 
సురపోషణు( డనవర 
ాసుర ఘోషణు(డు సత్కృపార్ద్రఎహృదయుం డై ౧౧ 


ఉట 


౭ 


శ్రీధరుం డరుణజపాధరుం డఖిలధ 
రాధరుండును రుచిరాధరుండు, 
సుందరుండు, ఢృతోరు. వరుండు, గుణా? 
కందరుండు నుతిపురందరుండు, 
పావనుం డసురాఒహితావనుం డా[4తో 
బీవనుం డమి కసం భాననుండు 
తారకుండు తిలోకగారల ఏ మహొప 
కొరకుం డసురసంహిరకుండు 


1 దూబించుతలీని - అనవలెను, 


తే.గీ, 


1 


తాలాంక'నందినీపరిణయము 


నెల్లలోకములకు గన్న తల్టిలీల 
నుల్చసిల్లెడు కరుణామతల్లి కేక్ష 
జోల్పసితన్నేతయుగ రమావల్తభుండు 
గాననయ్యెను స్య్వప్నసాతాత ,_రముగ. 
తరణికిరణ[ పకరణధిక ,_రణరుచిర 
విస్ఫుగణతనుతేజః[పవీణ విభవ 

లోక నానేక సంభవో లేకభ క్రి 

కేల్మాగిడ్చి పునర్నమస్కి9య లొనర్చి. 
యోగ్యంబేమో మును,మ 

ద్భాగ్యమునే గశ్రీరమాధిపతిం గనుట మహా 
భాగ్యంబై జన్మం బా 

రోగ్యం. బయ్యెనని బొగడ రూఢి దలం(చితిన్‌. 


గునుగునీసము+ 
పరమయోగిహృదయశరణములగు చర 


ణములు, తారాగణాభిముఖములు, న 
ఖములు, తాథెళ ములక రణి నేవళ ముల్లె 
బొదలు (పపదములు(; బొంక మైన 
గమకంపు బంగరుకాహళికల హళా 
హళి సేయు జంఘలు, తళుకు తిన్ని 
యల వన్నియల మిన్నయగు పిజుందులు, గజ్జ 
నంటిదంటల కడగంట గెంట( 

గల మగంటిమి జొలాడలనడరు, బెడంగు 
పిడికిటిలోననే నడంగె( గన్ను 

జెదటి దాపురె యన జెల్వగు లే(గొను, 
*దౌకుచెౌకం కిస్‌, 


“గునుక నీనము* అని “తొ (వతలలో గలదు, 


x మూల [పోటలలో ఈ పొదో యంతో గంటు, 


[ప్రథమాశ్వాసము | 
టక్కు. బజచెడి బల్మిటారంపు నడలు,న 
లను దొడ్డవిడ్డంగా( గనిన బొడ్డు, 
తమ్మయు మినువాక తర(గల(బొరగల 
బడ(|[దొబ్బి యుబ్బు నిబ్బరపు( (దివళి 
యు, నిఖిలజీవపయు క్త్మబహ్మాండభాం 
డంబులు తండతండంబు లగుచు 
నిండి బుళ్చుళ్కురని గదల నౌదుగ్గ న 
నుదరము రుచిరవిద్యోతమాన 
కౌస్తుభమణిడోలికగు హేలగతి కాపు 
రంబు( జేసెడి విసురదరవింద 
మందిరయెన మాయిందిరచే నతి 
సుందరమైన వెడందజొమ్ము, 
చెలువై న చిన్నిచీమలబిడార్గేరు ని 
గారంపు నూగారు గరిగరికద 
రము, నధరదరము రమ్యకంధరము, క 
రికరముల ననుకరించు బాహు 
పులు, కుధరశ్చంగ ములక న్న నెన్నిక 
యగు యగుభుజముల సౌగసు,మేల్మె 
యుంగు బంగరురంగు బొంగారు చేల చె 
అంగుల వలెవాటు రహి వహించు, 
ఆ నారంగములన నూయగారుఉ దులకించు 
దరహాసచుబుకము, తకుకుటచ్ల 
ముల గద్దరించు గోమున చాక చక్యమ్ము 
లగు ముద్దుచెక్కిళ్ళు, జిగిమిగిలిన 


దా నాఠరంగమలలీడనను నూంగాగు- మూల(వతుః 


తే.గి. 


కం, 


తాలాంకనందినీపరిణయ ము 


సాధుసుధామాధురీ ధురీణాధర 
మును, చిన్కు(బూసల మురుపు నీస 
డించు పల్వరుస, మండితమణిఖచిత కుం 
డలముల గీలొన్న డంబు(గల చొ 
కాటంపు నిడుద, శ్రీకారములకు మొళొ 
రించుకర్ణములు, వర్ణితదయా ర 
సార్జవాకీర్ళ సంపూర్ణకటాక్షని 
ర్రీతములై న దృబ్నీరజాత 

యుగము, తొగమ గని. దెగడ్ను నగుమొ 
గము, గములుగొను భృంగముల నమ్మ 
గల యుంగరపు ముంగురుల మెజుంగు,సహ।స.. 


కోటిభాస్క.ర నిరాఘాటకాంతి 


మయకిరీటము, గలజగన్మంగళావ 

తరణసంసేవ మద్భాగ్యగరిమ( గంటి 

హతసురవిరోధ ! విహృతా| శితాపరాధ ! 

జయరమానాథ ! (శ్రీ శేషశె లనాథ ! ౧౫ 


అని వారిజనాభుని నే 
ననివారితభ క్రియు క్రి నతిన్నమత నా 
తనివార( బొగడంగానా 


తనివార( గనుల దయామృత మొలుకం బలికెన్‌, ౧౬ 


అంకితము మాకుగా తా 
లాంక తనూజాసదుద్వహక భాస్టితి ప 
ర్యంకగతి గావ్యరచనా 


కైంకర్యము సేయు బాలకా సువివేకా ! ౧౩ 


[పథమాళశ్వాసము 


కం, 


తే.గీ, 


కం, 


నాతనయునిగతి నీకు స 
నాతనకవివాజ్నిరు క్తి నాకృప నిత్తున్‌ 
పూతనయ ! విను మనిన కం 

జాతనయను వాక్యములకు సం[భమమతినై . 


అప్పు డిటువంటి మధురవాక్యముల జుంటి 
తేనియపనంటివలె నంటి తెలుప, తొంటి 
యింటి వేల్లైన, మాతమ్మికంటి( గంటి 
మేలుకొనందగు ననుకొంటి మేలుకొంటి. 


కల యని వెర(ంగున నన్నండు 
గలయని పభకారణానుక రణాకృతి ముం 
గలం దోచె నెట్టి భాగ్యము 

గలదో చర్చింప శౌరికరుణాదరణన్‌, 


శుక వాల్మీ కిపరాశరాత్మ జముథాస్రోక్కపణీత పబం 
థక థాసారవినోదు(డౌ హరి విచితంబయ గాదే మద 
ల్పకృతిన్‌ గోరుట యజ్ఞభో క్రయగు లీలావేషి యా బీదవి 


: [పకులుం డెట్టిన ముష్టి మెక్కాడె నత తాజై కపారీణు(డై. 


అనుజ వృషాచలపతి న 

న్ననుచు నెనరు(బూని కోరిన ట్రీ కావ్యం 
ఇత స్తీ 

బనుపమగతి( జేసి యఘం 

బనుప మతిం దల(తు శ్రీ విహారిన్‌ శౌరిన్‌, 


కవితాకల్పనకల్పభూరు హస మాఖ్యఖ్యాతిచే మద్దురు 
[ప్రవరాను[గహమే నిధానముగ గన్నట్టన్‌ రమాజాని స్వ 


. షృవకండె కృతి! గోరె తన్ని యమన|పౌఢిన్‌ బుధు ల్మెచ్చ ప్పి 


యవని న్నిమ్మకు నీర మెష్కుగతి కావ్యం బూర్జితం బయ్యెడిన్‌, 


౧౮ 


౧౯ 


౨0౧ 


బం, 


బ్‌, 


తాలాంకనందినీపరిణయము 


న he అంతరాళనున చక జూచి యంచత్కృపా 
మ్యృళతధారా నీ నివ్భ త్తదోవమగ వార్యిన్‌ నిర్భల(నాభవా 
న్లీంతోగాC నేడు తుతశ్ట్రతిన్‌ ట్ట న ne టు 


ళల ఈ ళే ౮6 ఇతిన 295 896 కశ $ ఎల్‌ ధి 


ఉ శి క a6 ఉక | క 6 శి 


చ 


రినదన తలుం, గువలయా శ్రులు నత్సృభవడ లౌచు ను 
అవి ~ ఎట 
రర నభివ్యృద్ధి గాంచు ద్భాజరాజు లనందోగు నత్ఫొ బీళ్ళూడుల్‌ 


అ $ » «౪ 


నరోనత శీ ర్లిఛం(దికల సాధుతోడుల్‌. గురివింవంజోయరే | ౨౫ 


కుకవి నింద 


నుఢబిరవ్భు తనోమయులుం జూడత హీనోకోథా (వన క్రిచే 

గుటలఘువర్గ నిర్ణ యమ. గొంచెయులోక్‌ వదార్భినం (గోవా 

న్షీరయుతి నత్స్ర బంధ డుబి( దోజక, భయ్యాలు బ్మాళముత్థలం 
బిరోయక పొనజా థడల(తియం ధణు దువ్యువులన్‌ గొణీంతురో. ౨౬ 


తముళా తొము బికోల్తునార్ల్‌ గతళ బంబుల్‌ దగం గూర్చి, వ 
రూజు @ ణి 
ద్య యులుం గొ) నలల్‌ కచిరముగొక! బిద్బోంద్నం ద్య ౧భుం భూర్మన 
జము గావింబిన నోదమూతుడ తతిం గన్బాంభులో దోల్బి మీ 
కయన్‌ మీటోన దొంగబిం దియినో rer మెట్టుగా 
గుండ(ండో, ౨౭ 


రొయకవాజ్స్‌ యు తీ మధురోన్నంరవంచమనూ తీర్‌ కశిగా 

అపై b అణ అవి 
గోములలీల చిలి బిని గోకిలం గాతీనిగా గణింత తు 
ద్దాయనబోర్భిఖోధో తొబితౌర్‌బోనం (బళ భొంవవన్న యి 
ద్భాామవొమాధ్యు గౌరవడశాథ్యుని మౌఢ్చునిగా దలంవలరే. ౨౨౮ 


ననన నాదా నాననా మలాలాకు మాలా లాలలానంలంకాతాన 


| ఎిద్భంత్క్కాల్‌లం- మూల (వఖథలలోవాళమ్ము 


(పథ మాళశ్వాసము 


చం. 


కం. 


చం. 


కావ్య పశ 


ట్లు 


Leo 


ఉరుతరకందవేణి, లఅసదుత్సలలో చన, చంపకాంగి భా 
సురతనుమధ్య రమ్యవళి సుందరవృ త్తనితంబ గీతవి 
సర, బహుమ త్తకోకిల రసస్వరభాస్వర యైన కావ్యసుం 
దరిని వృషాచలేశున కుదారత గౌరత ధారవో సెదన్‌ 


“DE 


అని యభీష్టదేవతాసుక వికుక విజనంబుల నమస్కరణపురస్కరణ తిరస్క. 
రణపూర్వకంబు(గా(|[బశ ంసించి యేతత్ప్రబం ధనిబంధన|పారంభధురంధ 
రుండనై కృతిముఖాలంకారంబుగా మదీయవంశావతారం బభివర్శించెద, 80 


(వంశావతారవర్షన) 


కల్యాణకరణగుణసా 

కల్యుండు ము క్రివిభవానుకధణతపస్సా 

ఫల్యుండు సౌశీల్యుండు వా 

త్సల్యుండు మౌర్గల్యు( డనెడు తాపసి యలరున్‌ . 


ఆసూరికులవ రేణ్యుం 
డాసూరికులాధినాథు(డై నిజతనుళో 
భాసూరు( డగుచు విబుధస 
భానారమణ్మిపభావిభాసురమహిమన్‌ , 


(శ్రీరమణీమణీవిభుని జెల్వగు నమ్మునిగోతజాతు. డా 
సూరికులావతంసు (డు విశుద్ధత పసి యశస్వి సాధుభ 
ట్టారకు( డాగమాన్వయవిడంబితమంతరహస గ్రదాస్యహృ 
త్సారసు(డై యతిప్రవరుసన్నిధి పెన్నిధిగా వసింప 


యతిపతి యొక్కకాలమున నాకురుశేఖరసా ధుభట్టరుర్‌ 


_ ఇతగొని సన్నిధి న్నడువ చయ్యన రంగనిసేవకై సుహృ 


53 


తి 


28 


కం, 


కం, 


క్‌ం. 


Peed 


తే.గీ. 


తాలాంకనందినీవరిణయము" 


షత జనుదెంచునంత గరుడధ్వజు ( డాదరభావు(డై. మహో 
(| 


చతురత నిట్లు బల్కౌ యతిచందునిజూచి రసోచితంబుగన్‌. 


కంటిమి మిము గూరేనల( 
గంటిమి మీవెంట వచ్చు ఘను జెవరొ మఖణీం 


గంటి మని బల్క నది మా 
కింటికి పేరుంటగా మహిన్‌ రహి శకెక్కె న్‌. 


ఆ నంబెరుమా శ్మ్ఫప ని 

ట్రానతీ నిడ నాటనుండి యస్మద్వంశ 
(భ్రీనిధి జగద్ధిత పభ 

బూని ధరం బిల్లచెజతుపోల్కెం |బబలెన్‌. 


వారలమహిమలు |దాక్షా 

వారలహరు లట్ల నిఖిలవసుధాస్థలి దై 

వార లసదార్యజనులగు 

వార లహా! యన(గ గొంత వర్జన( జేతున్‌. 


మం[తమం్శతార్థస్వతంత మంజులబో ధ 
చేత చేతనుల రక్షించినారు, 
దీనావనకృపానదీనాభిధా నచిం 
తామణిఖ్యాతిచే దనరినారు, 
కుంభినీపరవాదికుంభినీం[దవిభేద 
కంఠీరవ[పభ గాంచినారు, 
శమదయాగుణరత్న సముదయావా ప్రిని 
క్షీరాబ్టియనం గీరి. -జెందినారు 


నయవిలక్షణసత్వవినయగరిమల 
మహి మహిమగాంచి రఖిలదిజ్మహితకీ ర్తి 


3 


శి 


5౬ 


32 


[ప్రథమాశ్వాసము 


కం, 


oi 


కం, 


సర్వచార్వాక ముఖమతదుర్యహో గ 
గర్వుహరులు మటింగంటి పూర్యగురులు. 


ఆ మహనీయాన్య్వయజను( 

డై మహదంశమున భావనాచార్యు( డనం 

గా మహిని వెలసె మత్ప్రపి 

తామహు( డనవరతసుగుణతామహిమ నొగిన్‌, 


తనదువాక్సాంఢ సిద్ధాంతసూ క్తులు జగ 
ద్గురునకు వ్యజపంజరము లయ్యె 
తనురచించిన |పబంధక థాసుధానిధుల్‌ 
దాస్యకోటికి భాగ్యధనము లయ్యె. 
తనుజేయు సంతతదానధారాసుధల్‌ 
పండితాళికి మెట్టపంట లయ్యె 
తనయశశ్చం[దికాధవళరు కతి ధరా 
తరుణికై శక పుష్పదామ మయ్యె 


తనదు జిహ్వాంచలంబు వాగ్వనిత కెపుడు 
మంగకోత్తుంగమణినృ త్తరంగ మయ్యె 
ననగ జెలువొందె విమతసంహతివిదారి 
జనమసనోహారి భావనాచార్యనూరి. 


. అట్టికోవిదునకు కూర్మిపట్టి యగుచు( 


బుట్టి సిరిజట్టిగొను జగ జెట్టి మహిమ 
లుటిపడ చెటవిమతులబటి మటె 

అ డర న! (wn 
దిట్టయగునట్టి నరసింహ దేశికుండు. 


చురితాఘదూరితుండను 
బిరుదాంకు(డు- వాదిమతవిభేదుండగు నూ 


"నరసిం హార్యులు సాక్షా 
.న్నరసింహులుగాక దల(ప నరమాత్రుండే, 


౧౮ 


3౮ 


బం 


ce) 


భి 


తే.గీ, 


కరి, 


కం. 


కం, 


1. 


తాలాంకనందినీపరిణయము 


తగనాం[ధ సంస్కృత దావిడక వితాస 
మర్గు(డై యేమహామహు(డు జెల(గె 
శాస్త్ర పసంగవచశళ్శ క్రి కుమతుల 
కే దేశికుండు హృద్భేది యయ్యె 
నిష్కారణకృపాపరిష్కారహృదయు(డైై 
యేసూరిమణి చేతనేచ్చ దీర్చె 
శ్రీసదాచార్య సేవాస క్రి సంతతం 
బేగురుం డతివీతరాగి యయ్యె 


శేకషభూధరవర సర్వశేషిగుణ వి 

'శేషమహిమా |పవచన నిశ్శేషిత స్వ 

దోషథిషణానుస క్రసంతోష లసద 

శేషకుభ సింధువరు(డు నృసింహగురు(డు. ౪౮8 


ఆ నయమతికిని ధరణీ 

శానయవచహితనిరూఢి నవసీస్థలి వి 

జ్ఞానయళోధీన సుశో 

భానవళోభితులు సుతులు [ప్రబలి రిరువురున్‌. లల 


కలవెదశాస్త్రమహిమల 

నిలవేదలచిలువ చెలువ మెనయుదు రన న 

వ్వలవే( దల(ప(గ నేటికి 

నల వేంకటక్పష్ణభావనార్యో త్రములన్‌. ఇ 


వారిరువురిలో ననుజుండు 

వారిరుహాక్షాదర(ప్రవర్ధిత విద్యా 

1చారయశ స్పారవచ 

స్సారదళ (తిదశ గురుడు భావనగురు(డున్‌ : aa 


యళొస్నాల వళ న్భార “మూ? 


[ ప్రథమాశ్వాసము ౧8 


సి, 


తే.గీ, 


శా స్ర్రనిషిద్ధాన్యజనకాలకూటంబు 
కుటిలకుతర్కాళ గుండె దిగులు 
విజ్ఞానశూన్యదు ర్వి మతాళికి నిమి త్రీ 
వెక్కరులకు నుక్కుముక్కు గొయ] 
వికటమాయావాదులకు జొమ్ముగాలంబు 
బౌద్ధకాననబృహద్భానుమూ ర్తి 
చార్వాక మతత మళ్ళటభాస్కర ద్యుతి 
కూరజై నేభకంధీరవంబు 
సకలవేదాంతళా స్ర్రపసంగపాళి 
సంభృతాఖిలసౌశీల్యసద్దుణా 
కుటిలదుర్మదశై లేం దకటక పటల 
చటులదం భో? భావనాచార్యమౌళి ఇ 


సీ, భాషాసతీకచభరముపై వల(గొన్న 


తే.గీ. 


కం, 


తెలిపూవుదండలై తళుకు! దనరి 
ఘనహలాయుధునీలికాళ పెందట్టి పె 

శు భాంచుక స్ఫూర్తి చుట్టుముట్టి 
(ప్రమథనాథుని కంఠ భాగంబునకు గంధ 

పాటీరపంక మై [పభ నొసంగి 
యోషధీశ్వరుని పెన్నుఅమున వన్నెల 

మగజాలపతకమై సొగసు( బొలిచి 
మహిని మాలిన్యగతుల నిర్మలుల( జేసి 
హారనీహారకర్పూరహీరతార 
పారదశక్నీరడిండిర చారుకీ ర్తి 
నలరె మౌద్గల్యభావనాచార్యకీరి, ఇరా 


ఆభావనగురు( డంబుజ 
నా భావనత జనథుచిగనన్‌ (పథమశ్రీ 
కోభావనధిగతిం గలు 
షాభావనవీనహృదయు(డై ధర నెగడెన్‌, భల్లా 


తే.గీ, 


తే.గీ, 


కక, 


తే.గీ. 


రా 


తాలాంకనందీనీపకిణయము 


దీమతి యాఘనుండు నలదీ (గెకులాబ్ది జనించు శ్రీరమా 
కామినిబోలినట్టి బుధకల్పకవల్లి, సతీమతల్లి, గం 
లు ౧ a? 
ధామలపువ్పవల్లి , సుగుణా ఘమణుల్లల వాల వెల్లి స 
[ల్చేమను రంగనాయకిని పెండిలిగా గొనె ధర్మపత్నిగాన్‌. ౫౦ 


తుంటవిల్తునిగను తమ్మికంటియదను 

నంటియుండిన సిరివాలుగంటివలెను 

గంటిలేనట్టి మా మజింగంటివారి 

యింటి మణిమయదీపంబువంటి దయ్యె. శం 


వృష గిరీపకటాక్షస మృద్ధివలన 

నమ్మహాదంపతీవరుల్‌ మమ్ము గనిరి 

యిరువుజణ తనూజులను మాననీయకీ ర్తి 

గలిగె తద్గారవ |పొఢికతన మాకు. ౫౨ 


శ్రీ మద్యేంకటరాఘవ 

ధీమణియె మద|గజు(డు-తదీయ ఘనకృపా 

సోమముచే నేమముచే 

శేమముచే మనితి నారసింహార్యు( డనన్‌. , ౫23 


గురుతమోహారి సంతతకువలయా ప్రు( 

డురుకళానిధి సత్సంగ తోత్సవుండు 

విష్ణపదస క్రకరు(డు కవి పీయండు 

వసుధ మాయన్న మాయన్నవంటివా(౬. ౫౪ 


గురునియామకము జేకొని ధర్మదీక్షచే 
నారామపదమునం దరధివసించె 

దానవారి|పభాతతి దిగ్భరణ( జేసి 
శంకరధర్మళశాసనత మించె 


(పథ మాశ్యాసము ౧ 


తే.గీ, 


చం. 


pe? 


తే, గీ, 


కడుజడధ్మికోధగర్వం బపనయించి 

మి త్రజాత స్నేహపాతత( గొనె 
షడ్తుణఫల రసాస్వాదనా మోది యై 

యంగ దాదిబహూకృ్ళతిం [గహిందె 
వాదకోవిద దుష్ప్రతివాదిపం క్రి 
ముఖ విభంగయశ |ఐ ప్రి ముదితుడయె్య 
చి|తకావ్యుండు మౌద్గల్యగోతజుండు 


రాఘవార్యుండు రెండవరాఘవుండు.. ౫౫ 


సరసగుణా కరుం, డఖిలళాస్త్రవివెది, మనోజసుందరుం,. 
డురుకరుణాకరుండు, వినయోజ్ఞ్ఞలశీలు( డఖండకీ ర్రిసం 
భరితుండు, రంగనాయకితపఃఫలమూ ర్రి మద[గజుండు నా 
గరికత కంటిజెప్పవలెగా(బిన వేంకటనారసింహు(డన్‌.' . 


నిరతాఖిలావనీభరితాఖ్యచే శేష 
శై లవిథ్యాతి నిశ్చయము గాదె 


చేతనాఘ వాతఘాతనాధికవృ త్తి 
ధర్మా[ది యనుట వాస్తవము గాదె. ' 
లోకావనాపాంగలోకనాఢ్యుని (మోయ 
గరుడా ది యనుట సార్థకము గాదె 
ఘనము' కులకు మోక్షధనము కన్నుల జూప 
నంజనగెరి తథ్యమయ్య గాదె 
యట్టి వృషగిరిక టకమహాగుహాంత 
రాళ మణిమయసొ ధాంతరస్థుడై న 
వేంక టేశ్వరునకు వేనవే లొన రు 
కలితభ క్రి పునర్నమస్కారవిధులు, వక్తి 


యద 


కం. 


కం, 


కం. 


తొలాంకనంది ఏపరిణయము 
షష్యంతములు 
కీ 


ఈదృశమహిమాతిశయ గు 


ణాదియశశ్శరధి కహికులాంతకరథికిన్‌ 
వేదపదామోదపదా 
పాదకదామోదరునకు భవహరణునకున్‌. వ్‌ 


అంగీకృతరంగ్మ దణ 

రంగ జయరథాంగునకు విరాజత్కరుణా 

పొంగతరంగసుసంగ (త) 

శృంగారదృగంగణునకు శ్రీరమణునకున్‌, ఎక 


హతదోషున కపరిమిత 

ద్యుతిపూ షున కమృతర సమధురభాషునకున్‌ 

మితరహితాహిత జనతా 

కృతినిహతామోఘబలసుఖిత వేషునకున్‌, ౬ఒం 


చ్మితనుచరితునకు తా 
పత్రయతరుదా[తునకు శుభ క్రమణక పొ 
పాత్రపవి త్ర జగ త్రీీత 


య్శతాతకు గురుగుణ్యతయాతీకునతున్‌, £0 
పాధోధిజాపయోధర 

భూధరతటనటదనల్పభువనధరునకున్‌ 

1 వేధోదితయూథాగమ 

గాధాసమవిలసదర్థకలితస్తు తికిన్‌ ॥ హో 


1 వోదోదిమ, (క.లి.) 


(ప్రథమాశ్వాసము స్త 


కం, 


చం. 


కం. 


1 బెట్టీధంజేని_ “తా? ది నునరిన్ల } 


తృటిత సముత్క్మటవిద్వి 

ట్పటలికి పటుహాటకమయపటికసమమహా 

కిటికి రమానికటికి వేం 

కటమహిభృత్కిటికి పాణిఘటితసుకటికిన్‌. జతి 


సంతతనితాంత క ల్యాణపరంపరా[ కాంత దిగంతవి[శాంతం బగునటుల 
నే రచియింపబూనిన తాలాంకనందినీపరిణయం బను శృంగార(పధాన 
[పబంధంబునకు క థాసూూత్మపారంభ ప్రకారం 1 బెట్టిదనిన- అ 


కథా పారంభము 


జనమేజయనరపతి భూ 

జనమే జయజయకర పశ స్థితి బొగడం 

గ నమేయదయాకీ ర్తుల 

గన మేయెడ నితని కెనయగా నన నెగడెన్‌, ౬ 


అత( డతుల[పభావమహిమా ప్తిని సాత్యవతేయవాగుదీ 
రితనిఖిలాగ మాంతిసపరి ష్మృత మైన పురాణకోటి సం 
తతము తదీయశిష్యులు యథావిధిగా వినిపింప-విన్చు సు 
స్థితనతి నీతిసంయుతమతిన్‌ నుతి కెక్కె కుతూహలోన్నతిన్‌. 


ఆ యనఘు(డు కృష్ణద్వై 

పాయనమునివలన బొడము భారత మమృతో 

పాయనముగ విని వైశం 

పాయనజె మినిసుమలత పె లులవలనన్‌. తు 


2) 


కం, 


కం, 


తొలాంక నందినీ పరిణయము 


వారలనలువృరిలోన స 
పారదయాశీలు దుష్టభవనిర్యూలున్‌, 
శౌరిపదభ క్తలోలు 


స్నీరదవాగ్దాలు పైలునిం గని బల్కెన్‌. జొ 


సారతరనిగమబోధిత 

భారతములు వేరువేరు బలుకుటచే వి 

సారతమి( డొల(గ కుతుక మ 

నారతము నలిగ మీదు నలుగురివలనన్‌, ఆరా 


అందు భవన్ముఖోదితమునై గనుపట్టు మహాపురాణమున్‌ 
కొందటు ధర్మశాస్త్రమని కొందజు తాత్రికసం[గహయు నా 
గొందజు నేతిహాసమని కొంద అనొడిపురాణమం చనిన్‌ 
గొందజు వేదగూఢ మనుకొందురు భారత మానుపూర్విగన్‌. 


విమలజ్ఞానము మూలకందము లసద్వేదొంతము ల్మాఖ లా 

గమగాథల్‌ మృదుప బ్రవంబులును యోగన్యాసమే ప్రుష్పసం 

ఘములున్‌ గేళవభ క్రియే సుమపరాగంబున్‌, మహాయోగిభృం 
గములున్‌ వ్యాసవచో ౬మృతాభ్యుదయమై కల్ప[దుమం బట్ట ను 
తమధర్మంబులు నిల్వనీడయగు నేతద్భారతామ్నా యమున్‌. ౭౧ 


అటుగాన మీర లిటు మా 

రట సాత్యవతేయవలె పురాణముఖ నట 

త్రటినీతటనటదూర్శీ 

పటల|పకటతర ఘటన బలికితిదిగదా ! ౭ 


అం దందము తాలధ్య ౫ 

నందిని శశిరేఖ నందనందనభగినీ 
నందనుడు పెం డ్రియాడె న 

నందనరిన గాద పతే వినం దనరె మదిన్‌. 


క్‌ 


[పథమాశ్వాసము 


చం, 


చం. 


మును పది సంకేపముగా 

ఏనిపించితి తత్కథన్‌ ' సవిసారముగా 

మనమలర ( దెలుప ఫ్‌... 
క్ర 


చనముల సుధ లొలుక మౌనిజనకులతిలకా. 


అన విని పైలు( డిట్టను నృపాగణిశో నభిమన్యు రేవతీ 
తినయవివాహనసత్కథ యథావిధిగా వినంగోరి తీవు పా 
వను(డు పరాశరాత్మ జునివల్ణను నాకు మ. టో 


ధనపడగా వచింతు (ప పమదస్థిర బుద్ధిని యాలకింపవ 
ద్వారకానగర వరన 
రా 


కల ద|భంక షసొధయూథవిహర తా_ంతాజనాలోకితో 
జ్వల గంగొతటిసీతరంగ చయ చంచడ్ద్గోలికామాలికా 


& 


కలన కీడిత రాజహంసమిథునాకాంతంబునౌ ద్వా 


రౌ 
వీలసన్నామకరాజధాని యలరున్‌ వ్మిశాంతస ంప పదతిన్‌, 


ద్వారక బాటము కనక 
ద్వారకవాటాభిశోభిత స్ఫూ ర్తిమరు 

ద్వారక నత్సాధమహ 

ద్వారకమై యొప్పె లవణవార్నిధినడునున్‌, 


ఆ పుటభేదనావరణ మ|భతలోన్న తిగాగ( దూ(గియా 
గోపురసాలముం గెలిచి గొబ్బున తజ్జయలక్ష్మి పెండ్డికై 
[పాపుకుబోవ నొంటి ద్విజరాజశళంబును దుర్నిమి త్రము 
ల్దా పొడగాంచి యవ్వలకు6 దాటంగ నిల్చినరీతి భాసిలెన్‌, 


తిరముగ కోటకొమ్మలను దీర్చిన సద్దరుడోప లంబుల 
న్నొరసి భుజంగ రజ్ఞువులు (నుక చికాకున నొంటి * కంటి 


తత్భథా- (ల్సి చీ *బంణీ-యూో 


గతో 


రి 


విభ 


ఇటా 


చం. 


తొలాంకనందినీప రిణజయము 


రొరిగి యహస్కరుండు భయమొందుట గాంచి విధాత మాస మొ 
కరొకరివంతు( జేసె నదికారణమే పది రెండ్లు భాస్కరుల్‌.. కా 


బాపురె ! యర్థచందు( డొకబాసికమై చెలువొంద దేవతా 
ద్వీపవతీసువర్ణమణిదీపితకంకణమై దనర్చ తా 

రొపటలంబు సేసతలంగ్యబాలుగ తత్పురరత్నసాలమా 

గోపురలక్ష్మి, బెండ్రిగొనె గొబ్బున (పా ప్తసువర్ణసంగతిన్‌, ౮౦ 


బంగరుకోటపశ్లైర, ముపస్థిత శాఖలు దీపముల్‌, తదు 

త్తుంగబలాహక | పతతిధూమము లట్టు వెలుంగ, ద్వారకా 

భంగురలక్ష్మి విష్ణుపదభ క్తి నొసంగెడు మంగళా ర నౌ 

రంగు బొసంగె, మంగళతరంగవిశాలము దీర్చ సాలమున్‌. ౮౧ 


పరిశానీరమునం జనించు విలసత్పం కేజనాళంబు లా 
వరణావాలమువెంట డిగ్గి భుజగావాసంబునన్‌ [వేల న 

య్యురగ స్రీతతి డోలికోత్సవములం దుయ్యాలజంపాల యం 

చు రహిం దూ(గుదు రాసుగ ంధజనితాస్తోకానిలా భాంతలై , ౮౨ 


బలిసదనాపగాంతరుషపం క్రులు కేయజలంబు జొచ్చి యు 

జ్ఞాలమగు కోటకొమ్మలవిశాలవిధూపలరాజి నిండువె 

న్నెలల గరంగుధారలను నింగికి దా మెదురక్కు ఖస్థలిం 

గలిగెను మీనరాశిపరి భావరణంబుల నిమ్నతోన్నతిన్‌. రాక 


వియదాదర్శనమందు( దత్పురము బింబింపంగ దానిన్‌ సురా 
లయమున్గ్లా నటమానవుల్‌ సురవరుల్లా, నందు రాజున్‌ శచీ 
(పియునింగా గురుతు ల్లణింతురు నభో వీధి న్నిరాలంబన 

[కియగా స్వర్గ మటంచు బల్కుట పఖళక్కింగాక తథ్యం: లే. oe 


- 


_... మును శ్రీకృష్ణుడు దేవకీరమణికిన్‌ ముల్లోకసంపతు లా 
అరంబ్ల ని _ 


ననసీమం బొడసూపుటల్‌ పరులుగానన్‌ లేమి కిన్నేడుభూ 


[ప్రథమాశ్వాసము ౨౧ 


చం. 


తే.గీ, 


చం. 


జను లెల్టం గన పట్టణాకృతిని స్వేచ్చ న్నిల్చి తావిప్పుమో 


వ్‌ 


మన వ్మపంబు దగెన్‌ సమ స్రజనమోహ[ దవ్యము ల్లోగొనన్‌, దా 


ఇ(క నొక రక్షకుల్‌ మనల కెవ్వరు లేమిని రాణతాచలం 

బొకడును పెల్పగించె, మజియొక్క/డు మేరువు నొంచె,వింధ్య నిం 
కొక డజికాల రాచెమజియొక్క(డు [కౌంచ మణంచె నంచు ద్వా 
రక హరిచాటుగాంచు కుధరంబు అనం దగి రత్నసౌధముల్‌. ౮౬ 


పురిపరిఖాయితాంబునిధిపుష్కలపువష్కర మెళ్టం బీల్చి గో 

పురతటినిం బడంగ పటుపూతకాతులన్‌ వడి జిమ్మి తద్దునీ 

శరనుల వీల్చి యంబునిధి జల్లి వధూవరసంగమంబు ని 

వ్వరుస నొనర్చి యప్పురి నవారణవారణరాజి రాజిలున్‌. ౮౭ 


అభదంతిని ఢికీల్మని తాక బిల్నెడి 
కరణితుండంబు లాకసవు కెత్తు 
కుంభ జాక ఎ్రష్టమహాంభోధి నిదె నింపు 
ననుమాడ్కి మదధార నినుమడించు 
నిల| మోయ నేనొక్కటే చాలు కమఠాహి 
' కరులేల నని ధూళి శిరము దాల్చు 
నఖిలది కతి నాలుగంగలలో( జూచి 
వత్తు నం చనుమాడ్కి. త త్తరించు 


హిండదద్భుతతుండ వచ్చాండ దాన 

మండిత స్ఫూర్తి నప్పురినుండు మెండు 

చండభండనరిపుకాండ భండన్నోగ 

తాండనోద్దండనటులు వేదండఘటలు. గ్రాత్రో 


దురమున శ్యాతవ్యప్రతతి దోడ్పడకున్న మదారురోహకుల్‌ 

శరముల నేయ మజ్జవనచాతురికాశరపం క్తి రౌతు వె 

స్నారయక యున్నె యీ యపజయో కికి నెట్టు సహింతు మంచు దు 
ర్భళత హయంబులున్‌ ఖరఖురంబుల ఠావులు గొట్టి భూస్థలిన్‌ ౮౯ 


కం, 


కం. 


En 


తాలాంక నందినీ పరిణయ ను 


ధారల( దగి సకలాలం 

కొరంబులు, వడియు కందగతిలక్షణ వి 
స్తారంబగు హయములు శృం 
గారకవి|పో క్ర మైన కావ్యము( బోలెన్‌, 


తానుచ్చైఃశవ మట తన 
పై నొక వృద్ధ[శ వుండు బలురౌతట మి 


న్నానెనని వేల్పుతేజిన్‌ 
ధీనిధిని హసించు * హీంకృతిన్‌ బురి హయముల్‌. 


తమ పదవేగమున్లొనిన తార్జ్యుపదాహతిలో నణంగు నా 
గములకు ఫీతి జెందు నునుగాడ్పులకున్‌ బురివిచ్చి కూలు సూ 
నముల శరంబులన్‌ మరు డణంచ(గ భీతివహించునట్టి చి 


త్తముల నధఃకరించి త్వరితంబున మించి గమించు ఘోటముల్‌ 


ఘనచక్మపభచే సువర్ణరుచు లాకాశస్థలిన్‌ నిండ చై 
[తనవస్ఫూ ర్తి నవ[కగామితము నుద్యత్సద్మరాగ|పభా 
జనకంబై. శరవర్షనాస్పదముగా భాయామనోహారమై 


కనుల జూడగ భానుమండల మనంగా నొప్పె తేరు ల్పురిన్‌. 


హరికులిశాతిభీతిని మహాబిని డాగిన శై లజాల మీ 
హరిపురిలో నుపేందుని సహాయబలంబున |కొవ్వి యాపురం 
దరుని వివాదుకుం బిలుచుదారి నవాతవిఘాత కేతనాం 


బరవరహ _స్రస ంజ్ఞల నభంబునకానె రథంబు లాప్పరిన్‌. 


కేసరిమీసను ల్సటలు గీల్చి మరల్చి పెగలళ్ళ్చి మేటియ 
ద్చొసికరాసిదూసి శరభమ్ముల తొమ్ముల నెమ్ము లూడ్చి య 
(కాసత బెబ్బులిం దజీమి ధట్టియు నెట్టియు కట్టి పేతు రా 
సీసపుగుండ్డపోలికను చిక్కటి మిక్కటి యిక్క_టు ల్పురిన్‌, 


J మీంక్స్‌తి.“తా?, (వొ, 


పథ మాశ్వాసము స్యా ౨కి 


మ, 


లలా 


తే.గీ, 


పలా 


ఒకటిన్‌ రెంటిని బ్లైటిపల్టియల నెంతో పోరి గెల్పొందె, యం 

ధకునిం [దుంచెను, బొడ్డుబిడ్డ పునుకం దట్టించె,పూ(గోల బా 

లకునిన్‌ భస్మ మొనర్చి, నమ్మొగముకేల్వావి న్వడిన్‌ గెల్బె,వా( 

డొక నక్షత వరావతంసు( డిక మాయుద్దె యనున్‌ సైన్యముల్‌, ౯౬ 


తనయాలు సాధ్విని తలవాకిటనె యుంచె 
నాభిజాతుండై న నలినభవుండు 
శ్రుతిహీను(డై వ్యకగతి మెలంగె సహ్మస 
ముఖుండై న భుజంగ సముదయవిథు(డు 
స త్రభుగ్వ్ణృ త్రిచే సర్వభక్షకు. డయ్యె 
పటుజాతవేదియొ పావకుండు 
కువలయద్వేషియై రవిపడ్మినీపీతి 
సలుప(డే ప్యష్పిణీసంగమ౨బు 


వలచి విధిశేషకు[కపూషులను దెగడు 

పిలసదభిజ నసుపఫసద్వ్యృు త్తి నిరత 

(బ్రహ్మచర్య వతాది సంపత్యళా[ ప 

దీపసుకరులు నప్పురి విప్రవరులు. ౯౭ 
చిరకావ్య[పియసద్చుధుల్‌ , విషమదృష్టిత్య క్తసర్వజ్ఞులున్‌ , 

వరసత్సంగ తసూరివర్యులు, గురుపొష్తానుకంపాకళా 

ధరు లా త్రశుతిభోగులై వివిధవిద్యాదక్షతన్‌ ధారుణి 

సురు లప్పట్టణమందు (బహ్మావిదులై స్పూర్తి నిడంబించరే డా౮ా 


మరుదరీశుండనే మాత మే పాకారి 
హవ్యవాహుండు సంతతా శయాశి 

యా శమనుండు 1 పేతేసండే నూహింప 
కోర్చురుం డూనాంబక్నాపియుండు ' 

దీప్రనక్రారోహు( డ[ప్పభుండు దలంప 
ఘననాగభు గుండు గంధవవ్యాండు 


తే,గీ, 


చం. 


చధ, 


Ana 


తాలాంకనందినీపరిణయము 


భావింప(గా నగై కావాసి దనదుండు 
గౌరీమనోహారి ఖండపరశు( 


డని యనూనబలస్ఫూ ర్తి నెనసి రచట 

భండనోద్దండ వైరి. పకాండకాండ 

ఖండనాఖండ సతీ. ర్రిహిండమాన 

చండకోదండధరులు రాజన్యవరులు, ౯ా౯లా 


జనకుని భంగ పెట్టి గురుశాపవిరోధము జెంది యాత్మమి 

తుని సిరిగాంచి కృందుచు [పదోషమునంటి మమిం గలంకతన్‌ 

గనీ నిరతంబు సారసవన |పతికూలత నొంది రాజుపే 

రను జెలువొందె నౌళ యని రాజిలు రాజులు రాజమ్మాతులే ౧౦౦ 


నవనిధు లింటగల్లు ధననాయకునిన్‌ శివభక్తు( డన్నచో 

భవు(డు దిగంబరంబున కపాలము చేంగొని భై క్యవృ త్రికిన్‌ 

దవిలిన రాజరా జను.పథన్‌ గుడపర్వతరీతి గాంచె నం 

చవిరతి గేలిసల్పుదు రహర్నిశ మప్పురి వైశ్యనా యకుల్‌ . ౧౦౧ 


తాను శ్రీనాథు(డై తగు నిల్లు మంచంబు 
గానక పాలేటిగడ్డ నిలిచె 
పోలింప(గ మహావిభూతివంతుం డౌచు 
నేకాలమును భిక్షమె త్రీ (బతికె 
వితతధనాధిపత్యత వహించి పిశాచ 
సఖుని పంచ వసించి సంతతంబు 
సిరిని తా(గని యప్పుచే మునింగియు రాల 
కట్ట [(మైోయుచు నరికబ్ద(బడియె 


ననుచు వికృతో క్రి లీలాప్రహాసములను 

కేశ వేశధ నేశధునీశ వరుల 

గేలిసల్పుదు రఖిలా | శితాళికల్ప 

వాటి యవ్వీటి మేటి కిరాటకో టి, ౧౦౨ 


(పసథచూశ్వాసము ౨౫ 


డ్‌ 


ead 


పండినధాన్యరాసులు నభం బొరయంగను, పెన జాళువా 
పిండిని వేయుము[దలను విష్ణుపదీజల మంట పంకమై 
మెండుగ తత్సరోజములమీ(దుగ బారిన పె డితమ్ములై. 
యుండెను పాదజుల్‌ భగిని కున్నతిబంగ రొసంగరే భువిన్‌. ౧౦౩ 


చాలిన పంటచే నొరుగు సస్యములన్‌ గననయ్యె నెట్టనన్‌ 


." హాలికవృ త్రి మమ్ము గనినట్టి మహిన్‌ ఖననం బొనర్చు భూ 


(దాళీ మదర్థమేక ద యటంచు తదంతరకై రవాక్షులం 
జాలు మరందబాప్పములు జార(గ మూర్చిలు[ వాలు పోలికన్‌, ౧౦౪ 


కె దండ(గొనగోర్కెగలిగిన జేకొమ్ము 
పెకమ్ము చేనుంచి పలుకవలదె 


,పాటించె దిచ్చనుబంతు లిష్టంబె న్స్‌ 


వీబంధనపుమాట లింక విడువు 
మజినేమి శయ్యపైమాట లోకొనెదొ- చే 

తోజాతకార్యమే తుది లభించు 
మరుమాటలాడక ధర బొందు బెట్టు న్‌ 

డిక పొద్దుబోయె నింకేటిజాగు- 


నమ్మికల గొట్టిజూచుట నయముగాదు 

మంచితావుల గోరంట మనసుగలిగె 

ననుచు నునుజూడ్కు_లను మరుల్గొనుచు, కోడె 

డొరల కిత్తురు చిత్రవై ఖరుల విరుల, ౧౦౫ 


వేమారు |బీతిమై వెలగ జేకొననిమ్ము 
తెలవాణీనందాక ఫలము గొనుము 

పృథులకుచములు గప్పిన హేతు వేమి? వా 
టిని జూడవలెనె వాడినవి గావు 

తూ6గి నీ వాతెజలోగల ఫల మిమ్ము 
బలుకాటు ధరకొంట భరము గాదె' 


చం. 


చం. 


ee 


తే.గీ. 


తాలాంకనందిసిప రిణయము 


పడతి సీ సహకారఫలము చేకురు బెట్టు 
మనసుగోరిన బండుగొనుపె సుఖము 


పొందుగానిమ్ము బైకోర్కె లొందె తరుణి 
కొను మనంగ సుఖా ప్రీ చేకొన వటంచు 
మదనకదనానుమోదసంపదల( బొదల 
ముదిత లెప్పాట ఫలము లమ్ముదురు వీ(ట. 


పురవరసొధవీథుల నవోఢలు 'వామనగుంటలా(డు న 

కటి చెయి జింది భూనిపతితంబగు రత్నములెల్ల పౌరులే 
ర్పరపక [దొక్కంగా ధరణి పాదుకొనన్‌ వసుధావధూటిని 
న్వరుసను రత్నగర్భయని వాడిరి లోకములోన పండితుల్‌, 


పటుతరకంకణ| పక టభ వ్యనినాదిమునన్‌ మహోర్మికా 
పటలవిరాజమున్‌ విధృతభాసుర పుష్కరవి[భమంబు ను 
త్క ఓతరమంజుకోకనదకాంతివి శేష సముజ్జ్యలంబుగా 

నట కమలాకరంబుల్మగియం గమలాకరముల్‌ జెలంగెడిన్‌. 


హల్లక పసవసంఫుల్ల సన్మల్లికా 
ఉత ~~ యల (ee) 
వలికాతల జవేలితములు 
(ap) న్న రా 
నిందీ పరాచ్చమరందానుభవ సన్ని 
శిందబృందానండక దళ ములు 
బిసకాండ మండల గసనమ త్తమరాళ 
రాజప శానిల| భొజిత ములు 
నంభశ్చరస్మీ నళుంభ న్మహావాల 
సంభూ తజలబిందు జృంభణములు 
లలితకందర్ప కేశీవిలాసకుతుక 
పరవశభాంతచ| కద పతి విలాస 


1, వామనణగుంత, (కా.9.) 


౧౦౬ 


ఆlers 


(అటా 


(ప్రథమాశ్వాసము 


om 


సతు. శేశయరమ్యమౌ సరసి శాక 


రమ్ములు తిరమ్ముగలుగు పురమ్ములోన, 


లలనలు మేఘరంజ ననులాపనజేయ( బయోదపం కిని 
న్వెలువడి ముత్తియమ్ము లురువృష్టి ధరం బడి తత్పుగీతవా 
కలన గరంగి యాచెజుకుకాల్వల కెక్కిన తొంటిరూపులన్‌ 
మొలుచుటగాక తుంటలను ము తియముల్‌ జనియింప నేటికిన్‌. 


తనతురంగం బున్న తావిదే యనుచునో 
ముగుదలముఖబింబములను వెదకి 
తనహయం బాశ చే జను మృగతృష్టయో 
యని సతీనఖముఖఘృణుల నెమకి 
తనను పై మోయువాహన మిదే యనియునో 
లలనల నే తాంచలముల నరసి 
తనహయమదసుగంధవ్యా ప్రి యనుచునో 
సుదతుల చను(గవల్‌ *జొచ్చి చూచి 
పుడమి నెల్బను తనదు త త్తడిని గనక 
బడలువడ దీరువెనుక నల్లడలు నెమక 
గోరి యుపవనముల సేవదీర మెల్ల 
మెల్లన జరించుచుండు సమీరణుండు. 


విరుల దొజంగు పుప్పొడిని వెన్నెలకుష్పల నాడి పువ్వుదే 
నెరసపుచెమ్మట ల్లురియ నేర్పలరం “జెడుగుళ్ళ'నాడి [కొ 
మ్మెలు(గుల చించు జాచలువమేడల 'జీకురుబండి లాడి క 
ప్రుర/పు టనంట్‌ గుంపులను బూచుల “దాగిలిమూతి లాడి స 
సరి కడుడస్సి దూబటిలి సారసన్నేతల చన్నుదోయి క 
ప్పురముల చల్వ చెమ్మటల (జెంది జెలంగు నురుత్కి కోరముల్‌. 


7. బూబి చూబి (2) 


(అక 


sles 


౧౧౮౯ 


౧౧౨ 


om 


తే.గీ, 


చం. 


చం. 


తాలాంక నండినీపరిణయేచు 


(శ్రీగంధవనలసత్పొగంధ్యసు మనఃప 
రాగాంధకారభారమున బొరలి 
గంధసింధురదానగంధబంధురిత పు 
వృంధయోభయప్మ్యతసంధి వెడలి 
సంత తానూనవాసంతికాంత లతాంత 
తారితవి[ళాంతిచే సంతసించి 
సారకాసార విస్పారసారసవార 
చారుసొరభపూర మారగించి 


యంగనాలింగనానంగ సంగర|ప 

సంగసంగత ఘర్మానుషంగసుర ఖి 

తాంగు( డౌచు( జరించు పురాంగనాభి 

రంజనుండై న మలయ్మపభంజనుండు. ౧౧౩ 


పురసౌధ్యాగములందు ముగ్గయువతుల్‌ పుంభావ కేశీరతీ 

పరిరంభత్వర హారము లెగినచో పయ్యంట సారింప(గా 

వరుసం జారిన మౌ క్తికంబు లని వి భాంతాత్మలై. దోయిటన్‌ 
బర(గం దారల నె త(జూతురు దమున్‌ [బౌఢాంగనల్‌ నవ్వ(గన్‌. ౦౧౪ 
అతివలు సొధవీథుల విహారము చేయుచు( దత్సమీపసం 
గతసుమనోసరిత,_నకకంజవు లాత్మసుసౌరభాపహ 

స్థితి గను చోరులంచు నతిశి ఘగతిం దమదీర్హ కేశపా 

శత కిని గట్టివై తు రళిర్సుంకృతుల న్మొరబెట్ట జెట్లుగన్‌, ౧౧౫ 


ట 
సరసులయందు కోకనదసంఘములున్‌ విలసిల్లు తత్పురీ 
తరుణులనే[తసంపద క ధఃకృతమై కనుమూయక న్మహా 
వెరపుననున్న మత్స్యముల వేకరుణింప(గ త్నామపషృతికల్‌ 


- బరువడి శాసనంబులుగ బంపినకై వడి యొప్పె మెప్పుగన్‌, ౧౧౬ 


ఉపవనసంచర న్నృపవయోవనితాధరపాణిచారు కొం 
తిపటలబింబప బవ సురీనముపాగ త కీరకో కిల 


[ప్రథమాశ్వాసము వలో 


౭ 


ce 


స్వపటుపత[తివాతప రి చర్చితపుష్పరజంబు నొప్పె న 
య్యుపవనలక్ష్మి విష్ణుపదినుంచిన యప్పటవాసమో యనన్‌, ౧౧౭ 


గబ్బిసిబ్బెపుగుబ్బక వబంగర (పుగిండ్లు 
తరుణబా హుద్యుతుల్‌ తమ్మితూండ్లు 
భువనమోహనమెన బొమలు సింగిణివిండ్లు 
తెలికనుంగవలు శ్రీ దేవియిండ్లు 
(3) 
ఘనకటిద్వయము చొక, (పుజాలువా బండ్లు 
తులలేని యధరముల్‌ దొండపండు 
తనుదీ ప్తి మినకేతనుని పువ్వులచెండ్ధు 
వలచి దావలపించు తలిరుబోండ్డు 
దొరల గిడిగిండ్లు మేడ లబ్బుర పుటిండ్డు 
యిండమదెండు బలువిటకాండ దండు 
య ఏ 69 (ss) (se) 
కశడపండువుగల వెలయాండపిండు 
ష్‌ య య 
వేడ్క విహరించుచుందు రవ్వీటియందు. ౧౧౮ 


తమచంచలతలు నేత్రములను సంధించి 
సతుల న ఘనతటి బ్రతిక లొక్కొ. 
తమకఠినతలు సు సనములందున మాటి 
తరుణలొ వజపు శ్రలిక లొక 
తమవ కతలు కుంతలములలోపల డాపి 
కాంతలౌ శశిమయూఖంబు లౌక్కొా 
తమపాండురతలు హాసములలో దవిలించి 
గరితలౌ తారకాగణములొక్కొ_ 


సకలలో శై కవంచనాధిక తపః|ప 
భావభావభవ,పభా[పభవసిద్ధి 
యోగ ధేయులు ప బ్రవభాగధేయు 


లైన, వెళ్యాంగనలు గల రతులగతుల. ధీగ్రెజా 


జం 


తా లాంకనంది సీపరిణయము 


ఇప్పగిది నొప్పులకుప్ప యగుచు నొప్పు నప్పురంబుచొప్ఫు( జెప్పనొప్పని 
మెప్పుగను కప్పురంపు పుప్పొడులకుప్పలం దొప్పు గొప్పయుప్పరిగల 
కప్పుజాతిప్పలందొప్పు కప్పురగంధుల కప్పకొప్పులం జొప్పడు కమ్మ 
విరపుప్పొడులు గుప్పుగుప్పునం దెప్పదేలి, యమందకుందమందార 
నిష్యందమరందబిందుబృందమ్ముల నందంద నానందంబులం బొంది, 
మందమందగమనంబునం బొలయు ముమ్మరంపు కమ్మతెమ్మెరల 
తుటమ్ము లిమ్ముగా న్యభంక షశు భమణిగ ణకిరణస్పురణభర్మహర్మ్య్య 
భాగ వినిర్మ లసముల్జసన్న వనవరత్న సంఘటిత వాతాయన జాతంబుల 
వలనం జొచ్చి, పవీణనై ణికావీణా నూనతానగానమ్ము లనవద్యహృద్య 
పద్యాదివాద్యవై శ ద్యాలాపంబులు కర్ణకలాపంబులుగా నుచ్చస్థానంబుల 
మూర్భశ య్యా మితవర్ణ భేదచాతురీరీతులసుధారసధారా[పధానమాధురీ 
కౌళ్లల పేశలంబులంగర పు తదవరోధవధూ గా తఘర్మబిందుసందోహపరి 
(శాంతి నొందించు సుందరీబృందక రారవిందక లితక ంక ణకింకిణీ మంజుశిం 
జొరవంబులు విషమాపాయతాళమానంబులుగా చివ్వుచివ్వునన్‌ విసరు 
పువ్వుసు రటీల మవ్వంపుపి బ్రవాయువులం గలసి మెల సెడిచ్మితంబుల వశీ 
కృతగ్యాతలై. యవలోకించు సురసుందరీసందోహంబులం దనరు సాల 
భంబికొపుంజరంబిత పద్మరాగాధరవిలోకనబింబథల | భాంతంబులై. బాలర 
సాలఫలజాలంబులం బాసి గమకించి నిశితనాసాపుటంబులం బొడచి, 
చిత్తంబులనిరాశా య త్తంబులై శుకపీకారావంబులం [బక టించుచు సౌధ 
వీథికాగారబహిర్ద్వా రాంగణవలమానమంగ ళ తోరణ[పాయంబులై. [శేబీ 
రూపంబులం బొలయు శుకనికర పక్షవిషేపణాఒక్షీణవాతజాతవిధూతసు 
మరజోపటలపయోధర [థాంత తాండవ కేశీవిలోలపురకామినీపరిపాలిత 
కేశీనికాయవిలసిత చం[ద కాంత-మణి సంభ సంభరిత శుంభ చ్చాత కుంభ 
కుంభ విజృంభ మాణమంట ప[పాకారగోపుర విటంక విరాజిత |పతిగృహ 
[పాంగణంబునైై - వనుదే వనందనా వాసంబు గావున సాక్షాత్‌ 
(తివిష్టపంబును కృష్ణవ ర్మపవ్మితంబు గావునరెండవవై శ్వానరపుట 
భేదనంబును హరికుమారసంచారంబు గావున నభినవవరుణనివాసంబును 
-  మహాబలసంవృతంబుగావున( [బతిభటవాయు నగరంబును, 
ముకుందశంక మకరాంకకలితంబుగావున( [బతియలకాపురంబును, 
సిరంతరార్యానుషంగంబుగావున నపూద ప్రక లాసంబును, దానవారి 
యు క్టంబుగావున( (బశ స్తవై రోచనీహ స్తంబునై యుండె వెండియు.౧౨౦ 


[ప్రథమాశ్వాసము 


టం 


చేరు 


ఆ నగరంబులో కనక హర్మ్యములం గల బాలికల్‌ సుధా 

భానునితో స్వకీయము ఖపంకజవై రము నెంచి ధీయటం 

చాన(గ దాకినన్‌ నొసటియచ్చపుక స్తురిబొట్టు నంట(గా 

దాన కళంకి యౌటయెగదా ! మణి గానము వేరె హేతువున్‌. ౧౨౧ 


లయ।గాహి, తుంగములు వై రిజనభంగములు విజయరణ 


em 


తే.గీ, 


రంగములు మ తమాతంగములు, శుంభ 
త్వాం ములు నిర్ణితకురంగ ములు, చితగతి 
చంగములు పారసితురంగములు, నుద్య 
చ్చృంగములు సంగరాభంగ ములు రుగ్గితప 
తంగములు కాంచనశతాంగములతో పౌ 
రాంగణ మభంగురజయంగతసుసంగతి బొ 
సంగ నతిమంగళ తరంగము లొనంగన్‌. 


౧౨౨ 
వరగంధర్యచయంబు పుణ్య జనసద్వాసంబు లుద్యద్ధిజో 
త్కురగేహంబులు-కాంచన| దుమములున్‌ గన్పట్టు నవ్వీట నే 
వరగంధర్వచయంబు పుణ్యజనసద్వాసంబు లుద్యద్ద్విజో 
త్కరగహంబులు కాంచన దుమములున్‌ గన్పట్ట నవ్వీటనే. ౧౨౩ 


మండిత తారకామండలంబును బోలె 
క విబుధద్విజరాజకలిత మగుచు 
చారుమహామెరు శై లరాజము( బోలె 
సర్వజ్ఞ ధర్మపశ_స మగుచు 
రామణీయక తుషారగిరీందమును బోలె 
వరసర్వమంగళావాస మగుచు 
బంధురస్ఫురితకిష్కింధాపురము టోలె 
నుత్తాలతాలసంవృ త్త మగుచు 
క్యమతరమను స్యర్గలోకంబు( బోలె 
లలిసవానందనందనోల్లాస మనుచు 


రాశా 


em 


క,గీ, 


తాలాంకోనంది నీషరి ఇయము 


సరసకాసారమునుబోలె పరమహంస 
మోదనంబగు నప్పుటభేదసంబు, ౧౨౪ 


అనృతు లనాచారు లజ్ఞు లకృత్యకు 
లనభిజ్ఞు లకృతజ్ఞు లనభిజాత్యు 
లనభిమాను లదాను లఅల్పాయు లవగుణు 
లవిలక్షణు లభాగ్యు లవికృతఘ్ను 
లన్యాభిళాషు లమాన్యు లనారోగ్యు 
లల్పు లనధ్యాయు లనుపకారు 
ల్మపమాణపాాతు అతిదూష్యు లపరాధు 
లశుభు లనాకారు ల|ప్రశ స్తు 
లనతిథ్మిపియు లతిచోరు లచట లేక 
మిగుల నొగలను పగలను వగల యెగల 
కుందుదు రఖండసంపద ల్నిండి యఖిల 


తేజముల బూని ద్వారకారాజధాని, ౧౨౫ 


ఆజ్ఞాన మెల్ల సుప్తావస్థలందునే 
చాపల్య మింతులచక్త్షువులనె 
పక్షపాతము ఖగ|[పతతులయందునే 
వ[కపవృ త్తి భూవల్లికలనె 
యతిజాడ్యతలు సతీగతిచమత్కతులనే 
బహుదర్శి దత మధ్యభాగములనె 
వితతమూర్శ్చలు గానవిద్యలయందునే 
నయనబాషృంబు లానందములనె 
పీడతాడన లారతి[కిడలందె 
గాని గానంగలేని యనూనమైన 


సిరుల బొరలుచు నఖిలదిగ్వరులు! బొగడ? 
గరము తిరమయ్యె ద్వారకాపురము .గరిమ, , ౧౨౬ 


[ప్రథమాశ్వాసము 


మ, 


కం, 


కం, 


రో 


నగరిన్‌ సౌధసౌఖా[గ్రకర్షణత మేనం గప్పు నొప్పంగ నా 
ఖగజై వాతృకబింబయుగ్మముల రాకన్మె ల్విలోకించి మీ 
(తగతిం గుంకుమ నింప:గా నరుణు(డై. రాణించెనేగాక సీ 
మృగ ధారింబలెనే దివాకరునకున్‌ మేన్మ ందుబాటిల్లదె, 


తత్పుటభేదన మాసుర 

హృత్పుటభేదనుండు జగదథీశుండు గుణసం- 
పత్సటలుం డాఖండల 

జిత్సటర థు. డేలుచుండు శ్రీకృష్ణుం డనన్‌, 


ఈ [తిభువనజనముల కత( 

డే |తాతయు నేత యభవు( డీపం డనఘురి డా 
చిితచరితులు దశశత 

నేతుం డణుమాతమైన నేర్చునె తెలియన్‌. 


శ్వేతద్వీపమున న్వికుంఠనగరిన్‌ శేషాహితల్పంబునన్‌ 
చేతః[పీతి నజాదులుం గొలువ లక్ష్మీభూమినీళశ ల్పదా 
భ్ఞాతద్వంద్వసపర్య( జేయ సుఖు(డౌ సాతాత్సర|బహ్మ మీ 
రీతిం ద్వారకలో వినోదగతి వరర్తించెన్‌ సుఖేచ్చారతిన్‌. 


అరిదిం జూడ(గ చిితకూటరుచి రామాహ్లాదమౌ సీపురం 
బరిదిం జూడ(గ చి త్రకూటరుచిరామాహ్లాదమై యొప్పెని 
హరినిం జూడ చిత్రకూటరుచిరా మాహ్లాదు (డుం గాడెయ 
వ్వరుసన్‌ భూజనపాలన | కియక ళావర్టిష్షుండై రాజిలెన్‌, 


శ్రీ స్తన సబకవిన్య స్తక స్తూరికాం 
కస్తుతాస్తోకవక్షస్థలుండు, 

తండోపతండసత్కాండజాతభవాండ 
మండితాఖండపిచండిలుండు, 


3) 


De 


౧౨౮ 


౧౨౯ 


వళ 


తే.గీ, 


Aid 


తేగీ, 


రా 


తాలాంక నంది నీపరిణయము 


సంగరాంగణసముత్తుంగ విహంగ మ 
పుంగవాభంగతురంగముండు, 

నక్షీణకరుణాకటాక్ష వీశాదక్ష 
చకురంభోజవిలక్ష్షణుండు 


సర్వ పూర్వామరాఖర్వదుర్యహో గ 

గర్వనిర్వాపణ మొనర్చి యుర్వి ధర్మ 

నిర్వహణధూర్వుహుండై జనించినాండు, 

అఖిలకార్యచ ముండు నారాయణుండు. ౧౩౯ 


పుట్టుపిన్న తనాన( బూత నజను(బాలు( 

గొసరి బాణములతో ( (గుక్క (గొనియె, 
బసీగాపుతుటుము కుబ్బసమైన కార్చిచ్చు 

క సటుకొరపుమందుగా |గహించె 
సుడిగాలిరక్కసు మెడమేడమీద ను 

య్యాలజంపాలగా లాలి దూంగె 
నిండుచ ల్లనిగాలితిండి కొశియుని పై 

దుడదుడవడి తప్పుటడు(గు లిడియె 


వింత గోవర్థన్నాదిచే బంతులాడె 

లాలితాశ్చర్యబాలలీలావినోద 

మహిమహినునొప్పు నన్ముహామహాని సద్దు 

ణములు వాజ్మనసాగోచరములు భూప. ౧౩౨ 


తనపూర్వుభాగ్య సంతానంబని దలంచి 
నిండుపండువుగ నందుండు జెలంగ 
దినదినాభివ్య క్రిగని ఘనుం డగుటకు 
మదిని యశోద సమ్ముదము బొదల 
చారుజగన్మోహకారరూపము గాంచి 
వ న్రివీయ న్రముల్‌ పల్పటి ల్లి 
దీపలీలామానుష| పభావము గాంచి 
యఖిలలోకము విస్మయమున జెల(గ 


తే.గీ మొలకవలె సౌకుమార్యమై మొగ్గరీతి 
వృత్త్రమై, పుష్పముంబలె వికచమై, శ 
లాటువలె నీటుగల్లి, ఫలంబు గలిగి, 
మధురమై తేనెవలె మధుమధను( డలరె. ౧౩8 


raid 


పరగ నందునిత పఃఫలపు ముద్దులపట్టి 
వన్రవీపల్లవభ ల్రమూ రి 
గోపికానికరానుకూల కులస్వామి 
హితబంధుజనముల కింటి వేల్పు 
చాణూర మువ్షిక ప్రాణాశనీఘాత 
కంసవిధ్వంస నకాలమృత్యు 
వఖిలమౌనీం| దసదానందత త్వంబు 
తతఖల|పళతి కుద్దండదండి 


పావనేతరమూఢ మనోవికలు(డు 

సరులక ద్భుతసుఖ జీవన పదాయి 

యగుచు లీలామనువ్య వేషగతు. డయ్యె 

కుటిలసంహ ర సాఇ్షాద్వికుంఠభ ర్త, ౧౩౪ 


సీ మనుజులు పురుషో త్రమఖ్యాతి( దీపింప 

సతులు శ్రీకాంత సంగతి జెర 

నిభరాజములు కుంభినీశ స్థితిని గోర 
హయములు హరిసమాఖ్యత వహింప 

రథములు పీతాంబరస్ఫూ రి( జెలువొంద 
సరసులు చకభృత్సరణి. దనర 

సుమలతావలి మధుసూదనస్థితి నొప్ప 
వనతతుల్‌ మాధవవ్యా ప్తి నెస(గ, 


wh 
న 
mn 


. సర్వమును విష్ణుమయ మను సరణి డెలియ 


a 


జనుల నవికుంఠతా భోగఘనత( దేలి 


విది 


pe 


తాలాంకనందినీ పరిణయము 


మొదల సారూప్యసామీప్యముల నొసంగి 
తదనుసాయుజ్యసతృలాస్పదు (డు నయ్యె. ౧౭౫ 


పాలేంటితర(గలపె డోలలాడు స 
ర్యాంగంబులను జిడ్డునంటుకొచు 
శయనించు వేళ భుజంగరాడ్యూత్కార 
విషవహ్ని( [గౌగిన వెచ్చ(దనము 
జడదారిగమి చెంత(జేరి పూజింపుచు 
వినుతింప నోటివాసనల పెడుసు 
వీదదాసరులు చప్పిడియుప్పుడుల్‌ బెట్ట 
వాచవి న్మెస(గు నరోచకంబు ' 


దీరెను యశోద పుడిసెడు తే(టనీట 

గోపికానీకచందనాలేపనమున 

వల్చవ స్త్రీకి చాననవాసనలను 

విపభామార్చితాపూపవితతివలన, ౧౩౬ 


శ్రీరమాంశసుజన్య శ్రీరుక్మిణీఠన్య 
సాధ్వీజనలలామ సత్యభామ 
చి తజవిజయ [పమత్త దంతిసుదంతి 
తతమృదుగా తి మార్తాండపుతి 
పతిహితో పేత జొంబవదాత్మసంజాత 
చితభోగానంద మి|త వింద 
లలితసద్గుణ పేటి లక్షణాఖ్యవధూటి 
నిథీలకార్యాభినిర్ని[ద భద 


దర్పకోద్యత్కురంగి రాధాలతాంగి 
మొదలుగలచం దవదనల సదనములను 
మదనక దనానుమోదసంపదల? బొదలి 


a en న్న er 
వనుద కంసారి సంసారివలె. వెలంగ. ౧౪౭ 


[ప్రళమాశ్వాసము. --" 39 


మ. 


కం, 


కం, 


కర 


కం, 


చం. 


కరుణాసింధువు భ క్రవత్సలసమ[గ పీతి జన్మించి యి 
వ్వరుసం బూతన, బండిరక్కసు(, దృణావర్హ్తుం, బకున్‌ మద్దులన్‌ 
ఖరునిం, బౌం|డకు, జై ద్యునిన్‌, నరకునిం, గంసున్‌, మురుం 

(ద్రుంచి భూ 
భరముం బాపి నిరంకుశ పతిభచే బాలించుచుండెన్‌ భువిన్‌. ౧౩౮ 


ఈరీతి నష్టమహిషీ 

నారీతిలకములచే ననారతము నిజే 

చ్చారీతి మెల(గుచును చన 

వారీతులనుడిపె నత( డవారితకరుణన్‌. ౧౩౯ 


ఆలమ్మున మురనరకుల 

గూలంగ నడంచి తెచ్చుకొనినట్టి పదా 

ర్వేలాంగన లాలింగన 

లోలింగన దా ననంగయు కీ నెసంగెన్‌. ౧౪౦ 


గారామున గోరిన వని 

తారాజిని గలసి మెలసి తా రాజిలెని 

త్యారామసీమలందు వి 

హారామలచి త్తవృ త్తి నత్యుత్నుకుడై, ౧౪౧ 


కు దార్టీమదవిదారుం 

డ(దీంద్రసమానథీరు( డభిణనునుణని 

ర్నిదసము[దుం డగు బల 

భ|దుం డ్యగజు[డు నెగడె భ|దయసండై ౧౪౨ 


తలప ననంతు(డై మొదల దాస్యములెల్ల లభించి పిమ్మ టన్‌ 
సలలితరామచందు ననుజన్ము( డనందగి లక్ష్మణాఖ్యచే 

నెలకొని 'య|గజుం డలర నిత్యసపర్య లొనర్చి గాదె యీ 
యలఘ్వుండు కృష్ణమూర్తి కిపుం డ్మగజు(డ్రై చెఎవొందె వేకుకన్‌, ౧౪౩ 


(ఏ ఈ 


చం, 


2% 


తాలాంకనందిసీపరి ణయము 


తమ్మునియెడ నరలేని హి 

తమ్ము నిగుడ సర్వసమ్మతమ్మున దమచి . 

తమ్ము లెజింగి మెలంగిరి 

తమ్ము నిఖిలసురలు సంతతమ్ము నుతింపన్‌, ౧౪౪ 


ఘనమణిలోన కాంతు లెడగాని తెజ౨గున, బుష్బముల్‌ సుగం- 
ధనిచయము ల్లొలంగనివిధద్మున, మర్త్యునితోడ నీడ యేం 

గునటుల, క్షీరనీరములక్షున్‌ హితమైన తెజంగు రేవతీ 

శునకును కృష్ణమూ ర్రికిని జొప్పడుమై త్రి గణించ శక్యమే, ౧౪౫ 


సంగరరంగవై రిజనచండపరా [కమనిర్హళత్సదా 

భంగురవి[క్రమ కమణబాహుబలాధికు లంగ నిర్జితా 

నంగులు యాదవాన్వయజనాధిపు లాబలభ[దకృష్ణు “లు 
త్తుంగయశోవిశాలపరితోషితు లౌచు జెలంగి రిమ్మహిన్‌, ౧౪౫ 


హరిపాదోదృవయౌట నగ జనక వ్యామోహతన్‌ దేవని 

శ్లరిణిన్‌ గౌ(గిట( జేర్చినట్టు ధవళచ్భాయాంగముం దోప న 

వ్యరుసన్‌ భానుసుతానుయోగమున నేవస్త్రంబు 'నె నైల్య[పభన్‌' ' 

బురణింపం బలభ దు, డాయతభుజస్ఫూ ర్తి న్విడంబింపగన్‌; ఏలి 


తడు రె రైవతుం డను నృవ్మాగణిసూతను రేవలీసమా 
ఖ్యాతను దీస మేతను జగ త్త్రయపూతను రూపవి|భ మో 
పేతను, సత్క్భతేతరవిభీతను, నిర్మలసచ్చర్మిత సం' 
ఘాతను బెండ్లియాడె కనకంబును సౌరభ 'మందుకె వడీన్‌.  .౧౪౮ 


కమలమ్ము చెలువమ్ముగని దిమ్ముగొనజిమ్ము 
నెజీసొమ్ములకు సొమ్ము నెమ్మొగమ్ము 

పగడంపు వగగుంపు నొగినొంపు చెమవంప 
జిగి కెంపు తులకింపు చిగురువె నావి, 


[పళ్లమ్లాళ్వాసము, ఆ. 


CJ, 
బాం 


కం, 


ది. 


యరవిందములబృంద మరడింద పొలుపొంద. 
గలయందమున జెంద( గలుగుకనులు 

జతజక-వలకెక్కు. నుతికెక్కు గతినిక్కు 
రుచినెక్కు చెదనెక్కు కుచయుగంబు 


+, మించు మించుగమించ(గా మించుమేను 


కరముదరమును దరము కంధరము భరము 
మెజు(గుతజ(గల బరంగు బిత్తరపుతరులు 
జడలమెకములసుడినడ నెగడు నడుము, ౧౪౯ 


బలు' 'డోరేవతితో నిరంతరను కుంభ త్కేశికామందిరం 
బల నుద్యానవనోంతరంబులను సొంపున్మీరు పూశిబాన్సులన్‌ 
బలభిన్నీ లహరిన్మజీవిర చిత ప్రాసాదహర్మా్యంతరం 


బుల కందర్పవిలాసవి[భమణసమ్మోదాత్ము(డై వ ర్రిలున్‌. ౧౫౦ 


వారికీ ముద్దుచెల్లెలు సుభద్ర యనన్‌ లలనాలలామ శృం 
గారసమ(గస్సీమ కసుగందని పున్నమచందమామ వి 

స్తారగుణాభిరామ త్రనుధామవినిర్దిశ హోమ మోహనా 

కారతటిత్సధామ యనంగా. దగ పల్కులతేనెతేమయ్రె. ౧౫౧ 


సవరములనెంచు తనకు దాసవరులంచు 
బర్హములనెంచు టది కరం బర్హమనుచు 
తమము గణుతీంచు టదియె ను త్తమ. మటంచు 


కిప్పు(గలకొప్పు భృంగాళి కప్పులొస(గు, ౧౫౨ 


తొడలా రంభ విజృంభణ 

లొడలా హేమ్మపభావ ముగునాసీక జూ 

పడు నాతిలో _త్తమాకృతి. 

గడువేడుక మంజు ఘోషగతి. దగి పలుకుల్‌. ౧౫౩ 


కనులబెడంగులున్‌ నగుమొగంబు మెజుంగు పిణుందురీది..చ 
క్కని నెజీసోగముక్కు గమకంబు గళం బధరంబు కెంపు :మే* 


భల 


కం, 


తే.గీ, 


తే.గీ, 


కర, 


తాలాంక నందిసీపరిణయ ము 


ల్చను(గవ పొంకము న్నడుముసన్న దనం బలబో౧టిసాటియా 


వనితల మూ(డులోకములవారి నెగాదిగ( జూడ గానమే, ౧౫౪ 
ఆకొంతాతిలక ౦బున 

శ్రే కవ్వడిచే జనించు హితు. డభిమన్యుం 

డాకామపాలనందని 

గైకొన్న కథాాకమంబు కడబడ వినవే. ౧౫౫ 


కావున నీట్టఖీల జగ ద్వ ల్రభుండగు రమావల్లభుండు నంద వజసుందరీ 
సందోహనయనార వించానందకంద ళ తృుందరతామందిరుండును, ఆనర్థ్య 
మణిగణకిరణస్ఫుర్ణణ దేదీప్యమాన హార కేయూరకటక (క్రీవత్సకౌస్తుభవై జ 
యంతీవనమాలికాకుండలగై_) వేయ| ప ముఖదివ్య భూవణుండును, సహస 
కోటిభాస్కర నిరాఘాటసు షమా విడంబితరథాంగ శంఖాసిగ దాధ నుర్ధరణ 
చతుర్భుజవిరాజితుండును, నిఖిలజగత్పూబితుండును, సమ స్తవస్తుజాతా 
సోకవితరణ[పళ స్తనిర స్తస్వ స్తరుస్రోముండును, యదువృస్టిభోజాంధక 
కులార్ణవరాకాసుధాకరుండును, వడ్డు ఇైశ్వర్యసంపన్నుండును, _ దేవకీ 
జఠరశు క్రిముకాఫలుండును, షోడళశసహ్యసరాజక న్యాపరివృతుండును, 
అష్టమహిపీ సేవితుండునునై యుండె వెండియ -- ౧౫౬ 


అభిలలోకాధినాథు(డై యలరు శౌరి 

నందనందను( డగుచు నేడిందు మధుర 

కూరసేనాదిదేశముల్‌ భూరిమహిమ( 

బూని పాలించె నుగ సేనానుమతిని. ౧౫౭ 


పుండరీకాక్షు. డఖిల|బహ్మాండనాథు( 

డొండులేనట్టిమహిమ నఖండవై భ 

వుం డగుచు నుండువార్త సీరెండుచెవుల 

నిండ వింటివి దీని నటుండనిమ్ము, ౧౫౮ 


ఆభాంతవిశదకీ ర్రి సు 
రేశ బిలేళయకు లేశు లెన్న (గ నతిసం 


(పథ మాళ్యాసము లం 


కొాశమగు చెలువుగల కురు 
దేశము గల దదియు మున్నుదెలిపెద వినవే. ౧౫౯ 


మ. అటపాండుక్షితినాధసంతతికి నిత్యావాసమై హోమవి 
స్ఫుట సొధాంతర భేలనాంబుజము భీశుంభ స్తనా గస్ఫుర 
త్పటవాస| పమద(పమో దిత నభో భాగీరథీనీరజో 
త్కటచంచద్భ9మ రీకదంబనుగు నిం[ద|పస్థము న్ఫాసిలెన్‌, ౧౬౦ 


కం, చం[ద[ప స్తరనిర్మిత 
సాయద్మపస్ఫురిత హేమసొౌధోన్నతని 
స్తందసురేం[దపుర్యపతి 
నిం[ద్రపస్థంబు దగ నహీనశుభ గతిన్‌. ౧౬౧ 


మ. _ పరిభాసాలశిఖాపతాక భవన|పాసాదర థ్యారథ 
ద్విరడోత్తుంగ తురంగ సద్భట వితర్జిద్వార హర్మ్యాసర 
స్తరుణీధాన్యధనస్పుర న్మణిగణో ద్యానంబులన్‌ సంపదా 
కరమై యుండె పురంబు ద్వారకవలెం గల్యాణసంధాయియె. ౧౬౨౨ 


సీ, _ వావిదప్పువిధాతవర్తన నిందింతు 

రతిసదాచారులౌ నచటి ద్విజులు 

ధనువునీడిన జామదగ్ని నెమ్మది మెచ్చ 
రతిసాహసాంకులౌ నచటినృపులు 

నాదిభికునిమైత్రినలరు ధనదుని గేలి 
నెగ్గింతు రచటి వణిగ్గణములు 

చేంబూనె హలము నిస్సీబలుండేమందు 
రఖిలధాన్యసమృద్ధి నచట బదు 


క్రీ: ' లామహామేరుసద్భశ ౦బు లచటిరథము 
ల(భవిభాజితంబులౌ నచటిగ జము 
లనిల వేగంబు మది మెచ్చ వచబిహయము 
లశనిశక లంబులను బొలు రచటిభ లు, ౧౬ క 


కం, 


ral 


తాలాంక నంది నీపరిణయము . 


సురగురు[పముఖు లప్పురిమహావిద్వాంస 
జనుల కంతేవాసిసముదయంబు 
దేవతాక విముఖ్యు లావీ(టిక వివర 
(శేణికి లేఖికాచితఘనులు 
నిర్ణరవై ణికానీకంబు లచ్చటి 
గొయకాళికి [శుతిదాయకులును, 
దేవాంగనలు తత్పురీవారకామినీ 
పటలంబులకు దృష్టిప్మాతసమితి 


దైవత ద్యిపమచటిదంతావళముల 

కింటిపెంపుడుగున్న వేగంటిజేని 

తురగ మటనుండు హరులకు బరువుతట్టు 

వన(గ నాకంబు తత్పురంబునకుకినెనయె. ౧౬౪ 


వితతద్యుతి తత్పుర మతి 

చతురత బాలింతు రభిలజనవితతి మహో 

న్నశతిసితిగ తిని పాండు 

క్షీతిపతిసుతు లతులితతాపజితవిమతగతిన్‌, ౧౬ “౫ 


దుర్ద యులు ధర్మసుతభీ 

మార్దుననకులసహ దేవు లనవరత యశో 

పొర్టితులు పటుధనుర్జా 

గర్రితనిరితరిపు పకరు లూర్తితులై . ౧౬౬ 
జి జై బై ఆ 


ధరణీదేవసమర్చనం బఖిలవిద్వనై ,|తి' సత్య్మవత 

స్పురణో ద్వృ _తి,భు జాబలంబు,జయనై పుణ్యంబు,నుద్దామసం 
గరరంగ|పబల|పతాపము, త్రిలోక వ్యా ప్రసత్కీ ర్రిసం 

భరితుల్‌ చం|[దకులపదీపకులు నప్పాండుక్షి తీకాత్మజు ల్‌. ౧౬౩ 


జనులయం దుద్యానవనులయం దొకరీతి 
స్తుమనోవిలాసవిస్ఫూ క్రిం దనర 


_పథమాళ్యాసము క్రి 


తే.గీ, 


కం, 


కం 


కం. 


చం. 


కరులయందును రాజవరులయం దొకరిీతి 
బంధుర్మపమదసంపద( జెలంగ 

నగరాంతరమ్ము తగ్గగనాంతరము రీత్రి 
ఘనలసత్సంపదాకరముగా(గ 

ఫౌరులం దాహవహరులం దొకరీతి 
పరధర్మదీశానుకరణ మెస(గ 


కార్ముకములందు సత్సతీగణములందు 
నొక్కరితిని సుగుణ్యపయు క్రిం దనర 
ధర్మతనయుండు [పతిపురందరునిలీల 
రాజ్య మట నేలె నొకట6 గొజంతలేక, ౧౬౮ 


ఏలన్వలె నిత(కే భువి 

నేలన్వలె నితరధారుణీశ్వురు లనుచు 

న్మేలెన్న (గ గురుమండల 

మేలె న్నగభిత్సమానహా తభోగములన్‌, ౧౬౯ 


అందణిలో మధ్యముడు పు 

రందర నందనుడు యదుపురందరక రుణా 

మందకటా షేక్షణరస 

మం దనురాగంబు డెందమందు నటింపన్‌. ౧౭౦ 


వేయాలకింపుమాటల 

వేయేల వచింప పాండవేయున శేనయే 

నాయజుడుం గాయజు(డున్‌ 

వాయుజు(డుం జతురరూపవరభుజబలిమిన్‌ . ౧౭౧ 


పదమ్సుల్లు లే(జిగుళ్ల నఖపంక్తులు తారలు జానుజంఘల 

భ్యుదయము, లూరువు' లొగను లున్నతమౌ పిజు(దుల్‌ మనోహరా 
స్పదమగు బొజ్జ, దిద్దినకవాటముదీటు వెడందజొమ్ము- న 

వ్యాదవెడు శేంటమోము చెలువొంద6గ భాసిలె మోహనాక్కితిన్‌. ౧౭౨ 


ర 


తాలాంక నందినీపకిణయము 


తీరిచినట్టులు న్నాగసు(దేరుబొమల్‌ కనుదోయినిండు సిం 

గారము చారలం గొలువ(గాదగు కంబుగళంబుడంబు నొ 

య్యార పు(జెక్కు.లుం దళుకుటద్దము లున్నతబాహుమూలవి 
స్పారరుచుల్‌ జెలంగ నెజ[ప్రాయమునందు కిరీటి రాజిలెన్‌. ౧౭౩ 


సూనృతజన్మ భూమి తనుసుందరతానిధి ధర్మమార్గసం 
స్థానము కీర్తివాస ముచితంబులతావు వివేకరాశి సు 
జ్ఞానగృహంబు కొంత జనకంబు వివేకనిధాన మంచు స 


" న్మానత( గాంచె పాండునృపమధ్యమపు|తుడు రాజమ్మాతుండే. ౧౭౪ 


తే.గీ. 


కం, 


హరితో స్వర్గము కే6గి. ఖాండవవనం బాయగ్నిభట్టార కే 
శ్వరు సంతుష్టి నొనర్చి తత్కరుణ భాస్వరద్దివ్యగాండీవ కే 
తురథాళ్వాస్త్రచయంబునుం బడసి దోడో శౌరి కారుణ్యభా 
పకతిన్‌ సంర్గసుఖై కభోగముల దేవస్వామిలీలం దగెన్‌, ౧౭౫ 


ఆత. డీరీతి నీలజారాతీభాతి 

దినదినంబును గళ లెల్హః దేజరి బ్ర 

నిఖిలసుగుణము లొకతట్టు నిలిచినట్టు 

సమధిక|పాభవమ.( జెందు సమయమంచు. ౧౭౬ 


ద్యారకలోపల నందకు 

మారకసోదరిసుభ దమంజులరుచిరో 

దారక థలో, రికద్దె 

వార కరము వినియె మ్మితవర్గమువలనన్‌ , ౧౭౭ 


కోరికచే | భమించు,సమకూడుటలే విధియంచు నెంచు,కం 

సారి గలం డటంచు ధృతి యాశదలంచు( జలించు గాంచు నే 

మారు గృశించు! దాళ( దరమా యని యెంచు (భమించు మించు జె 
సారకె చే(జలించు చెలిచక్క దనంబు గణించు చిత్తమా 

ద్యారకయందు న్గుంచు(ద్గను దాన గమించదలంచుచుండ,గన్‌, ౧౭౮ 


[పథమాళశ్వాసము ౪౫ 


తే.గీ. దై_వవశమున నొక్కభూదేవమౌళి 
గోగణంబుల( దస్కరుల్‌ గొని పలాయ 
నంబు గొనిరంచు( దెల్ప(గా నరుడు సాధు 
రక్షణై కాభిరకి సత్వరమున లేచి. పణ 


కం. వడి వెంటనడచి తస్కరు 
లడుగంట నడంచి తెత్తునని ధర్మజు మే 
ల్పడ కింటనుండు ధనువున్‌ 
కడగంటం గని బిరాన గైకొని జనియెన్‌. “౧౮౦ 


ఊఉ. దొంగల నంగలో( గలసి దోర్చులశ క్రి కరి|వజంబులో 
సింగముభంగి( దూకి పటుశింజిని [మోయ గడంగి వి|క్రమా 
భంగురసంగతిన్‌ విశిఖపంక్తుల వారల(గూల్చి గోగణం 
బుం గొని నిస్సహాయజయభూరియశోన్నతి( దెచ్చె. జెచ్చెజన్‌. ౧౮౧ 


కం, తెచ్చినగోగణముల( దా 
నిచ్చిన భూసురవరేణ్యు( దెచ్చిన పేమన్‌ 
మెచ్చి నయోక్తుల దీవన 
లిచ్చి నిజాలయమునకు సుఖీచ్చం జనియెన్‌. ౧౮౨ 


గి. ఇంటి కేతెంచి యర్జునుం డొంటి( దల(చె 
వింటిక్ర య|గ జాని పడ కింట( జొచ్చి 
యుంటి-నిటువంటి కాలుష్య మంటకుండ 
పంటవాల్లంటి వల(గొంట గెంటు ననుచు. ౧౮౩ 


కం. మతికేను భూప్రదక్షిణ 
గతికే నిశ్చయము సేయ(గా ద్వారవతీ 
స్థితి కేగుటయు-సుభ,దా 


సతికెళికి నిదియ యు క్రసమయం బనుచున్‌, ౧౮౪ 


ఉ, అన్నకు (మొక్కి-నీదుళయనాలయ ముద్ధతి( జొచ్చి మచ్చుపై 
నున్న శరాసనంబు గొని యొక్క ధరామరగోగణాపహున్‌ 


కం. 


తే. గీ. 


చం. 


కం. 


తాలాంకనందినీపరిణయము 


భిన్నముజేసి విపునకు (బీతి నొసంగితిగాని వాపమం 
చెన్నక నీగ్యహంబు జొరు నీయపరాధ మికెట్టు. చాయనో. ౧౮౫ 


అనిన = ౧౮౬ 


తమ్మునితో ననలేక హి 

తమ్మునిమి త్తమ్మ దుష్కృతమ్ములు జేయం 

దమ్ముజొర వనుచు [శుతిజా 

తమ్ములు మొబవెళ్లి సంతతమ్ము కిరీటీ! ౧౮౭ 


దీని కొకమేర గలదు సుధీవరేణ్య ! 

భూ|పదక్షిణమెబోలు గోప్రదక్షి 

అణంబనుచు( దెల్పె మును పురాణమ్ములందు 

వినయము లెజుంగవే రాజతనయ ! సనయ ! తరత 


చెప్పినట్టుల నా మాట చెవిని నాట 

మతిని దలపోయుమంచు సమ్మతి వచించు 

నేర్చు శెలువొందు ధర్మజు నీతియందు 

నెయ్య మింతై న గనక దానియ్యకొనక, ౧౮౯ 


తల(పు సుభద పై. గలకతమ్మున, ధర్మజు. డెన్నిధర్మముల్‌ 
బలికిన, భూ | పదక్షిణ నెపంబునగాని మనోరథంబు నా 

కలవడదంచు నెంచి- తనయన్నకు (మొక్కి, సుధీజనంబుచే 

సెలవు (గ్రహించి వల్దని వచింప( గమించెను శీఘగామియై, ౧౯౦ 


అటుపురి వెలువడి గంగా 
తటినిన్‌ రంగత్తరంగ తట సంగటనా 
ర్భటినిం గాశీనగరని 
కటినిం గని నిటలతట విఘటి తాంజలు(డై.. ౧౯౧ 
తన పరివార యుక్తముగ తానములాండి యనేక తైర్థికా 


న్స 


జనములు (వాణమితుండు విశారదు( డర్మిలి చెంట( గొల మొ 


(ప్రథమాశ్వాసము భశ 


ననియతితో( జపించు నెడ నాగకుమారి యులూచి నాకన 
త్కనక విస [ప్రసూన ధళధాళధళాయతనే| తి గాంచియున్‌. ౧౯౨ 


ఉ. ఆదరహాస మామురిపె మా సొగ సారుచి యావిలాస మా 
హ్లాదము గొల్ప(గా గని యయారె వయార మిటుండ మిటుండ వద్ద యం 
చాదరలీల మెచ్చుచు మహామటు మాయల విద్యచే నరుం 
(బోదిగ బట్టి వేగ గొనిబోయెను భోగవతీపురంబుకై . ౧౬౩ 


ఉ. అంతట పాఠళాసని యొరయాపు(గన్నులు విచ్చి జూచి య 
కాంత యులూచి నాగకులకామిని గాగ నెజీంగి మోహవి 
(భాంత దురంత కంతు శరబాధితు(డై వలపాపలేక న 
త్యంత కుతూహలంబున యథావిధి గూడె ననంగసంగతిన్‌. ౧౩ 


' 
యం 


కం. ఆ పూప పాప జవరా 
లాపార్థన మోఘ వీర్యమది సద్యోగ 
ర్భాపాదితమై కడుమే 
లా పాప(డు బొడమె నత. డిలావంతు( డనన్‌, ౧౯౫ 


ఉ. దానముహుర్వికాస విదిత స్థిత మానసుం డౌచు కూరిమిన్‌ 
దానము లెన్నియో సలిపి తై ర్థిక సంఘము. జేర(బోవ డెం 
దాన ముదంబు సంధిల(గ( దద్భుజగాంగన జూచి యట్టనెన్‌ 
దానము చిద్విషత్సుతు( డద్యభ మహాభరవ్యభమోక్తులన్‌. ౧౯౬ 


ఉం నీరజప[తనే త్రి విను నీవును నీసుతు( డేను తీర్ధయా 
[తారతిదీర్చు పిమ్మట పురమ్మునకుం జనుదెమ్ము మత్పురీ 
వారము లాత్మ నెంత వలవంతల జెందిరొ ! పోయివత్తు నం 
చారసికుండు బల్క సతియట్టన జేర్చెను శాహ్నవీతటిన్‌, ౧౯౭ 


ఊఉ. అంత కిదీటిరాకకు నిజాశితులై న విశారదాదు ల 
త్యంత కుతూ హలాభ్యుదయమంద యులూచి మనోహరాకృరతిన్‌ 


(=) oy 


టు, వె, 


eal 


తే.గీ. 


కం, 


తాలాంక నందినీ పరిణయము 


స్వాంత మునం దలంపుచు హిమ్యాదికివే( జనియుం దదీయప 
ర్యంత ధరి తీ సేనవిడి యన్నియమంచి యుదంచితంబుగాన్‌ . mae 


బంగరుకొండపట్టి తనపట్టపురాణిగ మేలుమేటి య 

ర్థాంగము భ ర్రనంటిన మహాసతి నిన్గను భాగ్యశాలి యు 
త్తుంగపవ్మిపహారమున దొర్హనిబిడ్డనిగన్నతండడి చూ 
డంగడుమానికంబుల కొటారము శీతనగంబు గాంచియున్‌ ౧ికొకొ 


అరయ సర్వమంగళావాసమై యొప్పి 

హితవిభూతిచే నహీనకటక 

రమ్యమగుచు నీధరా ధరమ్మును గిరీ 

శాఖ గనుటకేమి యబ్బురంబు. ౨౦౦ 


త|త్ప్సదేశంబునదగు నగ _స్త్యవటంబు 
గాంచి యచ్చట నిర్గమించి వెడలి 
రహి భృగుశృంగహిరణ్యతీర్ణము (గుంకి 
నై మిశారణ్యమునకు గమించి 
నారాయణస్వామి నారాధన మొనర్చి 
యా[పయాగకు నేగి యట( (దివెణి 
సంగమంబున గృతస్నాను(డై మాధవు( 
బొగడి పంచ। కోళమునకు న్‌ 


కడలి మణికర్ణికను [గుంకి గయకు నరిగి 

పొగడి శ్రీ పురుషో త్తమంబునకు నడచి 

శ్రీజగన్నాథశౌరి సీక్షించి కొలిచి 

యాతలను గౌతమీనదీస్నాతు( డగుచు, ౨౦౧ 


చనీ చని యనిమిషనాథుని 
తనయుండు సమ స్తపుణ్యతటినీతతిమ 
జ్ఞనదాన విధు లొనర్చుచు. 
గనుంగొని యాక్స ్రష్షవేణిక కశకుం జసియెన్‌. ౨౦౨ 


[ప్రథమాశ్వాసము 


చం, 


కం. 


Fed 


పులినశ్రీకటి మీనలోచన లసత్సుల్లాంబుజాతాస్య యు 
జ్ఞంలచ క్ర స్తని జ్రీవన[భమణభాస్వన్నాభి చ|కొాంగమం- 
జులయాన (తివశీతరంగ మధులిట్‌ వంభత్క-చాబంధ క్రో 
మలబింబాధర కృష్ణవేణి హరిరామాయీ నదీయైనదో | 


అని వినుతింపుచు 


అటు తటుకున వెడలి మహో 
త్కట శుభద మహోబలంబు గని గడచి దది 
స్ఫుట పటల ది క్రటము వేం 
కట మహిభృత్క్మ టకమణినికటమున విడిసెన్‌. 


శీ తిరువేంగ (డప్పని భజించి పదంపడి కాంచికాపురీ 
సీతనతాదరు న్వరదునిం గని (మొక్కి. క వేరకన్యకా 
శీతల వీచికా తుషిత చిత్త సనాథుని రంగనాథు న 


త్యాతుర భక్త పూజ లిడి యవ్వల సేతువు గాంచి వేడుకన్‌, 


్ష శ్రీ ధనుష్కోటి స్నానంబు( జేసి వెడలి 


పదియ మూ(డవ నెలకు నప్పాండుసుతుండు 
మహిని మలయధ్వజుం డేలు మణిపురమ్ము 
చెంత నొక్కెడ నుపవనసీమలోన. 


రంగదనంగమంగళ తురంగి మెజుంగుల మేలితావి సం 
పంగి విలోలలోచన విభంగిత బాలకురంగి మోహనా 
పొంగి కళానుషంగి రుచిరాబ్ధితరంగి మనోహరాంగి చి 


లా 


౨౦౫ 


నిండ 


వంది 


[(తాంగద పేర నొప్పు మలయధ్వజు కూతురు( గాంచె దవ్వులన్‌. ౨౦౮ 


కనుగొన దళుకు తశుక్కని దృ లోందోంచ 
ఘనతటిల్లతిక యంచును దలంచు 


తే.గీ, 


క్షం, 


చం. 


తాలాంకోనందినీపరి ణయము 


ఘనతటిల్రతకు నిల్క_డ గల్లునే! నిండు 
వెన్నెల తే(ట యంచు న్నుతించు 

వెన్నలలే(ట క్ర వన్నెలా? వలరాజు 
చిల్మపటానితేజి యని గొంచు 

చిల్మాపటాని కెమ్మెల నడ ల్లలవె? రా 
యంచ గా(టోలు నం చతిశయించు 


నైన రాయంచ కలరు సీమేని సౌబంగు 

మెని సొబ(గును బూనిన | బాణమైన 

గుందన(పు( బొమ్మ గా(బోలు నిందువదన 

యనుచు వినుతించె తమినాటి యా కిరీటి, ౨౦౯ 


పడతి నడకకు మును గజపతియు నోడె 

హరిపతియు సూక్ష్మ మధ్యమం బందు నోడె 

సుద(తి మెజు(గ్లైన వాడి వాల్చూపు తూ(పు= 

లరసి నర పతిలో(యబడు టబ్బురంబె. ౨౧౦ 


విజయుం డాసతి మలయ 

ధ్యజు కూ(తురు(గా నెణింగి తమిచే నబ్యూ 

భుజు పాలికావిశారదు 

నిజసుమనోరథము( దెలుపు నెట్లన బనిచెన్‌. ౨౧౧ 


పనిచిన నాత( డర్ధిజని పాండ్యపతిం గని బల్కె పాండుభూ 
జనపతిసూను( డర్జనుండు చక్కాని నీతనయన్‌ వనంబులో 
గను(గొని యద్వహ[కమణకౌతుక హేతుమనీషు( డౌచు మీ 
మనమరయంగ బంపె ననుమానముమాని యొనర్ప(గా( దగున్‌, ౨౧౨ 


అని విని యెనలేని ముదం 
బుసు బెనంగొన బల్కె. దాండుపు తునకును నా 


తవయను నతిణా నొసంగం 


బనినడె నిది యింతకన్న భాగ్యము గలదే ! ఎి౧౪ 


వల్లో b= / అ 
(ప్రథమాశ్వాసము 


కం, 


చం, 


తే.గీ, 


చం, 


OX 


ఈక న్యకామణికి యిపు 
డా కవ్వడిచే జనించునట్టి కుమారు- 
న్నా కలిమికి రోజ్యుమున క 
నాకులగతి నాధు( జేతు నని సమ్మతుడై, 


st 
ఖే 


ఏ౧౪ 


అని యిటు లుత్సహించి శుభమైన ముహూర్తము నిశ్చయించి, మే 


బ్రనరుపనుల్‌ రచించి, విబుధ్యపతతిం బిలిపించి, పెండ్రికూ( 
తునకు నలంకరించి, పటుతూర్యనినాదము మించి దిక్కులం 
బెన(గొన మేళవించి పురవీధుల చిత్రము లేర్చరించియున్‌. 


వరుస నవద్యహృద్యపభవాద్యము లెల్లెడ నిండీ [మోయ క 
ప్వుర(పుమెజుంగు టారతులు పుణ్యవధూజను లీయ, వృద్ధభూ 
సురవరు లాగమ [పథిత సూక్తుల దీవన లీయ, పాండ్యభూ 
వరసుతకుం గిరీటికి వివాహ మొనర్చి రత్మిపమోదులై , 


మధురవృత్తులు రీతులు పృథుగుణములు 
గలుగు కూతురునకు నలంకారము లిడి 
పాండుసుతునకు మలయధ్వజుం డొసంగె 
కవి రసజ్ఞుకు కృతినిచ్చు కావ్య మనగ. 


ఇటులం బెండ్లి యొనర్ప( బిమ్మట నరుం డిచ్చార తిం గొన్నినా 
శ్లట చింతాంగద కేళికార తిసుఖాయత్తాత్ము (డై యుండున 
ప్పట నయ్యంగన కందిపుచ్చుకొనుఠేవం గర్భచిహ్నంబు లల 
తట జూపై నహస్కరాభ్యుదయ।[పోద్యత్సూర్యశె ల్మకియన్‌. 


తొమ్మిదినెల లీగతి నతి 

నెమ్మదిగా గడచినంతనే శుభమౌ ల 
గ్నమ్మిదియని వినుతింప(గ- 

నమ్మదిరాక్షికిని తనయు( డపు డుదయించెన్‌ 


తనమనుమని గను(గొని నం 
తన యనుకంప పాండ్యధరణీపతియుం 


D0౧౫ 


౨౮౦౭ 


యు ల 


చం. 


కం. 


కం, 


తాలాంక వందినీప రిణయము 


దనదుహితాపత్యంబున 
దనడు హితం బమరెనని ముదంబున జెల(గన్‌. ౨౦౨౦ 


అతనికి బ్యభువాహనుండు నా నొక నామ మొసంగి యర్జునుం 
డతులితతద్ధరాతలమహాధి పతిత్వము వానికే దహో 

[(తతవిధిగా. దదన్వయము రంజిల(గా నిడి వారిచే సుహృ 

ష్టత సెలవందుచు న్వ్నెడలె చయ్యన దక్షిణతీర్ధయా[తకై . ౨౨౧ 


చనురో పంచముఖ|ప్రవాహ మగుచున్‌ సౌభదతీర్థంబు నా 
జను దత్పంచకపుణ్యతీర్థములలో స్నానంటు గావింప( బో 
యిన నందచ్చర లేవు రాది నొకమౌనీశో[గశాపాహతిం 


ఘనన | కాకృతి బూని తె రీకుల (మింగం జొచ్చుట లాంచియున్‌. ౨౨ 


తనచే శాపవిమోచన 

మును జేకురు టెలీ(గి తీర్థముల (గుంకిడి యం 

తను వామకరముచే తొలి 

తనువామకరములు దాల్ప దరిబడవై వన్‌. ౨౨౩ 


చను(గవపొంకముం జిగురుచాయులవాతెజలు న్నెరాతళు 

క్కనుజిగి మేనులున్‌ సటువులై న పిణుందులు ముద్దు మోములుం 
గను(గవ మెల్చెడంగులు చొకాటపుచక్కని సోగముక్కు. లిం 
పునజలువొందు వేల్పు బువుబో (డుల్మరూపముదాల్చి నిల్చినన్‌, ౨౨౪ 


అంతట నక్కా౪6తలవృ 

త్రాంతము నాద్యంతమరసి యతిమృదుభాషా 

సంతతులన్‌ వీడ్కౌాలిపి య 

నంతర మటవెడలి పశ్చిమాళాస్థలికిన్‌ . ry 


వచ్చి (పభాసతీర్థవనవాటిక డన్విడి [వాణమితు, ey 
యచ్చుతు. బిల్వ బంప నత డర్జును చిత్త మెటీంగి యిట్టనున్‌ 


[ప్రథమాశ్వాసము 


కం, 


Fad 


తే.గీ. 


కం, 


కొం, 


'నచ్చినభావ మేర్పడె సుభద్రను రాము(డు రాజరాజుకే 


నిచ్చెద నన్నవా(డు సతి నేగతినై నను నీకె గూర్చెదన్‌, 


అన విని వనజనయను మన 

మున తనునెనరెనయ నునిచి పనుపనుకొనురీ 
తిని వనిత నెనయు చనువును 

వెనుకొను కపట తిదండి వేషము దాల్చెన్‌. 


భుగభుగవాసించు మృగనాభి( దుడిచి స 
ద్విమలమృత్సో న్నర్ధ్వ్రపుండమును దీర్చి 
పుటపాకగాంగేయపటము సగల్చి కా 
షాయవస్త్రము గటిస్థలి ధరించి 
జ్యావల్లికాటం[కియావిధాయక మైన 
దక్షిణపాణి (తిదండ మూని 
గాండీవగుణకిణాంక్ర ంబై న డా కేల 
సలిలపూరితకమండలువు దాల్చి 


వీరరస మెలి నిర్జించి విమలశాంత 
రసము నేకీభవించి తారసిలునట్టు 
ఘనజగన్మోహనాకారు. డన(గ నెగడు 


_ విజయ డవ్వేళ( దాపసవేషి యయ్యె, 


చెలులవిడ్ని సన్న్యసించుట 
లిలలో సహజం బటందురీ చెలికె యా 
శల (జెంది సన్న్యసించ(గ 
నలవడి యర్జునుండ్డు రై వత్యాదికి( జేరెన్‌, 


ఈవిధి రై వతకా(దివ 

నీవాటిం జేర్చి మౌననియమముచే ధా 
[తీవరతాపస వేషసు 

ధీవరమతి నుండు మనుచు? దెలిసి హరి జనెన్‌. 


DE 


౨౨ ౭ 


౨౨౮ 


వల తాలాంకనందినీషరి ణయము 


కం. గోపొల్మాగణి యంతటి 
లోపలనే బోయి పురములోపల జనులన్‌ 
రేపే ర్రైవతకోత్సవ 
నూపొదింపంగ వలయునని చాటింపన్‌, ౨౩౧ 


శా నందుం డొదిగ యాదవుల్‌ మిగుల నానాజాతిజాతంబు గొ ' 
వింద(పీతిక రాంగనాజనము వేవేల్‌ రాజక న్యాజనం 
బుం దేవేరులు రుక్మిణీ పభృతులున్‌ భూషామణిస్ఫీతులై 
యందందం జనుదెంచి రప్పురములో నాబాలగోపాలమున్‌, ౨9౨. 


శా, పీతిన్‌ రైవతకోత్సవంబునకు శౌరిన్‌ గూడి రాముండు దా 
నేతేరం గపట। తిదండికడ కెంతేనేర్పునం జేరి కం 
జాతాక్షుండు విన|ము(డై. బలికె నోస్వామీ! కృప న్మీరలీ 
చాతుర్మాస్యము మద్గ్దృహంబుననె భిక్షం జేయ వేంచేయరే. ౨౩౪ 


వ, జని యక్కడలి బొడమిన జడుతపడతివడయుం డవ్వెడంగు జడదారి 
యొడంబడునటుల మడతనుడువుల నుడివిన- నికళ్ళా 
కం, ఆనుజుం డనుమాటకు బలు, 
డనుమతి( గైకొన(గ నుతృవాంతంబున నే 
తనుతనవారలతో న 
మ్ముని( దోకొని బోయి భవనమున వనవాటిన్‌, ఎకిక 


కం. నిలిపీ, సుభదామణి న 
య్యలఘునకు సపర్య సేయునటు నియమించెన్‌ 
బలదేవు౦డు మునులకు క 
న్యలెకా భహూషజేయనగు వారనుచున్‌. 8౬ 


కం. అన్నల యనువతి నీగతి. 
గన్నియ వ్యఘూషజెయంగా దొరకొనిత్లున్‌ 


[ప్రథమాశ్వాసము 


లతా 


తే.గీ, 


౭ 


తేగీ, 


మున్ను ధనంజయు నెనయ మ 
ది న్నెగడు ననోరథంబు దీరు నటంచున్‌. 


౧ ఆరుణపల్లవము లాదరణత నిడు-తన 
యధరంబు సాటివి యన్న యట్లు 
౨ బుష్పముల్‌ దెచ్చి నేర్పుననిచ్చు తనసౌర 
భాంగము కివి సొటి యన్నయట్టు 
౩ రసఫలంబులు( దెచ్చి యొస(గును తనమధు 
రాలాపముల సాటి యన్నయట్టు 


విమలప[తపుటంబుల విధుశిలాడి 
ప్యాతలను నించి, వినయసం[భమత మించి, 
భక్తి సేవించి విజయుండు పతియు! గాంగ 
గోరియానార్‌ రాజడదారి( జేరి. 


చారునఖద్యుతుల్‌ చరణా రుణచ్చటల్‌ 
గలసీ కుంకుమగంధ మిల కొసంగ 
మంజీరశింజినీరంజితధ్వని శుకా 
రావంబుతోడ బేరజము లాడ- 
వాల్గన్నులమెళుంగు వా(డిచూపులు దిశా 
తతుల పువ్వుల వసంతంబు లాడ 
పాణిపల్లవరుచుల్‌ పటుకంక ణధ్వనుల్‌ 
కలకంఠ ములను విందులకు. బిల్వ 


ఘంటికాకొాంచి లే(గొనునంటి [మోయ 
బలుని యచమతితోడ సపర్యం జేయ 
మనసు భ[దముగా వేగమున సుభద 
భ క్రితో( జేరి మాయాతపస్వికడకు, 


ఇటు లాకుటిలాలక నృప 
జటీ కభ్యర్ననలు సలుప సలుప(గ మునిహృ 


33 


తే.గీ, 


రికా 


తే.గీ, 


తాలాంకనందినీపరి ణయము 


త్పుటము దిట మెల్టవిడి యం 
తట నేనర్జును(డ ననుచు. దగ బలుకుటయున్‌. ౨౪౦ 


మునుపే వాసవి రూప చిహ్నముల నాప్తుల్‌ జెప్ప(గా విన్నరీ 

తిని యమ్మానికి గాననయ్యెనని సందేహింప(గా తథ్యము 

య్య నటంచు న్నునుసిగ్గు దొంతరలు నయ్యేణాక్షి కిం దోడుగా ౨౪౧ 
జని యభ్యంతరసీమం జేరె తను సంజాతాహతస్వాంత యై, 


అన్న యెడ రుక్మిణి సత్యలన్ని చిన్నె 
లెన్ని వెన్నునిచే మున్ను విన్న కతన 
కన్నె కన్నుల విలుకాని బన్నములను 
సన్నగిలనీక శిశిరముల్‌ గొన్ని బన్ని, ౨౪౨ 


నరునకు భోజనోపకరణ [ప్రముఖార్చన లాదరించి త 

త్పరిణయ కార్య సంఘటన బంక జనాభు( డొనర్ప మేచకాం 

బరు( డిడి విన్నచో సమయ భంగ మొనర్చు నటంచు హ స్తినా 
పురమునకుం [బయాణమయి పోయె నిజ్మాగజుతోడ గూడుకన్‌, ౨౪౩ 


తన మంతి వరులతోడను సుభదార్జునో 
ద్వహరహస్యములు యుక్తముగ. దెలిపి 
కేవలహిత సాత్యకీ యుద్ధవాదుల( 

దగు కార్యముల జాగతల నమర్చి 
నేర్పు మీజంగ రుక్మిణీ సత్యభామల 
హితశుభ|[కమణసంగతి విధించి ' 
కవ్వడితో లగ్నకాలంబు కిదె వచ్చె 

ద నటంచు నభయ |[పదాన మొస(గి 


జనని యెడ నుంచి సుముహూర్త సరణి నెంచి 

లలి సుభ(దార్జునులకు నలంకరించి 

హితపురోహితు లతికుతుకత ధరించ 

విధి విధాగతి. బెండి గావించి మించి, జని ౪౪ 


(పథమాశ్వాసము ౫౭ 


తే.గీ, 


తే.గీ, 


కుచకోకముల మై[తి గొనయగ తానై వచ్చు 
పూషం డన(గ తాళిబొట్టు గట్టి 
కల్యాణ లోకనాగత ఘనచ్యుత వృష 
త్పటలంబనా దలగ్యబాలు నోసె 
తనమన్మథవ్యథల్‌ తరళాక్షి చెవితోన 
జెప్పనే(గినమాడ్కి. చెట్ట(బ'బై 
సీకొాలిగోడన కేకాంతసరియన్న 


భావంబుగా స ప్రపదము లానె 


థీషణత మున్ను దన్ను దపింప(జేయ 

మేటికందర్పశరవహ్ని |మింగునట్టు 

దోప హోమాగ్ని నాత్మ నారోపణంబు 

సలిపే సమయోచితము జూచి సవ్యసాచి, ౨౪౫ 


అంతలోన సుభ|ద హృదంతరమున 

గొంత సంతసమంది యొక్కింత చింత 

నన్న రాండాయెనని యనుకున్న తటిని 

చెల్లెలి మనంబు( గని దారసిల్లి శౌరి, ౨౪౬ 


అ తటి శేషహోమదివసాంతమునన్‌ ఫలశోభనోత్సవా 

యత్త మొనర్భ మోదమున నర్జును డంగనతో దిన తయిం 

బి త్రజుకేశిలో మణిత సీత్మతహావవిలాసవి|భ మో 

పాత్తమనస్కు(డై |పముదితాంబుధిలో( దగ నోలలాడుచున్‌. ౨౪౭ 


'తనువుననంటు చందనకర్ణమము నాటి 


భసితాంగరాగసంపదను దెలుప. 
దళుకుకుంకుమజిల్మ మొలశాటి మునుపటి 

కాషాయవ స్రసంఘటన దెలుప 
నుదుటిము త్రెపుసరు లెదనొత్తుటలు నా(టి 

నలినాక్షమాలికోన్న తీని దెలుప 


౫౮ 


తే,గీ, 


కం, 


చం, 


తాలాంకనంది నీపరిణయచము. + 


ఫాలంబు నంటి తత్పదనఖరేఖలా 
మృత్నోోర్థ స్రపుండ్రసమృద్ధి దెలుప 


నంగజానందయోగాంతరంగు( డౌచు 
(పే మనధరామృతాతిథ్యభిక్ష మెసంగి 
యోగియో గాక కామినీభోగియో య 
నంగ వెడలెను దత్కేశికాంగణంబు. అలకా 


ఈలీలన్‌ సుఖవార్థినిం దనిసి లక్షీ శండు వీడ్కొాల్చంగా 

చాలా పేమను రుక్మి ణీముఖసతుల్‌ [సక్చందన స్వర్ణవ 

స్త్రాలంకారము లిచ్చిపంపిన బురం బర్జిన్‌ బవేశింప( బో 

నాలో కొందజు సీరపాణిహితు లుద్యత్కోప సన్నద్ధులై.  ఎిళలా 


దొంగవలెన్‌ సుభద్ర నదె దోకొనిపోయ కిరీటియంచు ను 
త్తుంగబలాంగులై తనునెదుర్కొనువారి నాధను 

శృంగ (డు పుష్పసంభృతనిషంగు( శజంగ(డె లోనగెల్చి య. 
బ్భంగి శుభాంగితో. జనియె భంగజయంగత పేటి వీటికిన్‌, హో 


a) 


నానావిధవాద్యంబుల 

నూనగతిన్‌ (మోయ బురజను లెదుర్కొన(గా 

సూనాస్త్రకోటి రుచిరన 

వీనాంగు(డు తత్పుర|పవేశం బాయెన్‌, ౨౫౧ 
సతీపతు లీరీతి ననా ' 

రతము హితము దోప సౌఖ్యరతీ మెల(గుతటిన్‌ 

క తిపయదినములకును త 

తృతి కతికుతుకతను నెలమసలె సలలిత మై, ౨౫౨ 


తనువు చెమర్చసాగే, కనుదమ్ముల మబ్బు ఘటిల్లె వేవిళ 

ల్లనంబడె చన్మొనల్‌ నలుపు గాందగె చెక్కులు వెల్లనయ్యె భో 

జనము లసహ్యమయ్యె గతిజాడ్యత గాంచెను. మంటి పెల్లలం 

గున రుచిమించె జిట్టములుదో (చె కటిం బెగడయ్యె( బోటికిన్‌, ౨౫౩ 


(పథమాశ్వాసము. ౫౯ 


కం, ఈ లీల గర్భచిహ్నాము 
లాలోలవిశాల నే తికలవడ(గ స్‌ము 
తాలానువేలసుషమా 


జాలారుణవిలసదుదయశై లము బోలెన్‌, ౨౫౪, 


ఉ. అంత లతాంత పేశలపభాంగి సమ స్తజనుల్‌ కుతూహల 
స్వాంతులుగా నవ గహశుభాక లి తాద్భుతలగ్న మందు (్రీ 
కాంత జయంతనై షధనృకాంతవసంత మంజులా 
[కాంతదురంతబాహుబలరంతు దిగంతరకీ ర్రివంతునిన్‌. ౨౫౫ 


[సగ్గర, కనియెం బ్యుతుం బవి|తుం గలుషచయలతా ఖండ నోద్దండదా తుం, 
ఘనగా[తు జై(త్రు న్నచ్చరితుం' గలితదరహసత్కీ(మకంజాతన్నే తున్‌ 
జనమ్మితున్‌ శ|త్రు న్నక లబుధ జనాద్దాతసంఘాతమి|తున్‌ 
జననాథస్తాత్రపా|తుం బటులరి పువనజ్వాలికావీతిహూత్రున్‌, ౨౫౬ 


మ, శరజాత|పభవుండు నేర్చు దనరం జాంబూగదం బందు భా 
స్కరబింబంబును సానబట్టి రజముం జల్లించి రాకాసుధా 
కరసారంబును బిందుచుం బడునుగా( గె జేసి మర్దించి శం 
బరవైరిం బడి యచ్చునొ త్రి సృజియింపం బోలు నబ్బాలునిన్‌, ౨౫౭ 

సీ, _ కురువంశవల్లికాంకుర మీత(డని కోర్కె 

దనర6గా ధర్మనందను(డు జెల(గ 
నాపదుద్ధరణహస్తాలంబ మీ యప 

త్యం బని భీము. డుత్సాహ మంద 
స్వర్గాపవర్ణసంసర్గ హేతువె పుత్ర 

సంతాన మని సవ్యసాచి యలర 
బాలకుండీక్షణభాగ ధేయ మటంచు 

నకులుండు సహదేవునకు వచింప 


తే.గీ. నిటుల ననుకంప జనకుల కే ర్తరింప( 
బొల్ఫు దీపీంప( గౌతుకంబున నిలింప 


pm 


తాలాంక నంద్లిసీపరిణయము 


వరులు విరులను వర్షింప సిరుల బెంప( 
దరమె వినుతింప( బడ(తి కాతండు జనింప, ౨౫౮ 


నెనరున గుంతీసతి దా 

గను(గొని గనుగొనల వివిధగతులన్‌ మతులన్‌ 

జనువను(గుల్‌ బెన(గొన(గన్‌ 

మనుమని మను మనుచు దీవెనెల నిడి వేడ్కన్‌,. ౨౫౯ 


నరుడుం గన్నకుమారుని 


పురు(డుం గణుతింప6(గలండె భువన్నతయి న 
మ్మరుండుం గలండేమో యని 
బురు(డుం గావించి రఖిలపుణ్యాంగనలున్‌. ౨౬౦ 


ధన్యుడు కల్చక్మవతివదాన్యుడు విశ్రతరాజలోక మూ 

ర్థన్యు( డనారతా(శ్రితశరణ్ఫు(డు రూపవిలక్షణై కసా 

జన్ఫ్యు(డు దుష్కరారిజయ సైన్యు. డితం డగుగాక యంచు స 
న్మాన్యుండు ధర్మసూను( డభిమాన్యు( డనన్‌ మహదాహ్వయం బిడెన్‌. 


సకలాగమాంతభాసక ళా ప్రిచే బృహ 
స్పతిరీతిని మహానుభావు( డగును 
నిఖీలా స్ప9ళ స్త్ర పముఖనీతి చతురత 
పరశురామసమ ప్రభావు( డౌను 
సంతతాత్మశ్ఞానసంసర్గను సనత్కు 
మారునిగతి జగన్మాన్యు6 డగును 
కమనీయసుందరాకారగౌరవమున 
కందరుకోటిసంకాశు(. డగును 


ననుచు దీవించి ధర్మజు9 డతిశయించి 
దానము లొనర్చి జూతకోత్సవ మొనర్చి 
[బియము మొనదేల నిధి. గన్న బేదలీల 
నుల్ల మిగురింప నభిమన్యు( డుద్భవింప, లికి 


[ప్రథమాశ్వాసము ఉం 


తే.గీ 


Aa 


తేగీ, 


౭ 


తలనంటి మెనజొబ్బిలంగ జము ర్బూసి 
సకలాంగములు దిద్ది చక్కనొ క్రి 
జలక ముల్‌ గో ర్వెచ్చజలములచే నార్చి 
తడిబోవ( గర్భరం|ధముల నూది 
చలువసన్నపు పుట్టములమేన దడియొ త్రి 
పట్టుపొత్తుల మెతపడక నునిచి 
నునుపైన కొటుక( గనుదమ్ముల ఘటించి 
బొమలుదీరిచి యుక్క_బొట్టు( బెట్టి 


పొది(గిటను జేర్చి పాలిచ్చి బుజ్జగించి 

కెంపుర వచెక్కడంపు నిద్దంపు సొంపు 

నింపునుయ్యాలలోన నిదింపు మనుచు, 

బాట(బాడుచు నూచి రాపట్టినపుడు. ౨౬౩ 


కనుజెప్పలిడక చక్కనజూచు తనకూర్శ్మి 
తం|డిని గను బురందరుని బోలి. 
పాలబుగ్గల పెంపు బర(గును దనకుల 
స్వామిబుట్టిన దుగ్ధజలధిలీల 
కరము లల్లనజాచి కదలించు తనవంశ 
క ర్తయై తగుసుధాకరునిమాడ్కి( 
బుడమినిల్వడి తప్పడు(గుల నిడు బలి 
మథను(డౌ తనమేనమామ పగిది 


వై భవగభీరరుచిరకృపాభిరతుల, 

దేజరిలునంచు నికవేర తెలుపనేల 

ననుచు బుధులు నుతింప నయ్యతివజెంప 

చిన్నిబాలుండు ముద్దుల( జేయుచుండు, డా 


లొ ల్లైపైపికిలిబంతులుజూడంగా సాగ 
మొగమె తి పొరలి వోరగిలసాగె 


తే.గీ, 


కం, 


తాలాంకోనందినీపరిణయము 


చెల్వమో జోపాట చెవియొగ్గి వినసాగె 
కిలకిల నగి ముద్దుజిలుక సాగ 

కూర్చుండి చప్పటు ల్లొట్టి యూగ(గసాగె 
వేడుకల్‌ జూపి దొగ్గాడసాగా 

చేతుల నప్పచుల్‌ జెయిమన్న జేసాగె 
వడి తప్పటడు(గుల నిడ(గసాగె 


నంతకంతకు దో(బూ(చు లాడసాగె 

నెత్తుకొని దించునపుడు పోర్వెట్టసాగ 

బిలుచువారలతొడలపె నిలువసా గె 

మాటికత ( డిట్టు ముద్దులమూట గట్టి, ౨౯౫ 


చుంచుం బుత్తడి ము త్రియాల్‌ మెలుచుకుచ్చు ల్పచ్చరా లుచ్చులున్‌ 
మించం జాలు కడేలుడా ల్రొడల గొమ్మించుం గమించుం గరాల్‌ 
రించత్కా౦చన నూత్న రత్నకృతమౌ జాబిల్లి ఫాలా[గమం 

దంచ త్పీతి చలింప [కీడంగొను లోకానందసంధాయియె. ౨౬౬ 


దుడదుడ నడు(గులు దడ(బడ 

కడువేడుక నిడుచు తల్లి కడ నాడును నే 

యెడ ధర్మ మటుల భూస్థలి 

నడు(గుల నడిపింతునని యథార్థముదోపన్‌ ౨౬౭ 


గున మిన్నగు చిల్కతాళ్ళరి (ఫిణీల్లొాల్సుల్‌ సరాల్కుండలాల్‌ 
సన్నాజిల్లురు మాల్తురాయి మొలనూల్‌ జూపట్ట నట్టిట్టుమే 

ల్వన్నెల్‌ గుల్క(గ నాటలాడుతరి నవ్వయ్యార మయ్యాంయే 
మన్నాతీరునె కండ పండునలు సేయం జూడ గానే వలెన్‌. ౨౬౮ 


ఈ చందంబున బాలుం 
శాచందనగంధి బెంప సభ్యుదయుండై 
యాచంచమామతో తుల 


మాచం దగు మేని కళలతో. బెరుగుతతన్‌, ౨౬౯ 


(పథమాళ్వాసము 


వ, 


కం, 


కం, 


pe 


అంతం [గమ[కమంబున నెలబాలునింబోలు నబ్బాలుండు దినదిన 


(బ్రవర్ధమానుం డగుచు నుండె మజియును 


అంతట రాజసూయ మహదధ్వర మా సమవర్తిసూను. డ 
త్యంత ముదంబునన్స ఆలుప నర్థి( దలంచి దిగంతరావనీ 
కాంతుల నెల్ల గెల్వ మురఘస్మరు( డెందు సహాయ మంచు సు 
స్వాంతమునం దలంచి యనుజన్ముల క్రీ తెజ(గెల్ల( దెల్పీయున్‌. 


నయమీ [కతువు విపక్ష 


చయము యశస్పర్వ దిగ్విజయ మఖిల సుహృ 


[తియము వశీకృత లోక 


[తయ మిదియు నుప|క్రమింప(దగునని మతియున్‌, 


గలుతము శాొ[త్రవనృపతుల 

వెలుతము త|దొజ్య కలిత వివిధ |శ్రీలన్‌ 
నిలుతము సత్కీర్తి నిదే 
ఫలితము లోకైక ధరణి పాలుర కెల్డన్‌, 


అని వచించి విజృంభించి 


తమ్ములకు రథభటాశ్వ గ 
జమ్ములనిడి భూనభోడిశాగతరిపురా 
ష్ట్రమ్ముల విజయమ్ములచే( 


గొమ్మని రమ్మనుచు వీడుగొలిపి ముదమునన్‌, 


సంజయాదినృపాలకుంజరాన్వితు సహ 
దేవుని దక్షిణదిశకు బనిచె( 

(బకటసేనాచతృుష్పృకరంబు. గొలువ(గా 
నకులుని పశ్చిమాళకు విధించె 

దుర్చనరిపుజయోపార్టితుండగు సవ్య 
సాచిని యు త్తరాళఫు విధించె 


౨౭౦ 


ఎడి 


౬౭.౨ 


౨౭౩ 


ఎది 


చం. 


కం. 


కం. 


తాలాంకనందినీపరిణయము 


భ|ద కేకయమత్స్యపతులతో భుజబలో 
ద్దాముని భీము( (బాగ్భూమి కనిపె 


నంత చతురంగభూ తలా[కాంత మనుజ 
కాంతసంతానదుర్మదధ్యాంతతాంత 
కాంతికాంతనిశీధినీకాంతులన దు 


రంతవి[కము లగుచు నంతంత వెడలి, ౨౭౬ 
పాచీనదక్షిణ|పత్యగు 

దీచీభూభాగదుర్మదీభూ తధరి 

తీచకేవలధై ర్యసు 

దీచతురత గెలిచి వారలతిత్వరితగతిన్‌. ౨౭౭ 


నలుదెసలం .జయించి నరనాథులచే తగుయప్పనంబు లు 
ప్వైులతరనూత్నరత్నగ జవా జిశ తాంగభటాంగ నాంబరం 

బులు శిబికంబులుం గనక భూషణము లొనిదెచ్చి ధర్మజుం 

డలర నొసంగి (మొక్కి. వినయాన్నితులై వచియించి రున్నతిన్‌, ౨౭౮ 


మీపంపున గాదే రిపు 
భూపాలుర గెల్చి జయము! బొందితిమి భవ 
తో,పానురూపమై దగు 
చూపున కెవ(డై న వేలు జూపం గలండే ! ౨౭౯ 


అని వినయమునను తము దె 

చ్చిన ఘనకనకమణిధనవిశేషములను స 

య్యన నొసంగిన నవియు సుయో 

ధను నందుకొనంగ నాజ్జ తగ నియమించెన్‌. ౨౮౦ 


గంభీరనిధి యుధిష్టిరు. 
డంభోరుహనాభు నియమ మటుగొని సవనా 


[ప్రథమాశ్వాసము జం 


eu 


ig 


తే. గీ, 


రంభోరుమతిని త త్ర 
తృంభారములుం [గ మానుసరణత( గూర్చెన్‌, ౨౮౧ 


అఖిలా ర్రిజనమనోహరవస్తు సంచయం 
బెజీ(గి గోరినరీతి నిడంగ గర్జు 
ష్మడ్రసో పేతభోజనచితవై ఖరుల్‌ 
వడ్డింప(గా గంధవహతనూజు( 
బద్మాక్షు నిఖిల సపర్యల నొనగూర్చి 
సరసబాయక నిల్వ సవ్యసాచి 
[కతుసమయోచితార్జిత శుభ దవ్యముల్‌ 
(బేమ( దెప్పించి యిప్పింప నకులు 
గురుబుధ ద్విజ దేవభూసురుల నరసి 
పూజ గొవింప సహదేవు పుణ్యసతుల 
భక్తి నర్పింప |[దుపద భూపాలపు త్రి 
దగ నియోగించె నీరీతి ధర్మసూతి. ౨౮ ౨ 


వ్యాస వై థానస వాల్మీకి వరతంతు 
వాలఖీల్య వసిష్ట వామదేవ 
కౌండిన్య గశ్యప కపిల కౌశిక కణ్వ 
కవన కవ్య (కతుజ్ఞ కవల కాండ 
గాధేయ గాంధార గౌలస గార్గేయ 
గౌతమ గాలవ గర్గ గవయ 
మైత్రేయ మౌద్దల్య మాండవ్య మాగధ 
మధు మతంగ మరీచి మందపాల 
శక్తి జమదగ్ని జాబాల ఛంద చ్యవన 
సాంఖ్య జై మిని శాండిల్య సనక సరళ 
బక భరద్వాజ భార్గవ భరత ముఖ్య 
మునుల రావించి విధ్యు క్ర మనుసరించి ౨౮౩ 


5) 


కొం, 


చం, 


కం, 


కం, 


౭ 


తొలాంక నంది నీపరిణయము 


మేరుచతుర్దిశాక లిత మేదినిపాలనధుర్యులై న సౌ 

వీర విరాట చోళ కురువీర వరాంగ కళింగ వంగ కొ 

శీర మరాట యావనక సింహ గౌళ పుఠింద మత్య్స గాం 

ధార కరూళ కేరళ విదర్భముఖావనిపాలు రున్నతిన్‌. ౨౮౪ 


అరుదెంచి ధర్మతనయుని 

బిరుదెంచి విన్నము లౌచు |పియ మలర సుధా 

సరిదంచితోక్తులను మఖ 

మరుదెంచి | పమోదహృదయులై యున్నయెడన్‌. ౨౮ ౫ 


హరి శిఖి ధర్మ నైరృతి మహార్ణవనాధ మరు ద్ధనేశ శం 

కర రవి చంద భూజ బుధ కావ్య గురు స్థిర రాహు కేతు పం 
కరుహతనూజ సిద్ధ సుర గారుడ గుహ్యక సాధ్య కిన్నరుల్‌ 

కురుకులు లాంబికేయ కృప కుంభజ భీష్మకు లే(గుదెంచినన్‌, ౨౮౬ 


| ఉచితోపచారవిధులన్‌ 


రచియింపుచు( ద తదవసరంబుల బుత్వి 
[కృచయంబు లుచితవిధులన్‌ 
వచియింపఊ దద్దైకభ క్రివళు(డై. నిలిచెన్‌ , ౨౮౯౭ 


అ| తిముఖాఖిలమును లౌ 
ద్దాత్రమున న్ని ఖిలహోమకర్మంబులు త 
త్ఫూతవిధి నడప, ధర్మధ 


ర్మిత్రీపతి వారి ననుసరించి యొనర్చెన్‌. ౨౮౮ 


వివిధసంపన్నముల్‌ విమలళాల్యన్నము 
ల్ఫూపముల్‌ రుచిరానురూపములును 


““ సకలశాకంబులు సారస్యపొకంబు 


ఆ 


తరసంబులు సుధాతతిరసములు 


[ప్రథమాశ్వాసము 


తే, గీ, 


కం, 


జో 
వరదం 


ఘృతములు సౌరభాయతసమన్విత ములు 

క్షీరముల్‌ మధురానుసారములును 
చితోదనంబు లార్జితమోదనంబులు 

దధులు వజోపల[పథితనిధులు 
రుచుల చవిగొని మెస(గ( గోరుచు లలిం భు 
జించి ధర్మజు డటుల( బూజించి కప్పు 
రంపు విడెముల నీయ తోరంపు మహిమ 
గరము జెలువొందె వి(పనికరము లపుడు. 


ఆహవనీయ[పముఖ మ 

హాహవనాగ్నులు (పదక్షిణార్చుల వెల(౫గేం 
దాహము! దీజ(గ. [గతుపూ 
రాహుతి[వతిమం| తవిధుల నటు, వేల్చుత టిన్‌, 


కతుమహోత్సవ సమాగత వ్మిపభోజనా 
హ్వాన రణద్భేరిభాంక్పుతంబు 
నఖిలభూసుర దేవతార్చన నై. వేద్య 
సమయ మఘంటానాదరూం౭కృతంబు 
నానాభినయనాట్యగానానురాగ వ 
ర్థీత మృందంగాది దింధీకృతంబు( 
దాపసపూజావిధోనార్హ గపాద్యాది 
కూలంకషాంబు ఘుంఘూకృతంబు 


నొక్క మొగి, దిక్కులను నెక్కి పిక్కటిల్లు 
నాద మంతట( (డిభువనాహాద మైన 

భూ సతీమణి దృ ప్తిచేం బొగడె నన(గ 
సమధికము జెందు( [గతుమహోత్సవమునందు. 


మోదమున లక్షభూసురు 
లోదనముల. దృప్తి నొంద నొకసారి మహా 


by 
(౮ 


బిరడా 


౨౯0 


ఎలీనా 0 


క్షా తాలాంక నందినీప రిణయము 


నాదమున మొరయు దుందుభి 
నాదారక (మో సెం [గతువున నహర్నిశలన్‌, ౨౯౨ 


2౭2 


హవ్యోచిత్మదవ్యన వ్యసత్క్బృతులచే 
[బముదితాత్యుం డయ్యె( బావకుండు 
వినయ సపర్యాది సనయ[ప్రయు క్రిచే 
మది సంతసిలె రాజమండలంబు 
నర్ష్య పాద్యాఖిలానర్భ క గౌరవముచే( 
బరితుష్టి నొందె. దాపసకులంబు 
షడ్రసో పేతభోజనదాన విధులచే 
సుఖు ల్రైెరి భూసురా ద్యఖిలజనులు 
తే, గీ. నిర్మలావభృధ స్నా నధర్మమునను 
వివిధ లోకంబులెల్ట( బవిత్రమయ్యె( 
బలరిప్పువిభాతి నీరీతి పాండుసూతి 
యాచరించిన రాజసూయాధ్వరమున, ౨౯౩ 


చం. సకలధరామరాళికి ప్రసర్పణ దక్షిణతోడ హ స్తిఘో 
టక శిబికారథంబుల దృఢస్థితి భ క్రి నొసంగి, లోకనా 
యకు( డగు నందనందను గృపాభిరతిన్‌ వివిధానుభూతియం 
దొకటి గొరంతలేకను సహోదర సేవితు( డౌచు నుండ(గన్‌, ౨౯౪ 


చం. మయు. డను విశ్వకర్మకులమండను. డాసురకోటికిం జమ 
(తింయలగు శాంబరీమయని కేతనము ల్విర చించి సర్వది 
గ్గయమును బొందనేర్చు జయశాలి యతం డొక దివ్యమౌ సభా 
లయ మొనరించి తెచ్చి యకలంకగతిం దనకీయ వేడుకన్‌. ౨౯౫ 


వ. అది మజియును= ౨౯౬ 


సీ సురలోకమువిభితి సుమనోనిధానంబు 


నబ్దీసంగ తిబాడ బొస్పదంబు 


[ప్రథమాశ్వాసము అ 


లే, గీ, 


౭ 


గిరిరాజమునుబోలి సరసుల కనుకూల 
మభ్రంబుగతి సత్కళాంచితంబు( 

దాగ్గిశాసదృశంబు భాస్వదిన|పా ప్రీ 
యటవిపోలిక వివిధాగమనిధి 

ఘనవసంతముమాడి, గణికాభిరామంబు 
బాణంబుగతిని ధర్మానుకూల 


మల రసాతలలీల భోగులకు వసతి 

విమలసన్మణివలె. |దాసవిర హితంబు 

నల శశినిబోలె సదరిభయంకరంబు 

నగుచు( జెలువొందు మయుని సభాలయంబు. ౨౯౭ 


పీఠము లేనిచోట నతినిమ్నుజలంబులు భూరివారిసం 

పూరిత మైనచోట మరుభూములు, ద్వారము లేనిచో మహా 

ద్యారములుం, దురాత్ములకు తథ్యముగా( గనుబట్టి స్మత్చియుల్‌ 
జేరినచో క నత్కనకచి[తితమై ముద మావహింబెడిన్‌, ౨౯ాలా 


ఒకనా( డాసభలోన ధర్మతనయుం డుద్యత్పమోదాప్తి గా 

యక సామంతకవీం[ద్రమాగధ పరీహాస ద్విజానీక ము 

త్ఫుకతం గొల్వ పురందర పతిభచే సొంఫొంద( బేరోలగం 

బకలంకస్థితి దాను సోదరులు నిత్కానందులై యుండ (గన్‌ _౨కొడొ 


అకలంకవిరుదాంక సుకవీం|దు లొక వంక 
నరుగాయకనికాయ మొక్క చాయ 
పటుహాటక కిరీటపతికూట మొకి చోట 
నుద్వేలహితజాల మొక్క మూల 
సులతాంతతనుకాంత సురకాంత లొక చెంత 
నుద్దీరివరుతిరావ మొక్క. (క్రేవ 
వనచారఘనసౌరమునివార మొక మేర 
నుడ్దామభటభీమ మొక్క సీమ 


నిదె 


చం. 


లే, గీ, 


తాలాంకనందినీపరిణయము 


'పెక్కువగ (జిక్కు నటకు లొక్కొాక్కందిక్కు 
నుటిపడినటి మాగధు లొక ,తట్టు( 
టు టి ట 
గొలువ కొలువున కొలువుండె నలువచెలువు 
మయునిమాయామయాలయమధ;?మునను, 300 


అపు డతిమత్తుండుం దురభియాతి దయారసవర్థితుం డస 

త్యపథు( డహంకృతుండు కలుషాత్మకు(డుం గులపాంసనుండు బం 
ధుపటలవై రి యార్యజనదూవషకు( డైన సుయోధనుండు త 
ద్విపులసభాంతరస్గలికి వే జనుదెంచె నుదంచిత పభన్‌, 8౦౧ 


అతిచి[తగ తిమి|తతతి వేత్రముల( బూని 
బలశీలులై వెంటబలసీ గొలువ 

సక లాభినయశో భితక ళా భిరతు లచే 
(బమదాలిన రన |పమద మెస(గ 

మణీకంకణాలంకరణరుంకరణము తో 
రములుగా సితచామరములు వీవ 

నసమానలసమానరసగాన మెనసి హృ 
ద్యములుగా నిఖిలవాద్యములు సెల(గ 


హితపురోహితసుత సుహృ|త్పతతివికుత 

సతతహితగతి నతికుతుకతద నర్ప 

వచ్చె నచటికి నతిమద మచ్చరమున 

గోధమానధనుండు దురోశ్రధనుండు. 80౨ 


చనుదేరం గపటాత్ము(డౌ కతన నాస్థానంబు మాయావిమో 

హనముం గావున నిర్ణలస్థలి ప్రవాహ(పాయమై నీరము 

లనుబట్టం దన చింగులెత్తుకొని డాకాలూంతచేతం జివు 

కున లంఘించు జలంబుగల్లు నెడలం గూర్చుండు భావ్యభమన్‌, 305 


(ప్రథమాశ్వాసము 2౧ 


కం. 


చం, 


కం. 


ద్వారములుగలుగు నెడ- పెడ 

దారిని యేతెంచి భి త్రితాడనముల - వే 

సొరుచు నొకచోనై నం 

ద్వారము గనలేక జేలతనమున దిరిగెన్‌. 30౪ 


మదిని చికాకు. జెందు కురుమండను గాంచి, వృకోదరుండు [దౌ 
పదీయును దక్కుభూ పతులు ఫక్కున నవ్వ(గ బాండవా[గజుం 

డది గని, గన్నుసన్నల నయంబున వారి నదల్ప లజ్జమై 

నొదవ సుయోధనుండు కుపితో[గత హ స్తిపురంబు( జేరియున్‌, ౩౦౫ 


మయమాయామోహస భా 

లయమున నీరీతి. గళవళం బగుచు నిజా 

లయమునను నిలిచి యతిని 

రయబే( దళ్లణమె (పతికృతం బూహించెన్‌. ౩౨౬ 


కపటద్యూత ముగూర్చి, పాండవభుజాగర్వంబు( బోకార్చి, రా 
జ్యపద్మభష్టత జెంద(గా శకునిమాయల్‌ జేర్చి, నానామహా 
విపినసానములందు దురశల నురిగ నృంచరింపంగ న 

థి ద టీ 


నిపుడే సేయకయున్న మళ్కు రుకులాధీశ త్యముం జెల్లునే, 96౭ 


అని యిటుల దురాలోచన 

లొనరి(చి సమవర్తిసూను నొయ్యన కపటా 

త్మనిరూఢి హస్పినాపురి 

కన్గుకూల్తునివలెనె బిలువనంపిన నత (డున్‌, 9ింగ్థా 


తాలాంకనంది నీపరిణయము 


శకుని సుయోధను బక్షము 

నకు నిలిచి, తదక్షముల నణంగిన మాయా 

నీకటంబు గనక ధర్మజు 

డకుటిలమతితోడ జూద మాడ దొడంగెన్‌. 30౯ 


ఆ, వె, జూద మనుసరించి వాదముల్‌ ఖేదముల్‌ 


దగులు ననెడీ రాజధర్మ మెటి(గి 

బేల యగుచు బుద్ది పెడతల(బధి ని 

' శ్రేమిః జేయవచ్చు నీశ్వరాజ్ఞ 8౧౦ 
జః 


ఆడ(గ నాడంగ, మజుమా 

టాడ(గనీకన్‌ సుయోధనాహ్హాదమె చే 

కూడ(గ, ధర్మతనూజుం 

డోడ(గ దొణగె న్వినిర్ణతో త్సాహుండై , 8౧౧ 


వేసారకను జూడు మీసారి| వేటు చే 
నాసారెచేహూలు నడిపి గెలుతు 
రేపాడనిత్తునా రాపాడి యికనైన( 
గాపాడ నీజోడు గదల( దీతు 
సి పట్టు లొకసారి నా పట్టు జూడు నీ 
దాపెట్టు లేకుండ ( దరిమి పెడుదు 
నీవంకీ( జూడకు నీవింక నిశ్శంక 
సీ వింకము లడంచి నిలువరింతు 


తే, గీ, ననుచు శపథోక్తులను జూద మాడ దొడంగె 


శకుని యవ్వేళ సుపభదుశ్శ్ళకును( డగుచు 
నిచ్చగల పందెముల( దన కిచ్చుచుండ 


సాధుబాధకు(డె న దురోోధనుండు, 8౧౨ 


[పథమాళ్వాసము ౭8 


ఉ.  ఇమ్మాయి ధ్వార్తరాష్ట్రండు జయింప(గ ధర్మజు. డాడ నాడ న 
గమ్ముల నోడె- గాంచనరథమ్ముల నోడె, గజాశళ్యసద్భటొ 
9 
ఘమ్ములనోడె- సర్వక టక మ్ములనోడె- జగ తృపూజ్యరా 
జ్యమ్ముల శోక తన్ను ననుజన్ముల నోడె నిజమ్ము నోడకన్‌. ౩౧౩ 


కం. ఆతటీ( |దుపదాత్మజబహు 
రీతుల( బాండవుల నుద్ధరించి తగ, పున 
ర్యూతమునకు దొరకొన(గ వి 
ఘాతకు(డగు శకుని విషమగతి కపజితు(డె . 8౧౪ 


కం, కొండారణ్యంబుల, పది 
రెండేడులు వెతల సంచరింప(గ మజియొ 
కొ)ండే డజ్ఞాతమ్మున 
నుండ(గ నియమించె నాసుయోధను( డంతన్‌. 38౧౫ 


చం. _సకలధరాధిపత్యము విసర్జనం జేసి సతీసహోదర 
[పకరముతోడ, దా నటవి పర్యటనం బొనరింప(బూని బా 
లకు నభిమన్ను పై నెనర లంఘ్యముగావున బాయలేక కొం 
డొకతడ వాత్మ చింతిలి నయోక్తులతోడ సుభద్ర కిట్లనున్‌, 3౧౬ 


కం. ఓసాధ్వి ! నీవు నీసుతు( 
డీ సమయము గడవ, పుట్టినింటికి( జని య 
[|తాసత( బదమూ( డేడులు 
వాసిగ సోదరులవళత వర్తించందగున్‌. 3౧౭ 


కం. అని, జననీతనయుల ద 
క్షణమే వీడ్కొాల్సి ద్వారకాప్పరమునక్తుం 


౭ 


౭ 


తే, గీ, 


ష్‌, 


తాలాంకనందినీపరిణయము 


బనిచి, మహారణ్యమునకు 
జనీయెం దుపదసుతుతోడ సహజులు గొలువన్‌, ౩8౧౮ 


కుంతిని ధృతరాష్ట్రచెంత నుంచి, సుభ ద 
నభిమన్యు ద్వారక కనుపుటయుకు 
దౌపదితో తామరణ్యంబు జొచ్చి ఖీ 
ముండు కిమ్మీరుని జెండుటయును 
భవుడు వరాహనెపమున బోర( జయించి 
యర్జునుం డస్త్రంబు లందుటయును 
గాలక్రేయనివాతకవచుల నాతండు 
దివమున కేగి వధించుటయును 


నీయతమతి డై తవనమున నిల్చుటయును 
వినిన దుర్యోధను (డు విజ్ఞవీ(గుటయును 


దెలిసి జనమేజయు(డు మోదించుటయును 
నవలికథ దెల్ఫుమని బైలు నడు(గుటయును. ౩౧౯ 


క ఆశ్వానాంతము Opn 


వేదపద్యపదర్శన ! నవీనఘవద్యుతిదేహ దేవదే 


నతొరో వా!దరసారధారణ ! వభ పభవాభరణ, పదీ ప్త! దొ 


దింటో 
ము 


కం. 
oa 


బింథ్‌ 
ల్ల 


మోదర!వాదభేదనదమోదయ ! మానసవాసవాజరు 
[దాదిమభావ ! భావితపదాంబుజ |! తాపసబ్బందమోదదా | 8౨౦ 


శూరవరసారకర ఖర 

మారణరణరంగనిహతమధుముర నర కా ! 

కారణసమధికనిపుణ ర 

మూధమణీమానస్తొకి ! మన్మథజనక్షా ! 3౨౧ 


[ప్రథమాశ్వాసము ౭౫ 
=; పతొకబంధము ;= 










న్‌ 


ఉం వేదపద[పదర్శన ! నవీనఘనద్యుతిదేహ ! దేవదే 
వా! దరసారధారణ ! శుభ|పభవాభరణ।|పదీ ప్ప !దా 
మోదర ! వాదభేదనదమోదయ ! మానసవాసవాజరు 
[దాదిమభావ ! భావితపదాంబుజ! తాపసబృంద మోదదా ! 


(౧-౩ చం) 


౩౬ తాలాంక నంది సీపరిణయము... 


జం ఖడ్గబంధము ఫ్‌ 





కం. -శూరవరసారకరఖర 
మారణరణరంగనిహతమధుమురనరకా ! 
కారణసమధికనిపుణ ర 


నూరణీమానసౌక ! మన్మథజనకా ! (౧-8౨౨) 


(పథమాళ్వాసము 


చం, 


భుదింగో 
(వయా 
తము 


నలినజశంకర |తిదళనాథశరణ? ! దయాంతరంగ |! 
నిలో జ్ఞలజశరాంగ ! సౌరదరశార్జగదాసి జయ్యాగసాధనా ! 
ష్యయు క లితధగద్ధద్ధ గితకాంచనగల ! నిశాకరాయతా 
స్యలలిత ! శేష శై లశిఖరా[గనికేతన! తార్ష్య కేతనా | 


రమాకామినీచి త్రరాజీవభృంగా | 
నమజ్జన్యచేతోవనశ్రీకురంగా ! 

అమ ర్హ్యద్విషత ,ర్థమాంచత్సతంగా! 
సముద్యద్ధిషాగా[గసంచారచంగా ! 


ఇది శేషా|ద్రిగుహావిహారక మలా 
హృ్మత్సొల్లసద్భావనా 
ర్యదయావత్సుత రాఘవార్యగురుచం 
(దపొజ్ఞసోదర్యమో 
హదమౌద్ధల్యకులీన వేంకటనుసిం 
౧ & 
హాచార్యసంపో క్రధీ 
వదతాలాంకసునంది ఏీపరిణయా 


శ్వాసంబు [పాధాన్యమున్‌ , 


గద్య. 


ఇది శ్రీ శుచ్చేషధరాధరసొ ధవీధీ విహరణ వేంకటరమణ 


స 


చక్షుర్విల క్షణాక్షీణకృపాక టాక్షవీక్ష ణా పరిలబ్ధ 


లక్ష్యల క్షణాన వద్యవిద్యా విలాస శ్రీ నివాస 
గురుచరణస్మరణాభ్యసనరసనావికాస 
నిస్తుల్య కల్యాణ సాకల్య మౌద్గల్య 


గో త పవిత్రభావనాచార పు 


లీ 


(త్‌ 


డిడి 


చ 


౨-౨8 


౭రా తొలాంకనందినీపరిణయము 


పర్వ్యతయ కైంకర్య విధాన 
వేంకటనృసింహార్యాథిధాన (పణీతంబైన 
తాలాంక నంది నీపరిణయంబను 
మహా|పబంధ ంబునందు( 


(బథమాశ్వాసము. క_౨౫ 


Bl) Ro) 


కం. 


కరి. 


చం. 


తొలాంకనందినీపరిణయము 
ద్వితీయాశ్వాసము 


శ్రీమహిళామలహృత్పుట 

ధామా! ధామనిధిధామ! దశితారిజన 
సోమా! దోర్టండబల 

స్థేమా! శేషా దిధామ! దేవలలామా! 


జయ జగదీశ్వర జనమే 

జయజనపతి యడుగ( బైలజటి బల్కె.( దదా 
శయ మెటి(గి మృదువచస్సం 
చయమృదుమధురసుధ లధికరురులై బొరలన్‌. 


కుంతీసూనుల నిట్టరణ్యమునకుం గోధాత్ము(డై బంపి ని 
శ్చీంతం జెంది సుయోధనుం డతులిత శ్రీ గర్వదుర్వార ర్‌ 
(భాంతాపస్మృతి మిన్ను మన్ను వివరింపన్‌ లేక నుద్యన్మదా 
(కొంతుండై కురురాజ్యసంపదల నేకచ్చ[తు(డై యేల(గన్‌. 


శమనతనూజు( డిట్టనుప సాధ్వి సుభ|ద సుతోదయపమో 
దము విడి మేఘనాదముదితంబగు గేకి ధనుర్ధ్వనిం భయ 
(భ్రమవడి బాజినట్టరిగె. బట్టిని దోడ్కొని బుట్టినింటికిన్‌ 
రమణవియోగసాగ రతరంగ విభంగ నికాంతరంగయె. 


ఈరీతి వెతల సౌొనా 
సీరసతీమణి కుమారశేఖరుతో నా 


ద్వారవతి కరు(గుదెంచిన 


సీరియు శొరియు. [బియంపు( జెల్లెలి గనియన్‌. 


కం, 


కం, 


కం, 


తాలాంకనందినిపరిణయేము 


కొమ్మరొ! దీనికి న్వెతల( గుంద(గ నేటికి బాండవుల్‌ |త్రిలో 

కమ్ముల? బూజ్యు లట్టగుట( గొరవకృత్సమయతయోదశళా 

బమ్ములు శీఘతం గడపి దజ్జయలక్షి్మ వరించి వతు రో 

టి ణు లీ 

యమ్మ సుభద నీహృదయమందున నమ్మగదమ్మ సమ్మ తిన్‌, అ 


అదిగాకన్‌ భవదాత్మజుం డధికశూరా[గేసరుండై శుభా 

భ్యుదయస్ఫూ ర్త రహించ(గా గల(డు వేరొం డేమియున్‌ లేక నీ 
పదమూ(డేడు లిట న్వసింప నటపై బాలుం డఖండ ప్రభా 

స్సదు(డై పాండుకుల| పదీపకుం డగున్‌ శాతోదరీ! సోదరీ! త్ర 


అని తరలనయన నీగతి 

ననితరలాలన మృదూక్తు లాడిన సతియం 

తన దనయనుమతితోడం 

దనతనయు(డు( దాను సమ్మదమ్మున నిలిచెన్‌, ౮ 


తల్లియు నౌ యశోదయు మొదల్లల యాదవభామినుల్‌ మనం 
బుల్లసిలం గవుంగికుల నొత్తుచు జక్కున జెక్కు( జేర్చి- మా 
తలి సుభద ! సీమది వెత ల్లననేటికి నాడు తోడులం 

దెల్ల విధంబుల న్నెనరు లింతుల కొక్కటి గావె జూడ సం 


ష్‌ 


ప్రల సరోజనే త్రీ యని బుజ్జగిలం బలుకం (బమోదియై. డా 


య 


అన్నలు వదినెలు నీగతి 

నున్నతి దను గారవింప నొక పాటిగ, దా 

నన్నరు మీది! మరు ల్మది. 

గొన్నిదినంబులకు మరుపు( గొనినటు లుంజెన్‌, ౧౦ 


ఇభనీిభశుభగమన రమా 
విభుని సమాదరణవలన వెత నుడిగి మహా 


Va ముటులొ నో-యూ, 


ద్వితీయాశ్వాసము 


కం, 


పిభవ భవభూతి దనర(గ 
నభిమన్యు(డు పూటపూట కభివృద్ధి( గనె 


పులిగోరుం బతకంబు( గంఠమున సొంపున్‌ గుల్క ఫాలంబునన్‌ 
నెలరా ల్బచ్చలరావిరేక కటిపై నిద్దంపు బంగారు కెం 

పుల మొల్‌నూల్‌ రవగుల్కు. టందియలు నింపుల్మిర పాదంబులం 
దులకింపున్వడి తప్పట ల్నడచు దాదు ల్కేలు లందీయంగన్‌. 


మెలతల్‌ రుక్మిణి సత్యభామ మొదలౌ మేన త్తలుం దాము- క 
న్నులు చేమోడ్చుక చక్కనయ్య యిత(డేనో వచ్చె మాయప్పడం 
చెలిమిన్‌ జెల్వగు నంగున న్నడచి పైకేతెంచ(గా- సంబరం 
బులచే నక్కున జేర్చి నవ్వుదురు సొంపుం బెంపు వాటిల్ల(గన్‌. 


ఈలీల బాల జాబిలి 

పోలిక దినదినము వృద్ధి బొందెటి తఅిలో( 
గేలంది పుచ్చుకొను గతి 

పాలించిన చెజకుపండు బంక్షినకరణిన్‌, 


అలరుల్‌ బుట్టుచునే సుగంధజనకం బైనట్టు- బాలుండు క్రో 
మలలీలం బచరించు నంతటనె రమ్యం బొప్ప నయ్యింటనే 
గలిగెం భాగ మటంచు లోకులు సమగ। పీతి భాషింప(గా 
బలభ(ద్రాంగనయైన రేవతికి గర్భం బేర్పడెన్‌ రమ్యమై. 


తరుణతాగర్వసాగరమందరాగంబు 
మంజుమధ్యమ నిధానాంజనంబు( 

దతక పోలస్వర్ణదల పారదం బభి 
లాషలతాలవాలస్థలంబు 

సౌగంధ్యమృ త్రికాశకల యాబ్ఞాంకురం 
బలసదావన్య మం|తౌషధంబు 


6) 


౧0౧ 


(లి 


౧౩ 


౧౪ 


Co 


రై తాలాంకనందినీపరిణయేము 


సకలభూషణతిరస్కార విజ్ఞానంబు 
ఘన మాంద్యసంధానక రణితరువు 
తే.గీ, దీ[వనిశ్వాసభ వనళంకు పతిష్ట 
[పబలని[దాగతాంకురార్పణమహోత్స 
వం బగుచు నంతకంత( |బలంబవై రి 
యువిద 'కేర్పడె నపుడు గర్భోదయంబు. ౧౬ 


మ, తరణీమధ్యమృగేం[ దడింభము వయోదంతావళంబున్‌ మహో 
ద్ధరత న్మెక్కి తదీయగర్భగరిమం దోచంగ దచ్చేషమౌ 
కరముల్‌ కుంభములట్ట కప్పు దనరంగా గుబ్బచందోయి యా. 
రురహి న్మించెను బంకజాననకు * నారు ల్లూచి మోదింప(గన్‌, ౧౭ 


చం. దిగిగల చన్గవల్‌ సడలి బిట్టువ జార(గ( బేదకొను పె 
లుగ నభివృద్ధి గాంచ వసలు న్టశుకు ల్వడి మాయనింపు పెం 
పుం గని బయల్పడం దలముబోవిడీ మక్కులు( జార నారుసో 
యగమున మంచె నౌకలిమిహాధర లేమియు లేమి కల్మియౌ.. ౧౮ 


మ. చెలిచెక్కుల్‌ తెలుపెక్కె_(, జిథైములు చేజేతం |బవేశించె, చ 
న్నుల ముక్కు_ల్‌ నలుపయ్యె, పెంపెసగా కొను న్లేనడ ల్మాంద్యమై 
యలరెం గోరిక లెక్కు.వయ, నునునూగా రంతకు న్నిక్కె(, గ 
న్ను లనిదాగతి జెందె( బోటికిని జెన్నున్‌ మీర నానా(టికిన్‌. ౧౯ 


చం, గరితకుచంబు లెంతొ గమకంబని గాచుకయున్నగౌను న 
త్తజీ కడకొ త( దత,పటతన్‌ తనలేమిడివీడి సత్వము 
న్నెరపీన మధ్యమంబు( గని నెవ్వగచే( దము దామె మెత్తనై 
బర(గెను జన్లవల్‌ కఠినభావుల కిట్టివెకా స్వభావముల్‌ , ౨౦ 
తే.గీ. మంచిదని మధ్యమము నాశయించియున్న 
వళుల విడనాడె( దొను సత్యమును బలసి 





1 పేదల ్జూబి వూపొంవంయోన్‌_.మూ. 


ద్వితీ యాక్వాసము 


వళ 


తే, గీ, 


శం. 


కం 


గలిమిగలనా(డు మితులకడకు [దోయ 
టహాహ ! కౌనుదె గాక సాహసము జగతీ. 


స్వర్ణ భూధరశ్ళంగ సంగ త్మాభము లట్ట 
లలిచూచుకములు నైల్యము వహించె 
సిత క్రై రవ్యభమాగ తశ శిద్యుతు లట్ట 
విమలాక్షిమోము వెల్వెల(గ( బారె 
జఠ రాంతగతశిపచ్చాయ పెంపగురీతి 
రమణినెన్నడుము గౌరవము దాల్చె 
యౌవన రాజ్యజయ స్తంభగరిమచే 
కాలికచ్చవిని నూ/గారు( దనం 


మట్టిరుచీ(బుట్టి చిధముల్‌ బెట్టు లగుచు 
నుటచటిని బాలోడు బెటినటు 
చా టి అలంటి టట 
పొట విగబటి యిటటు చిటికుటు 
ట్‌ ఠి టట రు తట 
లుట్టు పొల (తికి [ప్రసవ ముద్యు క్రమయ్యె. 


అల నిండుచందురుని వె 
న్నెల నిండిన బగిది కమలనే| తికి మైవ 
న్నె లలిం డెల(గ దొబ్మిఎ 


నెలలుం బరిపూర్ణమగుటు కరన టన్‌ 


తరణీందు[ప్రముఖ|గహంబులు శుభస్థానంబులం దున్నవే 
శ రహిన్‌ శీతలవాతపోతములు లీలన్‌ వీవంగా భవ్యసు 

స్థిరమౌహూర్తి కలగ్నమందున శుభా పిన్‌ క్షీరవారాశి నిం 
దిర జన్మించినరీతి రేవతికి పుత్రీరత్నముం గల్లినన్‌. 


ఆపురుటియింటి మణిమయ 
దీపమువలె. జెల(గు రేవతీసుతవిలస 
[దూపంబు గాంచి విస్మయ 

లె పౌరాంగనలు: గౌతుకాయ తమతిన్‌, 


నో 


అలై వో 


చం, 


చం. 


కం, 


కం. 


కం, 


తాలాంక' వందినీపరిణయము 


నెల(తలు గోరువెచ్చకలినీటను జిల్కుచు శొడ్డుం గోసి చె 

క్కు.లు సరినొ త్తి దిద్ది, తలకున్‌ మెయికిన్‌ జము రంటి చేటల్లో. 

పల నవరత్న ధాన్యములపె( దెలిపొత్తులమీద వ[జపు 

శ్రలికనుబోలు రేవతిసుతం బవశింప(గజేసి కూరిమిన్‌ , ౨౬ 


ఆమదనమోహనాక్ళతి 

గోముదనంబునకు వెజ(గుగొని దమదమ చే 

తోముదమున వీక్షింపుచు 

నాముదమున |వేలు గుడిపి రోంభోజముఖుల్‌. ౨౭ 


బెల(గుచు( జెక్కుల న్నులిమి సీత్థుతులం గిలగొట్టి లేతని 
వ్వాలయ(గ జేసి మోములర యొంచుచు మాటికి ముద్దుముద్దనిన్‌ 
బలుకుచు మోవికెంజిగురుబట్టి బయలొని ముద్దువెట్టి చ 

కలిగిలగింత లిచ్చి నెరకేర(గ జేసి. హసింతు రొక్కుటన్‌. ౨౮ 


ఏణాక్షులెల్ల్‌శిపవును 

మాణిక్యపు( దొట్చై నునిచి మధురమధుసుధల్‌ 

రాణింప ( జోల. బాడిరి 

వాణీవీణాక్యణారవంబులు నెన(గన్‌, ౨౯ 


జోజో ! 
జోజో! తనువిజితజంబ సుగుణకదంబా 
జోజో ! తటిదుపబింబా 


జోజో ! రుచిరావలంబ ! శుభనికురుంబా ! 8౦ 
అని వచింపుదు-- 8౧ 
చేతోజాతపీతిస 


మేతులున్లై ద తదుచితమితదినముల న 
ప్పోతో త్రమకు హితంబుగ 
జాతం బొనరించి రపుడు శాస్తో9 క్రవిధిన్‌, తి 


~ Re © ఖో" ఇ క శ 
yu ey 3 
శ్యాకీయాశ్యాసము లా 


కం. 


బలకృష్ణసాత్యకీము 

ఖ్యులు కౌతుకమున ననుంగుకూ(తురునకు( నిం 

పొలయ శశిరేఖయన (గా 

కలితశ్రీదనర నామకరణం బిడియన్‌. 3౨ 


ఆళశీరేఖ నామమె యధార్థముగా నజు( డాననరటునన్‌ 


* వవాసినరీతిగా దినదినంబు కళాభ్యుదయ।[ప పూర్ణమై 


తే, గీ, 


ప 


ళ్లు 


పేశ లరుక్క్మి ణీముఖర భీరువులెల్ల సుభ్మదహర్ష చి 
త్రాశయను బ్రైజింగి వికచాననలై వచియించి రొక్క_టన్‌. త 


కొమ్మ ! సుభ్యద ! నీకను(గు(గోడలు( గల్గె గదమ్మ! మాకు మో 
దమ్ము' లభింప సీయభిమత మ్మొనగూడ(గ( గుందనంపు (గేల్‌ 
బొమ్మయు రేవతీరమణిపుతిక కీ యభిమన్యు(డే [పియుం 

డిమ్మెయి ధాత( గూర్చుటిది యింటినిధానముగాదె కోమలీ! 8౫ 


తనుదానే జలకమ్ము లార్భి యటమీ(దం గావు బొట్టుంచి మె 

లన బంగార(పుదొ ష్టెలో నునిచి లాలిం బాడునో రేవతీ 

తనయా! యోయభిమన్య దృక్కు.. నుదచం|దస్వాననా నిద్రబొ 
మ్మ'”ని జోకొట్టుచు నిద బుచ్చి మురింపెం బందుం దదైై కారతిన్‌, 3౬ 


తల్టిచను(బాలు [గోలుటే దక్క నితర 

పోషణాదికక్ళత్యవి శేషములును 

దినదినం వాసుభదాసతీలలామ 

తానె' సవరించు. దనకోడలౌ నటంచు. 3౭ 


ఇట్టవ్వనజలోచన మవ్యంణు నివ్వటిల్ల బోషింప( (బకిపచ్చుశిరేఖనుం 
బోలి. యాశశిరేఖ దినదిన్నపవర్ధమానంబుగా( బెరుం/గుచున్న సమ 


యంబున- ర 


' వంచాబ్దమ్ముత రేవతీతనయకుం (బాయంబు సంధిల్జ, భ 


వ్యాంచత్స ప్రళశరత్సమాన్వితు:డునైై యప్పార్థసూనుండు య 


రా తాలాంకనందిసీసరిణయను 


త్కించిద్భేదములేక శై శవశుభ | క్రీడా విహరంబుల- 
న్మించెం బంచశర|పభాగరిమ( బేర్మిం జెందె నానా.టికీన్‌ . శ్రా 


ఊఉ, బొమ్మలపెండి లంచు విరిపుప్పొడి( దిన్నెలు బన్నియాడ మే 
ల్బొమ్మయె నీకు గోడలని బుత్తడి యీమొగబొమ్మ నాసుతుం 
డిమ్మెయి దంపతీ ప్రతిమ లేర్పడ(గా మనకే సతీపతీ 
త్యమ్ము లభించె నంచు. [బమడం వనయంగ హసింతు రొండొరుల్‌ , ౪౦ 


ఉ. లీలను బొట్టె చేడియలు లేగలపిండని తొంగియాడ నే 
మేలగు కోడెదూడనని మేకొని రంకెలు వై చుచుం దమిం 
(బేలుచు నందులోన శశిరేఖయె బల్సెలపెయ్య యంచు( బై 
[వాలి యెదం బడుంగతిని బైకొను శ్రైశవవేళ న్మీక్రియన్‌, ౪౧ 


చం. మటియు నొకానొకప్పు డభిమన్యు(డు నాళ శిరేఖ జేరి [కొ 
మ్మెజు(గులపెన్నెటు ల్ముడిచి మిన్నతిగా సిగవేసి తావిపూ 
సరములు( జుట్టి - బంగరుపిసారుజీలుంగు పయెంట( జేర్చి నీ 
టరసి “భళీరె' యంచు ముదమంది పసం దొనరించు నవ్వుచున్‌, ౪౨ 


శా. రఈలీలం జిజబుప్రాయంపుం జెలులతో నిచ్చావిహారంబు(గా( 
బాల క్రీడలు సల్పుచుండ( గని దత్పొారాంగనల్‌ వేడ్క ని 
బ్బాలారత్నము కీత( డీతనికి యీబాలామణిం దైవ మి 
ల్దాలుంగా( దగకూర్చు టబ్బురమె యం చానందముం జెంద(గాన్‌ ౪౩ 


ఉ. పుత్తడిబొమ్మలో! పగడపు న్నునుదీవెలొ! |కొమ్మెజుంగులో 
జి తజు(బువ్వు(దూ(పులొ! శశిద్యుతులో! తులితస్వరూపసం 
పత్తిని గొంచినట్టి బలభ(దసుభ[ దతపఃఫలంబులో 
నుత్తము లీకిశోరు లని యత్సవమొందుదు జెల్లచూపరుల్‌ , భఖ 


క౫ సొం, వద్యాము వంజణీ = రాష నౌం, నర్యుము నాల్గివో వరణము నగ 
బాగము నరవ లౌ, /వతి శీథిలముగా గలదు, 


ద్వితీయాళ్వాసము : ౮౭ 


ఉ. _ ఎల్టిజనుల్‌ నరాత్మజున కీశశిరేఖయె పత్నియొను మే 
నల్జు( డితం డనందగు నదంతియెగాక సమానరూపసం 
ఫులతనూవిలాసముల( బొందికజెంది రటంచు టోళ్లరో 
కళ్లను బాడుచుండ మురభఘస్మరు( డిన్విని యూరకుండ(గన్‌ , ౪౫ 


ఉ. _ లోకులవా ర్తలు న్విని బలుం డభిమన్యుని రూపవి[భమా 
సోకవిలాససంపదల( జొప్పడు నీశశిరేఖకే తగుం 
గాక యటంచు నెంచి తనగాదిలిచెల్లెలితో సుధ్యాపవా 
హాకలితోక్తులం దనదయామతి తే(టపడంగ నిట్రనెన్‌ , ౪౬ 


కం. ద! విమలగుణవతీ! నీ 
వేవిధముల( దల(చి తటులనే సమకూడెన్‌ 
దై వానుకూలమున' య 
ద్భావం తదృవతి యను శుభ స్మృతి సరళిన్‌. ౪౭ 


కం. కోడలికి కొడుకు కొడుకుకు ' 
కోడలు తగినటుల రూపగుణవిభవములం 
దీడుం జోడుంగలుగుటలా 
డంబోయినను దీర్జమబ్బుట గాదే, ౪౮ 


గి 


మ. వనితా నీదు మనోరథంబునకు దైవ పేరణం బౌచునా 

' నయారత్నము నీకుమూరునకు యాథార్థ్యంబుగా( బెండ్లికూ( 
తునుగాగన్‌ సృజియించె నవ్విధి మనస్తోషంబు జెందం దగున్‌ 
జనవాక్యంబి ధ్రవం బటంచు ధరణిన్‌ శాసించవే కాస్త్రమల్‌. ఇలా 


మ అని యిట్లు సోదరిన్‌, మేదురానుమోదానువాదంబుల నాధరింపుచు( జేతో 
జాత పీతీం గూతుం జామాత కొసంగుతెజం గెలుంగుబడం బలుక 
నమ్మచ్చకంటి నిచ్చ నిచ్చ న్మచ్చిక లెచ్చన్‌ బొచ్చెంబులేక నయ వినన 
శశిరేఖ లనన్యగతిం బోషింపుచున్న సమయంబున - ౫౦ 


మ, 


యౌ 


తే,గీ 


కం 


తాలాంకనందినీప రిణయము 


తనుజీవంబుల భాతి( బువ్వులను నెతావుల్‌ బలెం బాలునీ 
శ్ళనుబోలెన్‌ వరచం[దచందికలలీలన్‌ శబశబారరీ 
ది దిథి 
తిని భాస్వత్కులశీలసంగతిని | పీతిం జంటగానంటి య 
ర్జునసంక ర్షణపుత్రపుత్రికలు కోరు ల్‌మీజ( (గీడింప(గన్‌. ౫౧ 


అంతకు గొన్నినా శ్ళురు(గ నాయభిమన్యుండు తోడిబాలకుల్‌ 

చెంతల( గొల్చి రాగ గురుళిక్ష వహించి-సమ స్తవిద్య లా 

ద్యంతము నభ్యసీింపంగ నహర్నిశలు న్మతీభీతి పీతిచే 

చింతలచే దొణంగె నయశీలుండు సభ్య జనానుకూలు( డై, ౫౨ 


సామాదినిగమ| పసంగ ము లృఠియించె( 
ద|దహస్యంబు లాస్థ్రత అభించె 
లక్ష్యలక్షణము లెల్హను వే నధికరించె 
విమలషడంగముల్‌ వెస |గహించె( 
బాణినీయన్యాయభాష్యాదులను నేర్చె 
తాత్విక వ్యాసమతంబు దెలిసె 
సాంఖ్యమనస్కా_దిసాధనంబు లెణింగె 
నఖిలపురాణార్థ మాకళించె 


నిఖిలనృపదండనీతుల నేర్చు లరసె 

సభ్యనుత మగు వైద్యంబు నభ్యసించె 

ఘనధనుర్వేద మఖిల మొక్కటనె .జదివె 

ధన్యః డభిమన్యు( డార్యసన్మాన్యు( డగుచు, ౫౩ 


చారుతరార్థబొధనల శయ్యల రీతుల శబ్దవృత్యలం 

కారములన్‌ రసస్ఫురణకల్పనలన్‌ మృదునర్మగర్భగం 

భీరత రధ్వనిస్సురణభేదములం గుణదోషసూక్ష్మవి 

సైరములం [గహించి కవితల్‌ రచియించ(గ నేర్చె నేర్పునన్‌. ౫౪ 


అష్టాదశ విద్యలు గుచు 
నిష్టము శ కూష (జేసి హిత మతిక్ళతి ప్‌ 


ద్వితీయాశ్వాసము 


కర 


కం, 


స్పష్టముగ మది [గహించి వి 
శిష్టం బుపపాదనంబు సేయును మగుడన్‌,. 


క రితురగరథారూఢచ 

తురతన్‌ వివిధాస్త్రశ స్త్రతూణీరధను 
ర్థరణశరముస్టిపుష్టుల్‌ 

గుణబుతెటీ(గె నతండు బదునొకొండవయేటన్‌. 


రాణింపన్‌ నవశై శవాభ్యుదయసంరంభంబునం దే మహో 
నాణెంబై దగు గుజ్జు విల్కుజచబాణాల్‌ పొట్టికోలల్‌ మహా 
బాణీ న్నెట్టనబట్టి చెట్టుగుజులుం బాటింపుచున్‌ లోకసం 
తాణుండై దనమేనమామవలి నుద్యచ్చూరు(డై భాసిలెన్‌, 


అక లంక గతిని కురుబా 

లకు(డు చతుష్షష్టివిద్యలను నేరిచి దా 
నొకట(గన కొజతలేకన్‌ 

సకలమణుల్‌ గలుగు జలధిసరణిం దనరెన్‌. 


సుమిశిందాయితకాకపక్షములతో సోమాభసం స్మేరపూ 
రము భాంభో జముతో దయామృతర స భా జద్దృ శాపాంగనం 
[భమగండద్వయితో మృణాళ నిభసంభద్భాహుయుగ్మంబుతో 


రమణీయంబుగ సంచరించ( గని దూరం బయ్యె బాల్యం బొగిన్‌. 


(క్రీయుతమూ ర్రియైన నృపసింహునకుం జనియించె యౌవన 
[ప్రాయము హిండమానపటు బాహుపరా[కమ మేరు శేఖర 
ప్రాయము శా|త్రవీనిటలభాసురకుంకుమతోయమున్‌ సదా 
గేయము కౌరవ పకరజిహ్మగసంచయవై నతేయమున్‌. 


శ్రీక రశ్చంగారచేష్టాప యోరాశి 
యతనుసం కేతవిహారవనము 


౮౯ 


౫8 


» 7a 


42 


౫౮ 


యల 


తే.గీ, 


౭శొ 


కం, 


తాలాంకనంది నీపరిఇయము 


సకలాంగపటిమ పళ స్తసంజీవని 
తతముదాలోకనాదర్శనంబు 
భావగర్భ| పౌఢభాషణజనకంబు 
కోపహుంకొర ఘంటాపథంబు 
సాహసనిపుణతాసం[గామరంగంబు 
భాసురసొందర్యపణ్య వీథి 
లోకనామా[ తకాముకో | దేకలోక 
లోకనాచంచరీకనాశీకవనము 
ఘనముగాగను జెందె జవ్వనము నతని 
దినము దినమును జనము నెమ్మనము అలర. జం 


కెమ్మోవితేనెకై (గమ్మిన చిన్ని చీ 
మలలీల నునుమీసములు జనిం చె 

లలిచెక్కు లజచందురుల గప్పు కప్పు నా 
గమకమై బవిరిగడ్డము దనర్చె 

దొలినుండి దన్ను నెంతోగొప్పగను బాల్య 
ముడిగిన గౌనువెంబడె కృళించె 


దనురుచి| త్రివిభ క్తమైనగై వడి నవ 
యవస్ఫురణ వేఅవుచు బలిసె 
గామినీచి త్రకాణచ క్ర ప్రకషణ 
జాతశాతశర[వాతరీతి( దనరె 
మంగ ళాభంగవిలసదపాంగగరిమ 
రాజసుతునకు యౌవనారంభ వేళ, ౬.౨ 


కుందనమునకుం బరిమళ 

మొందిన! గియ( జుంటితేనె కొకతజి తేటం 

జెందినటుల సం[కందన స 
నందననందనుని జవ్వనము భాసిల్లెన్‌, ౬కి 


ద్వితీయాశ్వానము జాలి 


చం. 


తే. గీ, 


em 


తే.గీ, 


కనుగొన జందవంశజు(డు గావున దద్విధుబింబలీల- యా 

ననమున దత్కళంకరుచి నల్ల నిమీసములన్‌ సుధారసం 

బును మృదువాక్కులం, దరుణపుంజిగివాతెజ, నిండువెన్నెలల్‌ 
దనచిజబునవ్వునం బొలయ( దా జెలువొందె మనో హరాకృతిన్‌, ఆళి 


సరసునకు నిండుపర్వంబు జవ్యనంబు 

జెన్నుమీజంగ నెజికౌను సన్నమయ్యె 

సూనశరబాణసం పీడ్యమానలై న 

చేడియలదృష్టిదాకి కృశించె ననంగ. ౬౫ 


కొనసాగుశశిరేఖకో ర్కె లీగతియన్న 
వడువున బాహువుల్‌ నిడుదలయ్యె 
సతియావనోద్భవస్థితి( దెల్చ( జనులీల 
నెగుభుజంబులు చెవుల్దగుల నుబికె 
బలభ[దసుత నిందు బవళింప సమకూర్చు 
బలిమిక్రై వడి జొమ్ముపటిమ దనరె 
విరహాగ్నిశిఖ లిక వెడలు నిట్టనురీతి 
గన్నుల నరుణరేఖలు జనించె 


భావితనుజెందు మోహాస్ధిపగిది( డోప 

చతురవాక్కుల నతిగభీరత 6 దనర్బె( 

దనను వలచిన రేవతీతరుణి తనయ 

నెమ్మనముబోతె నతనిబాల్యమ్ము గడంగె. ౬౬ 


గోరునగీరునామ మొక కొంచెముగానిడి పచ్చికస్తురిం 

దీరుళు సెన్నెలు వెనుక దిద్దుచు జారుసీగం ఘటించు వ 

య్యారము గా(గడానిజిలు(గంచుల మేలురుమాలుజుట్టి జా 

ళ్యారుచి దుప్పటంబువలె వాటొనరించు నటించు నీటునన్‌. ౬౭ 


ఆనెజ పాయ మాసొగసు లాతొడ లానడ లాపిజణుందు లా 
కౌనురువార మాకలికికన్నులసోయగ మామెజ్లుంగు మే 


cm 


తేగీ, 


సలా 


తాలాంకనందినీపరిణయ ము 


నానుచుచెక్కు లాసొబ(గు లాతల పావల పావయారమే 
మానవతుల్‌ గనుంగొనిన మక్కువ నెక్కొాననోడి'బోవరే, ౬౮ 


[పౌఢతరోక్తులు భాషింప(గా నేర్చి 
మునుబలుు. ముగ్ధ భాషణము లుడిగె 


శయ్యాచమత్కతుల్‌ జదివి పాడ(గ నేర్చి 
ఘనవేదశాస్ర్రముల్‌ గట్టి పెట్టె 

సోగకన్నుల వారజూపు జూడ(గనేర్చి 
సతుల నేమరిజూచు జాడ్‌ విడిచె 

సరసులొ జాణలసాంగత్యముల నేర్చి 
పసిబాలురీతొ నాటపాట మరచె 


దినము దినమొకనీటుగా దిద్దనేర్చి 

దాదులు నలంక్రియల్‌ సేయు తల(పు మానె 

పలుకులో శ్లేష లిమిడించి పలుక నేర్చి 

జసులసహజానులాపముల్‌ విన(గ దొల(౫. ౬౯ 


శివునిం బగ(గొని తాానవ 

యవముల గోల్పోక సురుచిరాంగంబులు గ 

ల్లి విహారం బొనరించెడి 

నవమన్మథువలెనె జవ్వనము నిండి దగెన్‌, ౭0 


కంఠీరవము నొక్కకౌనుచేతనె గాదు 
ఘనపరా కమసమ[గత జయించె( 

బద్మారి నొక ముఖభ మచేతనేగాదు 
తతయశశ్చందికోద్ధతి నడంచె 

గలభంబు నొక భుజాబలరూడినే గాదు 
గంభీరగమనసంగతీ నడంచె 

జలదంబు నొకదానశౌండీర్యతనె గాదు ii 
నిగనిగన్నిగల పెన్నెణుల గెలిచె 


ద్వితీయాళా సము డక 


తే. గీ. నాభ్లుజాసార మాతోర మావయార 
మాశుభాకార మాధీర మానిగార 
మామహోదార మాచార మావిహార 
మాగధీరవిచారంబు లౌర దెలియ, ౭౧ 


కం, ఆలోపల శశిరేఖా 
నాళీకాననకు దినదినం బొకచాయన్‌ 
బాలుం బొంగినకె వడి 
బోలిచె తారుణ్య మపు డపూర్వరుచిరమై. ౭౨ 


'పెదవిరాగమె బెంచి పెజమాట లనసాగె, 
గొటిల్యగతి( బూనె కచభరంబు( 
గన్నులు సిరులెక్కె. గడకంటనే జూచె 
మో మప్పటికె బొమముడి వదల్నెం 
గుచగర్భమున నెట్టుకొని వచ్చె వక్షంబు 
నంతకంతకు జొడ్యమయ్యె నడితి 
మలినమోర్యని సౌకుమార్యంబు( గనె మేను 


కడురి త్త దళ జూపె( గౌనురీణా 
తే, గీ, నాభిమ్మాతమె గంభీరతాభిరతిని 
బొలిచె నన్నిట మత్పియంబును దొలంగె 
నహహ !యిట నుండుటిక ననర్ణం బటంచు 
వదలి చనుమాడ్కి. సతిశై శవంబు దొల(గ, ౭3 


౭2 


డీ ఆయబలామణిత నుగ్భృహంబున గాపురమున్న శైశవ 
పాయము నమ్మరుండు చలపాడితనంబున నిల్దు వెళ్ళు (గా( 
([దోయ(దలంచి తోడుతనె దొంతులకుండ లురంపువాకిటన్‌ 
వేయగతిం గుచంబులు నవీనరుచిం జనియించె బో (టికిన్‌. ౭౪ 


EA 


సమముం బొంకము సోయగంబుబిగియున్‌ సౌందర్యమున్‌ వ|[టువన్‌ 
గొమరుం బింకము లావరి న్నునుపువెక్కు. న్మిక్కుటంబు న్చెడం 


కం, 


చం 


చం, 


తాలాంకనందినీపరిణయము . 


గు మెజుంగుం బొడసిబ్బెపు న్నాగసుజగ్గ న్నిగ్గచొక్కాట మం 
దములుం గల్లు చనుంగవల్‌ నెగడ నంతంతన్‌ వయస్సంపదన్‌. 23కి 


మరునిం గెల్వ చను ల్లిరీశ్వరుని [చేమం గొల్చి |బార్థించి ద- 

దరిమం జెంద సహింపకన్‌ విషధరాకారంబు నూగారు దా 

బర(గ న్యేనలి నీలకంఠరుచి నొప్పెన్‌ గౌను పంచాస్యవై 

ఖరిజెంద న్నగుమోము సోము6 డన సఆకాశించె నబ్బోటికిన్‌, ౭౬ 


భూమిని యావనమహిమ ని 

కేమని వర్ణించి నిర్ణయించ (దరం బా 

సోముని బదియేడవకళ 

కాముని యారవశరంబు గతి రంజిల్లెన్‌, 22 


బాలిక కాపీతామహు(డు ఫాలతలం బొకవొంటు బెట్టియున్‌ 

మేలగు కర్ణయుగ్మ నెలమి న్నవకంబుల(వాసి (భూయుగం 

బోలి గనంబడం బదునొకం డిట ముప్పదిగా గుణింప (గా 

నాలలిమోము నిండునెలయామిని వర్ణణ సేయు ట్మబమే. ౭౮ 


మనసిజు( డన్‌ బురోహిలుడు మానినియావన మన్‌ సుతుండు సం 
జననము గాగ- దాల్యమను జాతక కృత్యము దీర్చ స్య స్తివా 


చనమునశై సువర్షక లశ ద్వయి కుంకుమబూసినిల్పిన 


ట్టనె కుచకుంభయుగ్మము జెలంగె జిలుంగుపయంటమాటునన్‌ . శిజా 


గురుకుధరాభమైన కుచకతుంభయుగంబులభార మోపకం 

బిణుదులు నున్నదిన్నియల నిల్బునొ నిల్వదొ కౌనటవంచు- నా 
సరసిజసంభవుండు మది సంశయముం దలపోసి తా నభం 

గురగతి యక్కునారసముగూర్చినకై వడి యారు ళోభిలెన్‌. ౮౦ 


మారు డనేటికర్షకుండు మానిని బ్రాయంపు( బువ్వు(దోట శృం 
గారరసంబు నింప వలిగబ్బిచనుంగవకోడెలెంక నే 


ద్వితీయాశ్వాసము 


కం. 


కరి. 


౭ 


తె, గీ. 


మో రచియించి యారనెడి మోకును జేకొని మోట(దోలు కా 
సౌరమనంగ నొప్పె చెలి చక్కనినాభి గభీరతాగతిన్‌. 


వలిగుబ్బ లధికమో- పిజు( 

దుల బరువధికంబొ దీని తుల జూతు నటం 
చలరు విలుకొ(డు పిడికిట 

బలుపట్టిన పట్టనంగ భాసిలె నడుమున్‌. 


అనాతికనులు చారల 

చేనైనం గొలువవచ్చు సిబ్బెంపు/ గుబ్బల్‌ 
వేనలిమి | గుచ్చవచ్చును 

గౌనున్నదొ లేదొ తెలియంగారాదు గదా ! 


తనసిరుల్‌ మిన్నందుకొని యున్న కౌదీ(౧౫ 
చేముష్టిమాతములో నణంగ( 
దగనహీనవిభూతి( దనరు వేణీభరం 
బునకొక నైల్యమే బొరయు చుండె 
దజు(గని కొండంత సిరిగల జన్లవ 
కేకాల ముపవాసమే ఘబించె 
దినదిన ్రీసమృద్ధిని జెందు వీనులు 
బోలింప నవతకే పాలు పడియె. 
గలితదరహాససంపదాకరములైై న 
చారుదృష్షికి శుద్ధచంచలత( గలిగె 
సతతరుచి నాతికాభోగజంఘలకును 
నాంటికిని నే(టికిని దొక్కులాటలయ్యె. 


చిన్ననిమోమునం గనులు( జేరల కించుక నెక్కుడు న్నెజూ 
సన్నపుమోవియం దమృతసారఘటం బతిసూక్ష్మమధ్యభా 

గోన్నతసీమయందు కుచయుగ్మము( గొండలలీల భారమం 
చెన్నక నవ్విరించి సృజియించిన సృష్టికి( జ్మితమయ్య్యాడిన్‌. 


వ. 


CE 


ec 


తే.గీ, 


సళ 


తొలాంకనందినీప రిణయము 


నవలాకుచములకే నవలాకుచము లీడు 
కురులు బంభరముల కురులు(బోలు. 
బీంబంబుతో. [బితిబీంబంబు గమ్మోవి 
ఘనసార ఘనసార మెనయు( గీర్తి 
ముఖ మిందుబింబాభిముఖమై |ప దీపించు 
వకు లబ్ధివీ చికా వళుల నేలు 
పరవంపు! బసి(డిపెం పరవంపు మై6దీ(గ 
కరము లంబుజశుభంకరము లయ 
గౌను మిన్నతినెన్నజోకౌను మిన్ను 
నగ్గళము శంఖసంపద కగ్గలంబు( 
దమ్ములనునేలు పదము లద్ధమ్ము లగుచు 
నంచవేయేల వేయాలకించ( దగదె. ౮౬ 


దినదినం బధికమౌ చనుగొండలను [మోయ 
నోపలేకను దొగియున్నదేమొ ! 
తను నొత్తుకొనివచ్చు తతనితంబభరంబు 
పొందికగని భయం బందెనేమొ ! 
నాతి సీవీబంధనము బిగింపున కోరం 
జాలక ఖీతిచే జరిగెనేమొ 
ధూమకేతుచ్చాయ రోమరాజిని జూచి 
కాలాహియని భీతిగలిగెనేమొ ! 


తే. గీ. మాటిమాటికి కీల్ణడపాటు వేటు 


రకా 


లోరువ(గలేక దానిగంఖీరనాఖి 
కూపమునదూ కెనో గార గొంచెమైన 
గానరాకున్నదడి యేమొ కొనుదీ(గ ౮౭ 
కం'ధరంి బెదిరించి కచభరంబున కోడె 
దెస (జెడీ తనుదానె దిశలు | బాకె 
రహి కిం'శుకము' పాణి రక్తి గై కొననోడి 
యందంద. బురివిచ్చి |క్రింద( గూలె 


ద్వితీయాశ్వాసము . 


తే, గీ, 


రైశా 


తే,గీ, 


లహరు' లా తీవళితో సహజంబుగా నోడి 
(ప్రతికూల మెనయుచు భంగపడియె 

సోోరసం'భావనచ్చ్భాయ నోపక నోడి 
పగలుపెంపున పంకభరిత మయ్య 


మొదలు వర్ణచ్యుతిని బొంది తుది నురోజ 
వాక్య,మధ్యమ, హాస,సంపద లభించె 
“నన్యథా చింతితం కార్య మన్నచోట 
“దైవ మన్యత చీంతయే” తృరణి గాంగ, 


సక లసుమాళివాసనల సంభమతం గొను బంభరంబు నే 
నకట సువర్ణజాతినగు నస్మదు పేక్ష యొనర్చె నంచు! బా 
యక వనిలోన గంధవలి హా తపం బొనరించి యింతి నా 
సికగతి బుట్ట(గా నళులు( జేరిన కైవడి యొప్పె నేతముల్‌. 


చారుపద్మ సమృద్ధి చరణద్యయం బందు 
పటుకచ్చపచ్చాయ [పపదములను 
మకరసంప త్తి కోమల జంఘిక లయందు 
మంగళ వరరూప మంగగరిమ 
శంఖవిస్ఫూర్రి భాస్వత్క (ధరం బందు 
వరరదంబుల కుందవై భవంబు 
(పకటమహాపద్యభాగ్య మాననమందు 
నీలభాస్యరత వేణీభర మున 


తళుకుటారు ముకుందనందనవి భూతి 

నిలిపి యజు( డెట్టు సవినయవిధుల( గూర్చు 
లెక్క దెలియ(గ మో మిరు పక్కలందు 
(వాయుగతి వీను అమరు నవ్వనజముఖికి. 


7) 


౮౮ 


తే.గీ, 


కం, 


౭m 


తే.గీ. 


ఆ 


వన టన ఫి 
తాలాంకనందినీపరీణయము 


మమ్ము కలువలచెలి తుంగమడుగు దొక్కి 

కాలరాచెడి పత( బడజాల మనుచు 

జలజములు రాహువేణియొ సతిని శరణ 

మనుచు బొందినగతి చిన్నియడుగు అమరి. కాం 


చెలీ యొడికట్టు బిగించిన 

బలిమికి నోరువక కృష్ణఫణి నాభిగుహన్‌ 

వెలువడుచు కుచగిరీం[దం 

బుల డాగం జనెడురీతి బొనిచె న్నారున్‌. డా 


తోయజగంధి ముద్దులపల్కు-లే కొవు 
కచభరంబున గెల్బు కప్పురాల( 
[బబలతనూసౌర భంబుననే గొదు 
సతికంఠమున గెల్చు సంకుమదము 
నవ్యకాంతిస్సురన్న ఖదీప్తి నే గాదు 
గమనవై ఖరిగెల్చు కలభములను 
పొలిండ్దనేగాదు పాటలాధరముచే 


గెలువ(గా జాలు( [బా(గెంపుబంతి 


మృదుపదంబులనేగాదు ముదిత పిజు(దు 

పటిమనెత్తమ్ములను గెల్బు పద్మభవు(డు 

చ్యితగతి నేర్పుదనర సృజించెనేమొ 

దాని కెనయైన చాన జగాన గాన, లొక 


ముఖ మసాధారణమ్ముగ వంచనము సేయ 
సారసం బెన సి హాసంబుతోడ 
కన్నులు ముఖవర్ణగతి నడంచ చకోర 
కముల( బొల్ఫొందె చన్గవలతోడ 
కచ మధరమునయి కమలధరం బట్టు 
తగు సాటిగనె హస యుగముతోడ 


ద్వితీయాశ్వాసము 


కం, 


కం, 


కటిసీమ వాదించి కలగింప వసుధయే 
రహి బూనె మధురాధరంబుతోడ 


భంగవడి నిల్చి మారురూపములనై న 
హాసకుచయుగహస్త తలాధరముల? 
బోలెనేగాని యెడబాయజాల వయ్యె 
సుద(తియావనభాగ్య మెట్టిదియొ గాని. 


లికుచంబు ల|గ వర్ణము 

లకు( జెడినకుచంబులై నెలంతకలరి( బై 
నొకనై_ల్య మొదవె వర్షము 

నకు జెడువారికి మొగంబు నలుపగు టరుదే. 


చెలిముఖకాంతి నవ్విధుండు జేకొనగోరి కళాభిపూర్ణు(డై 
నిలిచి తదాననానిలవినీతసుగంధము తన్ను లేమికిన్‌ 
గలితసదాకులత్వమున కార్ష్యత పాండిమ మొండెగాక భూ 


న్గలి బలవద్విరోధములు తాము దలందుట హాని జెండదే. 


భూధరమ్ముల (బోలు పయోధరములు 
పటుపయోధరముల(బోలు |భమరకములు 
[భమరకములనుబో లు నంబకయుగంబు 
నంబకయుగంబులనుబోలు నతివ చూపు. 


ఆగగనతలముకన్న తి 

భాగమ్ములు కౌను సూక్ష్మభావమ్మనసి తా 
నై గణితరేఖ లజు( డిడె 

నాగవళితయము నడుము నాతికి నమరున్‌, 


వనితామణికిని నెజజ.. న్‌ 
వ్వనమున బాహువులు నిరుదవాటిలి పీన_ 


౧౨౦ తాలాంకనందినీపరిణయము 


స్తనమేరుమందరావృత 
కనకలతా |పాయమై (పకాళము జెందెన్‌. క 


k 


కం. ఘగచందవీంబసామ్యం 
బని మోమునుజెప్ప కై శికాంగ మధరముల్‌ 
ఘన,చం[ద, బింబ,సామ్యం 
బెనసెం గద యిట్టిచ్మిత మెందును గలదే. ౧౦౦ 


చం, చెలివదనంబు చం|దు(డని జెప్పుట రాతి రుచించు టంతెబో 
వలనుగ సీరజంబన దివంబున గౌంతి వహించు టంతెబో 
నలఘుతర (పదీప్తుల నహర్నిశ మభ్యుదయంబు జెందు కో 
మలిముఖ మభమం చుభయమధ్యముగా వచియించు దొప్పగున్‌. ౧౦౧ 


కం, కన్నియవీనులు (క్రీకొ 
రోన్నతిగలవౌట శ్రీల నుల్బంఘీంపన్‌ 
జన్నదని. నిలిచె గావున 
గన్నులు తల చుట్టు( చిరుగ(గా జనకున్నే. ౧౦౨ 


గీ, భావిబాధిత మన్మథబాణవర్ష 
సూచక (పా ప్రధమ్మిల్లమేచకాభ 
జనితసు[త్రామవరశరాసనములట్లు 
మొలకనగుమోమునను బొమల్‌ దళుకుమీజె. ౧౦౩ 


చం. అల శి సెంహికేయుని మహా రికి నోడి నభంబు వీడియున్‌ 
నెలంతముఖస్వరూపముననే జనియింప నతండు వెండియున్‌ 
విలసిత వేణికాకపటవేషగతిం గబళించ నిల్చిన 
ట్లలవడె పూర్వవైర మహహా! కడ( |దోయవశంబె యేరికిన్‌, ౧౦౪ 


చరి. కఠలి జనించు చందునిముఖ పభతోడ జయించి యన్సటం 
బొడమిన ము త్రెము ల్రలను బూనె వధూమణి “లోకమందు నె 


ద్వితీయాశ్వాసము ౧౦౧ 


వ్వడుపున (బాజ్ఞులున్‌ సుగుణవంతుని మిక్కిలియాదరింపుచుం 
జడమతులౌ కళంకులను జాలతిరస్క్రరణం బొనర్పరే”. ౧౦౫ 


ఘననాధీసరసిన్‌ మరుం డతివళ్చంగారంపునీరంపుతో 

నునునూగారను వల్ణరిం జెనుప పైనూల్కొ-న్నబూ (గుత్తులో 

యన బర్యంపు(జనుంగవ లొడమ(గా. నందొప్పు సారంబు (గో 

ల నటన్‌ | వాలినగండు(దుమ్మెదలలీలం జూచుకంబు లగెన్‌,' ౧౦౬ 


తాను సువర్గమంచు వనితామణి నిద్ద(పు మేనితావి( దా( 

బూనదలంచి యగ్ని(బడి పొంగి పుటంబుల( ద ప్రమై లవం 

బై న సుగంధ సంపదలనందక సౌొందకయుండె నౌర మే 

లీనిఖిలావనిం బరసమృద్ధులకోర్వనివారి. కబ్బునే, ౧౦౭ 


చనుదోయి నాభిహ సతలంబు లొకరీతి( 
దళుకొత్తుకోకనదముల( గెల్వ( 
దనువుగమ్మోవియాననలీల నొక రీతి 
చంద్రబింబచ్చాయ చౌకళింప! 
గచభారకటివచో నిచయంబు లొకరీతి( 
ఘనసారరుచి తిరస్క రణం జేయ 
హసనకంధరనఖ విసరంబు లొకరీతి. 
దారకంబులదీ ప్రి తారసిల్ల 


నురచరణయానజంఘిక లొక్కరీతి 
సుమకరినిభంబు లగుచు విస్సురణ6 దనర 
దమకు దమలోన నె క మత్యంబు గలుగు 


'చున్నవా రెన్నటికి 'ఫెంగ మొందగలరె. ౧౦౮ 


పొలతిషయోధరమ్ములు “రసమంజరి' 
" నయనముల్‌ “కువలయానంద' మహిమ 
మేచకాఅకుపం; క్రి "'మేఘసందేశంబు' 
విమల “చం[ద్రాలోకనము' ముఖంబు 


౧౨ 


కం, 


కాలాంక నందినీప రిణయము 


దరహాస మసమ'సిద్ధాన్లకౌముది' లస 
తృుధమహాగంభఖీర'సూ క్రోలీల 
(్రీరుచి త్రివశి 'శృ్చంగారతరంగిణి” 
_ సాకల్య 'సుగుణరత్నాకరంబు 


కొమినులలోన నదియె శిరోమణియును 

గాన యీచాన సకలకళానిధాన 

యగుట నభిమన్యునకె జోడుదగిన దాల 

తాంగి యంగజపుషితమాయాకురంగి. ౧౦౯ 
ధన్యు లాశశిరేథాభిమన్యు.లిట్టు' 

బాల్యము దొలంగి యోవనస్థాల్యు లగుట( 

దొల్టి తమమౌగ్ధ్యభావంబులెల్ల దొల(గి 

రసికతానందశృంగారరసము లెస6గ. ౧౧౦ 


అటువలి యోవన మత్యు 

త్క-టమగుతటి( బార్థసుతుని గాంచినచో యె 

చృటనుండి గల్లెనో గద 

కుటిలాలక కపుడు [కొత్తకొత్తని సిగ్గుల్‌, ౧౧౧ 


ఇన్నాళ్ళన్వలె నాత( డిప్టెదురు(గా నేతేఅ(గాం దళ్కుభా 
ల్లన్ను ల్వాలిచి వానిసోయగము |కీగంటం గనుం జెంతలే 
కున్నం జింతిలు( దల్పుచాటు(గొని యత్యుత్సాహత్తం గాంచు నె." 
న్నెన్నో చిన్నతనాన గొన్నబను లూహించుం ;దదైై కొరతిన్‌.. :'. ౧౧౨ 


ఇట్లు నిరంతరనిశాకాంతవసంత జయంతనలమ హీకొంత నితాంతకాంత 
సుందరతానిశాంతుండును దోర్వీర్యదూరీళృతకుమారుండును నగణ్య 
లావణ్యసింధురాట్కుమారీకుమారుండును చండ వేదండతుండాయమాన 
బాహుదండపాండితీ కౌండీర్ణగాండీ వికుమారుండును నైననయ్యభిమన్యునిం 
గాంచి,  యక్కాంతదురంతలతాంతకుంతసంతానసంతా పితస్వాంతయై 
చింతిలుచు!. దనమనంబున, - ౧౧౩ 


ద్వితీయాక్వానము ౧౦౩ 


ఉం 


pm 


త్తే గీ, 


చం. 


పాయని బేమచే( జిజుత|ప్రాయమునుంకి యితండు నప 
స్రోయములట్ట మైతింగొన దోడనె దతృలపాతమై వయః 

[ప్రాయము సంభవించె బలభ|దు(డు పెండిలటంచు సేయునో 
సేయ(డొ! శంబరారిబుణ శేషవిము క్తి లభించు చెన్న(డో, ౧౧౪ 


మొలక తేనియకాఏమోవి యున్న ఫలంబు 
కొసరి యీతని ముద్దు (గొన(గవలదె 
గబ్బిసిబ్బెంపుగుబ్బకవ గల్గిన ఫలంబు 
యితనిపే జెదగుచ్చి యె త్తవలదె 
మరికప్పు మెంట(గొప్పు నెణిగొప్పుగల ఫలం 
బితని సందిటిలోన నిముడవలదె 
కనకంబు జిగిడంబు కాయంబుగల ఫలం 
బితవిమేనున జేర్చి యలయవలదె 


మిసమిసబొసంగు జవ్వనం బెసంగుఫలము 
దినము నీతనిశయ్య ని|దించవలదె 
పిన్ననాట్నుం డితనిగూడియున్న ఫలము 


పంచబాణుని కే?( గీఏడింపవలదె. ౧౧౫ 


ఆనుచు దలంచు గుట్టు బయ లందగనీక నణంచు గబ్బిచ or 
న్మానలను బుల్కరించు మజిమోహముబెంచు చలించు( (బేమ నె 
మ్మనముననుంచు( గోరికల మాటికి రెప్పల నప్పళించు చెం 

తను నతండున్న వేళ( దనుదానె హసించు [భమించు నెంచుచున్‌, ౧౧౬ 


శై శవవేళనే:నతడు జెల్వుగ బొమ్మలపెండిలంచు నెం 

తోశభలీల నల్ప(గ- సతు ల్పురినెల్లడ ' పార్థనందనుం 

డీశశిరేఖ నింక వరియించగలం డని పాటపాడి జూ 

యాశయ మింక మీదట యథార్థ మొ దంభవృథానులాపమో? ౧౧౭ 


ఆరుచిరాననాంబురుహ మాబెళభకుంగను లాగళంబు పెం 
పారవ.ణీయబాహుయుగ 'మాభుజసొషవ మాపిణిందుమే 


౧౦౪ తాలాంక నందినీ పరిణయ,ము 


లారసికోక్తు లాసొగసు లాజగదేక మనో హరాంగశ్ళం, 
గారములెల్ల నాకనులగట్టినటున్న వికేమిసేయుదున్‌. ౧౧౮ 


కం. ఈయనువున శశిరేఖా 
తోయజముఖి విరహజనకదో దూయత లో 
బాయక చింతిలుచుండ (గ 
నాయ భిమన్యుండు నిజహృదంతరసీమన్‌. ౧౧౯ 


కం. పిన్నతనంబున నేని 
క్కన్నియతో శై 3 శవ పకారమ్ముల : ము 
న్నున్నగతిగాదు యిదినా 
కన్నులకొ కింత వింతగా సక ౧౨౦ 


మ. మరులెంతోఘనమై మనంబుధృతి నిర్మగ్నంబుగావించె ని 
త్తరుణీరత్నమ నాగతం జెణి(గి కందర్ప శమం గీర్నంగా 
పరిరంభాద్యుపజారరీతులను సంభావింప(గాలేనిచో ల | 
మరునిం జూచిన బచ్చిబోయ. డిక మోమోటంబు దా నెంచునే, ౧౨౧ 


వ, అని తనలోన - ౧౨౨ 


కం. పపలెవ్వరు లేనియెడన్‌ 
మజు(గున శశిరేఖహృదయమర్శ్మము దెలియం 
బరికింతమని దలంచును 2 
బరులుం గను(గొనిన జిన్నపని యనియంచున్‌, ౧౨౩ 


కలికిచింత వసించు. గౌ (గిలించందలంచ్చు 2 
మాటమించునటంచు మది భమించు 
తనభావ మెజటీ/గించు( దల(పున నుంకించు 
సమయంబుగొదంచు (శమ వహించు 
నలపులు రెట్టించు వారచూప్పల( గాంచు 
నేరుపు లూహించు- దూర మెంచు,, 


సనా 


డఊకీయాణ్యాసము ౧౦౫ 


కం, 


సరసమాడ(దలంచు సెగలు గావించు 
సీటులు బచరించు నిమ్మ శించు 


జెనక గమకించు. ద్యరయేల యని వచించు 

తరుణినీక్షించు' దనలోన దా హసించు 

బలితమై మించు మోహంబు నిలువరించు 

దర్పకు:డు నించు శరముల; దల్పడించు. ౧౨౪ 


శరదిందుబింబ తేజ 

స్సుురణవయోరూపవిభవశోభితునకు బి 

త్తజీచూపున్‌ మరుచూపున్‌ 

దదితీపున్‌ వెరపునెజపు తహతహతోడన్‌. ౧౨౫ 


తొలుతం చంచలవృత్రి దో(చె మది, కందోయిన్‌ విలోకింప న 
వ్వబచి తం బనురాగముం గలిగ, | కేవన్మోవి వీక్షైింప - కే 

వలధౌ ర్ర్భంబు వహించె(. జన్నుగవభావం బందు నిట్టట్టుగా 
దొల(గెన్‌ హారములన్‌ మనంబు కటినెంతో శూన్యమయ్యెన్‌ మదిన్‌, 


౧౨౬ 


అల రంభాకృతు లీతొడ ల్విమల హేమాకార మీమేను- మం 
జులనాసాపుట మాతిలో త్తమ లసక్‌స్ఫూర్తుల్‌ సుధల్‌ జిల్కు చూ 
పులలీలల్‌ హరిణీవిలాసములు నిప్పూంబోణి దేవాంగనా 

వలి నొకొక్కటి నొక్కయంగమున గెల్వంజాలు లీలాగతిన్‌, ౧౨౭ 


ఘశసంపదలను నేనెనసియున్న ఫలంబు 
పడ(తిపెన్నెలులు జేపట్టినపుడు 

నత్నలరాజాభిధానత గల్గిన ఫలంబు 
చెలియమోమున మోము. జేర్చినపుడు 

హితవృ త్తి కువలయం బేలగోరుఫలంబు 

_  కన్నెకన్నులు ముద్దుగొన్నయపుడు 

భువనసా మాజ్యవై భవము గల్లు ఫలంబు 

యింతి నంగజుకేశి నెనసినపుడు 


౧౦౬ 


కం. 


ome 


తే. గీ, 


తాలాంకనందినీపరిణయము 


నమృత సేవన మటుమీ(ద నందుఫలము 

కలికికెమ్మోవి చవిగొనంగలిగినపుడు 

నహహ! యిటువంటి చెలి( బొందునట్టి భాగ్య 

మున్నదో? లేదొ! తెలియరాకున్న దిపుడు. ౧౨లో 


తూండ్రవలె భుజము లతనుని 

విండ్లవలెం బొమలు ధరణి నెదకిన నిదె పూ. 

బోండ్లతలమిన్న దీనిం 

బెండ్రాడినవాని భాగ్యవిధి మేల్దల(పన్‌, ౧౨౯ 


తరుణికి విలసదధరముఖవర్గలో 
పంబౌచు( దనరె గుబ్బల బెడంగు 
కలికికి యాననాకార శూన్యం బౌచు 
నానా(డు జెల(గ నెమ్మేని సొబగు 
లలనజఘనమండలదీ ప్తిని బొసంగె 
జలజాక్షీకుంతలమ్ముల మెజుంగు 
సతికిని చరమభాయుతకరమ్ములుగా( |బ 
కాశించె లసదూరుకాండ యుగము 


పొల(తి కిటువలె నవయవంబులను దామె 

యొకటి నొక చెంచి తమతమయునికి డించి 

తాదృళాకృతులకు సాటి దనరుచుండ 

మామకసాంంతమలబడు చేమివింత. ౧౩౦ 


సారంగములమించు సతి కొప్పుననె గాదు 
కనుదమ్ముల బెడంగునను హసించు( 

బున్నాగముల మించు( బొక్కిలినే గాదు 
గంభీరగమనసంగతి నడంచు 

ఘనకాంచన మణంచు కాయంబుననె గాదు 
సరస్తనాసావిభాసత వహించు 


ద్వితీయాశ్వాసము ౧౦౪ 


చం[దఖండమునెంచు సతి చెక్కులనె గాది 
రమణీయమందహాసమున మించు! 


తే. గ. గాన యీచానతో నసమానమూన 
బూనుననుదాని |డిజగాననై న నేను 
గాన గానికనైన యనూనమైన 
సూన బాణాన మేనూనలేను గాన. ౧౩౧ 


ఆ, వె. ఘనముకన్న ఘనము కచబంధనచ్చవి 
మెజు(గు కన్నమెజుగు మేని సౌబంగు 
విపులకన్న విపులము పడంతి సుశ్రోణి 
'దానికన్నమిన్న దాని నడలు. ౧౩౨ 


తే, గీ. సౌరు బొలుపారు చీమలబారు( గేరు 
నారు నలరారు న(నటులతీరు నూరు 
తారతారల( దూరు చెన్నారు గోరు 
లీరమణిమీరు నారు లెవ్వారులేరు. ౧౩౩ 


చం. సరసత నీవధూటి తనసందిటిలో ననుజేర్చి గబ్బియ 
బ్బురపుమెజటుంగు గుబ్బలను బొందుగ నాయురమందు జేర్చి వా 
తెజనిడి మాముమోమున గదించి ముదంబుజెలంగ నామనో 
హరము లెటింగి కూడెడు మహావిభవంబు లభించు చెన్న (డో. ౧౩౪ 


ఉ. _గోరున గుబ్బలొ తి జడకూ(కటి జేకొని మోము మోమునం 
జేరిచి కన్ను దమ్ములర (జేయుచు నుస్సున లేతసీత్కృతుల్‌ 
సారెకు సల్పి చెక్కుటరచందురులం బలునొక్కు లుంచి ని 
మారు సుధారసంబు చవిమానక నీసతిగూడు 'టెట్టొకో, ౧8౫ 


వ. .ఇ బ్రభిమన్యశశిరేఖ లన్యోన్యమోహాతిరేకంబు లేకీభవించి- (బత్యూషంబు 
తెజంగున [బచ్చన్నదారకంబై సత్క-విక ల్పితకావ్యంబుక ర ణి( (బకటీ 





2 దొని== భేనుంగు, 


౧౦౬ 


కం, 


ee 


తే. గీ. 


సలా 


తాలాంకనందిసీపరిణయము 


నమృత సేవన మటుమీ(ద నందుఫలము 
కలికికెమ్మోవి చవిగొన/గలిగినపుడు 
నహహ! యిటువంటి చెలి బొందునట్టి భాగ్య 


మున్నదో? లేదొ! తెలియరాకున్న దిపుడు. ౧౨లో 
తూండ్హవలె భుజము లతనుని 

విండ్డవలెం బొమలు ధరణి నెదకిన నిదె పూ. 

బోండ్డత లమిన్న దీనిం 

బెండ్రాడినవాని భాగ్యవిధి మేల్చలంపన్‌, ౧౨౯ 


తరుణికి విలసదధరముఖవర్ణలో 
పంబౌచు( దనరె గుబ్బల బెడంగు 
కలికికి యాననాకార శూన్యం బౌచు 
నానాండు జెల(గ నెమ్మేని సౌబగు 
లలనజఘనమండలదీ ప్తిని బొసంగె 
జలజాక్షికుంతలమ్ముల మెజుంగు 
సతికిని చరమభాయుతకరమ్ములుగా( |బ 
కొశించె లసమూరుకాండయుగ ము 


పొల(తీ కిటువలె నవయవంబులను దామె 

యొకటి నొక చెంచి తమతమయునికి డించి 

తాదృళాకృతులకు సాటి దనరుచుండ 

మామకసాంంతమలబడు టేమివింత. ౧౩౦ 


సారంగములమించు సతి కొప్పుననె గాదు 
కనుదమ్ముల బెడంగునను హసించు( 

బున్నాగముల మించు! బొక్కిలినే గాదు 
గంభీరగమనసంగతీి నడంచు 

ఘనకాంచన మణంచు కాయంబుననె గాదు 
సరసనాసావిభాసత వహించు 


ద్వితీయాశ్వాసము ౧౦౭ 


చం[దఖండమునెంచు సతి చెక్కులనె గాదు 
రమణీయమందపహాసమున మించు. 


తే, గీ. గాన యీచానతో నసమానమూన 
బూనుననుదాని |దిజగాననై న నేను 
గాన గానికనై న యనూనమైన 
సూన బాణాన మేనూనలేను గాన. ౧౩౧ 


ఆ, వె, ఘనముకన్న ఘనము క చబంధనచ్చవి 
మెజు(గు కన్నమెటు(గు మేని సొబ(గు 
విపులకన్నవిపులము పడంతి సుళోణి 
'దానికన్నమిన్న దాని నడలు. ౧౩.౨ 


తే, గీ, సౌరు బొలుపారు చీమలబారు( గేరు 
నారు నలరారు నంనటులకీరు నూరు 
తారతారల( దూరు చెన్నారు గోరు 
లీరమణిమీరు నారు లెవ్వారులేరు. ౧౩౩ 


చం, సరసత నీవధూటి తనసందిటిలో ననుజేర్చి గబ్బియ 
బ్బురపుమెజుంగు గుబ్బలను బొందుగ నాయురమందు జేర్చి వా 
తెజనిడి మాముమోమున గదించి ముదంబుజెలంగ నామనో 
హరము లెటింగి కూడెడు మహావిభవంబు లభించు పెన్న (డో, ౧౭౪ 


ఉం. గోరున గుబ్బలొ తి జడకూ(కటి జేకొని మోము మోమునం 
జేరిచి కన్ను దమ్ములర (జేయుచు నుస్సున లేత సీత్మతుల్‌ 
సారెకు సల్పి చెక్కుటరచందురులం బలునొక్కు_ లుంచి వే 
మారు సుధారసంబు చవిమానక నీసతిగూడు టెట్టొకో, ౧౩౫ 


వ. .2 ట్రభిమన్యశశి రేఖ లన్యోన్యమోహాతి రేకంబు లేకీభవించి- (బతూూషంబు 
తెజంగున [బచ్చన్నదారకంబై సత్కవికల్పితకావ్యంబుకరణి( |బికటీ 





1 రోని= ఖీనుంగు, 


౧0౮ 


చం, 


కం. 


కం, 


తాలాంకనందినీపరి ణయము 


కృతాశ్వాసంబై [గీష్మసమయంబుభాతి కేవలతాపోపయోగ్యంబై (బదోష 
కాలంబురీతి విపలాపాధికంబై తురుష్కనాయకళ్ళంగారంజుబోలె 


విచ్చిన్నాలంకారంబై. యున్న సమయంబున = 


బలభ [దుం డొకనా(డు హేమమయకంభత్సాధ భాస్వద్విధూ 
పలవేదిన్‌ మణిభదపీళఠమున జెల్వంబొప్ప నాసీను౯డై 
లలనారత్నము రేవతీరమణి లీలం జేరి సేవింప సం 
కలితామోదత నాత్మపు[తి శ శిరేఖం బిల్చి దానిట్టనెన్‌. 


సుగుణవతీమతల్లి చెవిసో(క వినందగునమ్మ మత్పియం 

బగు వచనంబు లియ్యకొ'ని యంతిపురంబున రాణివాసముం 
దగ వసియించుటల్‌ సతులధర్మము గావున నీవు స్వేచ్చ నిం 
పుగ6 జరియించగూడ దిట మున్ను శికుత్వ ములీల పు[త్రికా. 


ఇన్నాళ్ళు శైశవ క్రియ 

నున్నటులం గాదు యౌవనోదయమున రా 
కన్నియలు రాణివాసం 

బున్న తెజింగునను నీవటుండ(గ వలయున్‌, 


పరులను జూడరాదు బహుభాష అతిధ్వని బల్క_రాదు నం. 
దరు విన నవ్వరాదు యిలుదాటి బ హిస్టలి నొంటిపాటునం 
దిరుగగరాదు ధావనగతిం గమియింప(గరాదు దాసినే 

మరి విడనాడరాదు వినుమా యవరోధవధూటికోటికిన్‌. 


కొమ్మా'నాయానతి గై 
కొమ్మా 'యిక శై శవపగోన్టిని విడుమో 
యమ్మా![ముమ్మాటికి మీ 

యమ్మలతో రాణివాస మట నిలువమ్మా. 


౧౩౬ 


౧౩౭ 


౧౩౮ 


O3౯ 


(౧౪౦ 


౧౪౧ 


ద్వితీయాశ్వాసము 


కం. 


చం. 


చం, 


శ అనయాల నింక నీతో 

వినయాదిమసద్దు ణా భివృత్తులయెడలన్‌ 
మనయాదవులకు గలవం 

తన యామరవలదు వినుము తనయా!సనయా! 


హలధరు( డిట్టు కూర్మి తనయామణి నంతిపురంబులో పల 
న్నిలిపిన చేటికాజను లనేకులు( గొల్వ(గ నిల్చి బుద్ధిలో 
పల నభిమన్యు జూచు చెడబాయుటకీ యవరోధబాధ నా 
కలవడె నంచు దర్చకశరాహతమానసయై వసింప(గన్‌. 


అంతట సవ్యసాచిసుతు( డాళ శి రేఖ గృహాంగణంబునం 

దెంతయులేమి యూడిగపుటింతులవల్న బలుండు రాణివా 
సాంతరసీమలో నిలువ నాజ్ఞ యొసంగినవార్త వించు నం 
తంత లతాంతకుంతవిశిఖాహతమానసు( డౌచు భీతుండై. 


బాలిక నిన్నినా కొకట( బాయక వర్తిలునంత యౌవన 
శ్రీ లథియింప కోర్కెలిక( జేకురునో యనిజూడ శ|తువుం 
బోలిన రాణివాసమని బుక్టైను నామనసైనదీర నా 
హా!లికుచ స్తనిం గనులనై న గనుంగొన నోచనై తినా. 


అని వనితామణిం దలచి హా!యని చింతిలు వెచ్చనూర్చు చెం 
తను చెలి గాంచినట్టయిన దాల్మి వహించు చలించు నంతలో 
మనమున సగర మరుమాయ లటంచు దలంచు నింతి నే 
యనువున జూతునంచును దదాకృతులెల్హ్ల గణించుచుండ(గన్‌. 


వలరాజు వలన బొలిచెటి 
యలరుల దూ(పులకు విలువనలనిగనక న 


క్కులకంఠకంఠిపై( గ గల 
వలపోపక మందిరోపవనముం జేరెన్‌. 


౧౦౯ 


౧౪౩ 


౧౪౯౪ 


Oe 


౧౪౬ 


జ మెదటో చరణము “అననోల్హి నాలను చరణము “యేమరవలడు అ 


౧౧౦ 


em 


తే. గీ, 


చం. 


రలు 


తాలాంక నందినీపరిణయము 


మరువక చ్యకిసంస్మరణయే గావించు. 
గలికి కీల్ణడ పొడగట్టినపుడు 
తోడనె పూర్ణవిధుధ్యాన మొనరించు 
నింతినె మ్మోము నూహించునపుడు 
మతిలోన ్రీధరస్థితి చింతనమొనర్చు( 
తరుణిచన్గవ( బుద్ధి ( దల(చినపుడు 
తరలక హరిపదధ్యాశమే యొనరించు 
_ వెల(దిలేంగౌను భావించినపుడు 


పరుల తలయె త్రి చూడ(డు పలుకనోప( 

డితర మేమాట విననొల్చ( డెచట నిల్వ, 

డొ రతీశ్వరవిగ శితస్మారకప 

స క్రి వివిధానుభోగవిరక్తు: డగుచు. ౧౪౮ 


జలధరమేచకాలకను జంచలలోచన నాత్మలోన నె 

కొ్కాలి పె దదీయకాంతి( గనగోరిన నానృపసూతికిం తదు 
జ్ఞ్యలతరకాంతు లిట్టివని జక్క_(గ జూపి ముదం బొనర్తునం 
చలవడినట్టుగా(గ జలదాగమముం గనుపబ్టి న త్తజీన్‌. ౧౪౯ 


భూరిజలో త్రీర్ణ భుజగావలోక నా 
భీతమండూక సంఘాతరవము 
భీతమండూక సంఘాతాభయ।|పద 
కేకారవాహ్వాన కేకికులము 
'కేకారవాహ్వాన కేకీగణ ప్రార్థ 
నాయాత పటు గర్జితా భ్రచయము 
నాయాతపటు గర్జితా భసంతోషిత 
కలనాదనుత చాతక|వజంబు 


చాతకాళ నిసంపాత ఘాతనాతి 
భీతచేతోమరాళ సంధఘాతములకు 


ద్వితీయాశ్వాసము ౧౧౧ 


చం, 


కం, 


pe 


చిమ్మచీకటి కారాగృహమ్ము లట్లు 
గాగ బెంపొందె నప్పావృడాగమంబు. ౧౫౦ 


కలిగి ఘనాగమంబు ఘనగర్జితమం డుబుడుక్కు_మోయ చం 
చలవలవా బొనర్చి హరిచాపము జాబిలి రేఖ బూని నె 

మ్ముల బలుకేకలున్‌ శకునముల్‌ దగ నంచలకున్‌ బలాకికా 

వలికిని కీడు మే ల్లైలుపవచ్చిన యా డుబుడుక్కవా(డనన్‌. ౧౫౧ 


గగనమున వానజేగురు 

లగబడ గాలాహిసాధ్వసాకులతదిశలీ 

దగల( దెగతిణిగనను బొ 

ల్పుగ6 దెమ్మర లపుడు నేలబొరయుచు విసరెన్‌. C౫౨ 


అల జలదం బనేటి గణకా[గణి వానకు లెక్క(జే యుచో 

నిల నొకకొంత, కాననమహీస్థలి కొంత, మహాజలార్థవం 

బుల నొకకొంత, స ప్రకులభూధర కోటుల కొంత యంచు ము 
వ్వలుగల గిల్కుగంటముల (వాయు రవంబన నొప్పె గర్జనల్‌. ౧౫౩ 


తమముం దేజము లోక మెల్బ ( గొని హుద్దాహుద్ది శంపా[భరూ 
పములం బోర(గ దత్కచొకచిన దెంకై ధారుణిన్‌ [వాలు ఖం 
డములో నావడగండ్లు జూపడియె వేండంబై_న ద|ద కృబిం 
దుమతి,భాంతిదమై జనించె భువియందున్‌ శక్ర గోపావళుల్‌. ౧౫౪ 


మునుపటి మూయప్పులు మర 

ల నొసంగు మటంచు భూమిలలనామణి పం 

పున నభభటు(డు గిరగీ 

సినగతి పరివేష ముల్తసించె. దరణికిన్‌. ౧౫౫ 


సతతోపవాసాచరిత చాతక(వత 
పరిపూర్ణనభ ఫల|పదగురుండు 


plop 


చం. 


చం, 


కం. 


తాలాంకనందినీపరిణయము 


తత శై లకంధరస్థలి విహారిమయూర 
న ర్రనశిశువినయనటకు (డు 
ధరణీసతీ|గీష్మ తాపజ్వరనిరాస 
ఘనరసొషధ వై ద్యకర్మచణు(డు 
మహితబిస్మగాస మదమరాళ పిశాచ 
మండలో చ్చాటన మం|తవేది 


కేవలామూలశిథిలిత. కేతకీ[ప 

హాసకారణ చి[తవై హాసికుండు 

ననెడు చెల్యున దగె నిఖిలావనీజ 

నొఘహర్దాగ మంబు వర్షాగమంబు. ౧౫౬ 


అత(డును గర్భితంబను మహాజయభేరి ని [మోవ(జేయ(గా 
నతులితనీలకంళభటు లార్భటిల న్విరహీజనశళమో 

ద్గతముఖవాయువు ల్రీశల( గమ్మినకై వడి మింట మంట ను 

ద్ధతిని సమీ రవారములు దార్కొని వీంచై సమ[గవేగమై, ౧౫౭ 


జలదమ హార్భటి| శవణసాధ్యసతన్‌ సమయాండజోదరం 

జెలమి విభిన్నమై రుధిరమెంత దివి నరడై నయట్టు ను 

జ్ఞ్రలర విబింబ మొప్ప నతివాయుహతిం (బవ హించి రేఖంగా6 
బొలిచినరితి భాసిలె బుభుప్రభుకార్ముక మానగస్థలిన్‌. ౧౫౮ 


అమర నదీస్థలంబు సవనాలయముం దటిరగ్నిహో|త్ర మ 
ర్యమవరమండలంబు వృషదాజ్యసుపా తయు కార్కొగుళ్టును 

త్తమఘన వేదికల్‌ సలిలధారలు యూపములున్‌ మయూరసం 

ఘము లతిథుల్‌ బొసంగెను మఖంబు ఘనాఘనయజట్వి వేల్వ(గన్‌. ౧౫౯ 


ఆసమయంబున బుష్పశ 

రాసనశర విసరవిదళితాంగుండై సం 

|తాసమతి నీరధరు ను 

దేశింపుచు నులికి పలికె దీనానను(డె. ౧౬౦ 


ద్వితీయాశ్వాసము రాగా 


సీ తగు పెంపొసంగవె యా పగవారికై నను 
జయముల నీవె కుజనులకై_న 
కడిమి భరింపవే కడవారి నిధులై న 
గని పూనవే పరాగంబు నైన 
[బియము గూర్పదె సర్పభయదాయకులకై న 
నాజ్ఞలో జనవ గో|తారికైన 
దయ నింపలేవె యెంత జడాశయులనై నం 
గలిమి నీలేవె చంచలులకె న 
తే.గీ. యిట్టి సీసిరి శిరసావహించియున్న 
సీలవేణికి మరులొంది జాలిచెంది 
వరలు నాసేమ మరయంగా వచ్చినావా 


వాసవోపలసమదేహ వారివాహ. ౧౬౧ 


చం. అల శశిరేఖగీతకలనాభ్యుదయోన్నతి. జెందు నీవు న 
చ్చెలితలమిన్నగారవముచే మును జెంచు శిఖావళార్భకా 
వళికి ముదంబుగా నటనవ ర్రన జూపుచు దద్గ్దంహాంగణా 
కలిత వనాళివృద్ధి గన(గా6 దగు( [బోచెదవే బలాహకొ. ౧౬౨ 


రా 


పెనువిరహా ర్తి సిబ్బెపుగుబ్బ సెగలపై 
జల్రిన పన్నీటి పెల్పు పొగలు 
మరుతాపవహ్ని( (బజ్వరిలు మేననలందు 
ఘనసారమున రవుల్కొనిన దీ ప్రి 
పరిలి ప్పపాటీర పంకమహాదారు 
జోశ్యాసమున వెడలుడుకు గాలి 
నెదనించు పల్పవచ్చదముల సెగనుబ్బ 
గుబ్బతిల్దుచు బయల్లొనిన చెమట 


8) 


aren 


పకా 


చం, 


ళా 


తాలాంకనందినీపరిణయము 


యిటుల శీశిరోపచారంబు లింతు లిడ(గ 

ధూమవిజ్యోతి సలిలవాతూల మొకటి? 

జేర్చి నిన్నై సృజించి యాచెలియ నాకు 

బలియంగా బంపె నేమొకో దెలుపు జలద, ౧౬౩ 


నీచంచలములట్ల నేచెలి విరహాగ్ని 

వడి హెచ్చెనని దెల్పవచ్చినావొ! 
కనకాంగినయనా[శుకణములు నీవాన 

వలె నొప్పెనని దెల్ప వచ్చినావొ 
పొలంతికి నీమబ్బు పోల్కె నేతమమెన 

హెచ్చెనంచని దెల్ప వచ్చినావొ ? 
బో (టిఘర్మోదకంబులు నీకరక లట 

వాటించెనని దెల్ప వచ్చినావా ? 
దిశలు మెజిసె మహావృష్టి దేరి కురిసె 
నిరులు దొరసె జలాశ్మనికరము లురిసె 
గాన భవదాగమం బికనై న దెలుపు 
నీమనంబున దయ( బూని ధూమయోని. ౧౬ ౪ 


వినగదవయ్య నామనవి, వేగమె మృత్చియురాలిపాలికిం 

జన(గదవయ్య నాకు దివసం బొక యేండుగ దోంచియన్నదం 
చనగదవయ్య, చిన్నతనమందున నాటిన [పేమ మానవ 

ద్దనగదవయ్య [మొక్కెద దయాభివిశారద నీలనీరదా ! ౧౬౫ 


సీవారవములబెంప వ 

నీవారము లుల్చ్జసింప నిఖిలదిశాళిన్‌ 

సీవారవముల నింప ధు 

సీవారుల నిమ్మడింప నీవే గావే, తలుజు 


చేతోజాతఘనా ర్రిచే బొరలు నాసేమం బపేకింపంగా 
దె తన్వంగితనూస్థితుల్‌ దెలిపి (ప్రీతిం జీవనం బిచ్చి తీ 


ద్వితీయాశ్వాసము . ౧౧౫ 


రీతి న్నాతికి నావిధం బెరుంగ బేర్మిం దెల్పు నీమేలుమ 
చ్చేతో వీధి నహర్శ్నిశంబు విడకం జింతింతు ధారాధరా. ౧౬౭ 


చం. అని వినుతించి కొంతతడ వాత్మ దలంచి యహా ! యితండు మ 
మబ్బున బెడబొబ్బలన్‌ వదుజుబోతని నేవినియుండి తెల్వి లే 
కను వినుతించు టీవెతలు( గ్లై కొని యాసతితోడ( దెల్పు నే 
వనిత సరోజనే త్ర యని వై రమునం గసిదీర్పకుండునే. ౧౬౮ 


కం. పెడబొబ్బ లజచుకొనుచున్‌ 
సుడిగాలిన్‌ సోకి దిరుగుచును బెనుడాలన్‌ 
వడి రువ్వి పిడు(గు వై చెడి 
చెడుగును ఘను( డనుచు వినుతిసేయం దగునే, ౧౬౯ 


సీ, _తేజమెల్ల నడంచె రోజని చూడక 
పటుసంపదల బాపె పద్మినులను 
కడల( [దోయుచు నై ల్యగతి( జూపె ఘనులను 
గల/గింబె. బంకిలగతి సరసుల 
మేలోర్వక గుదించె మ్మిత్యపతాపంబు 
బోనడంచెను తపస్పూరి నెల్ల 
కొంచకరూపు మాయించె సత్పథమును 
జడిపించె పరమహంస|వజముల( 
గీ, దాను జంచలవృ తి నెమ్మేన బూన( 
గౌను బొగలెక్కు. విషధరాగమముతోడ 
నెబుల( దరియింప వశమునే. డింకమీంద 
నహహ శరదిందుముఖిరూప మరయకున్న., ౧౭౦ 


కర. అంత నిరంతర చింతా 
కాంతస్వాంతమ్ముచే నృకొంతు! డుపవనా 
భ్యంతరమున వెత జెంద(గ 
నంతజిలో | పావుడాగమాంతం బగుటన్‌, ౧౭౧ 


Core 


hei 


తే. గీ, 


చం, 


తాలాంకనందినీపరిణయము. 


వనితలేనవ్వుతో నెనయు వెన్నెల జూపి 
నెవదీ రు. గువలయనేత కనియొ 
పొల(తి వాల్లన్నుల బోల్జామరల( జూపి 
మురిపింతు సరస శేఖరుని యనియొ 
మగువయారును బోలు మదరేఖయును జూపి 
దనియింతు పున్నాగమునకు ననియొ 
కలికినాభిని బోలం గలగొలంకుల జూపి 
(భమగూ ర్తు రాజమరాళి కనియొ 
గాకయుండిన జగతి నల్లడల మించి 
మెజు(గువెన్నెలగాయ తా మొజలుజేయ 
కొల(కులకు నెల్హ్ల ముదము దంతులకు మదము 
గదర నేతంచె వరళరత్కాల మపుడు. ౧౭౨ 


శరజన్మ[పహత|వణ|శమను నిచ్చల్‌ జెందంగా గంధసిం 
ధురదంతాహతి పెల్టుగానెగేయ నందు గల్లు నెమ్ముల్మ హో 

ద్ధురతం జాజీనరీతిగా సితగురుస్తోమంబులం [గౌంచభూ 
ధరరం[ధాంతరమందునుండి వెడలెం ద(దాజహంసావళుల్‌ . ౧౭౩ 


(కౌంచమహామహీ[ధవివరం బిీజువంకలనుండి వచ్చు రా 

యంచలపం క్తి యొప్పె శరదంగనకంఠమునందు మౌ క్రికో 
దంచితహారము ల్బలెనె యందు సరోవరదీ ప్తి కొల్కి. (గా 
నుంచినబూసయుం బలెనె యొప్పె. | దిలోకమనో హరాకృతిన్‌, ౧౭౪ 


తొలుతటి[పావృడాగ మముతోడ నిర స్తముజెందు నీపవం 

జులము ఖర[దుమ|వజవిశుర్ధపునసృజనై క భావుండై 

నలినభ వుండు భూస్థలమునం డిగియుండెనొ గాక యున్న కే 
వలధవళచ్చవిన్‌ (దుహిణవాహనము ల్థరనుండ నేటికిన్‌ ౧౭౫ 


ద్వితీయాశ్వాసము ౧౧౯ 


సీ, 


తే.గీ. 


చం.. 


ఘనమృణాళ[గాసమున (గొవ్వు రాయంచ 
కూనలు( గన్న ల్నేగుడ్డు లన(గ 
భాస్వన్మయూఖిసంస్పర్శచే జనియించు( 
గలితసానందా[శుకణము లన(గ 
పటునిశాసమయసంభ వితచం[దాతపం 
బున జనించిన వేడిబొగ్గ లన(గ 
నురుతర భ్రమర నాదోచ్చారణత్యర 
రాలిన వాక్శీకరంబు లనంగ 


బద్మవనలక్షినిజదివ్యభవనమఃులను 

క|మగతినుంచు వ|జశిఖరము అనగ? 

దరళ తారుణ్యసీరేజదళ ములందు( 

(బవిమలంబై న తుహినబిందువులు బొలిచె. ౧౪౬ 


మెజు(గువెన్నెలతీరు మేన(బూసిన నీజు 
గొనబుటంచలతండ పుకుకదండ 


తలిరుపుప్పొాడిమూ(క తలమీ(ద గలవాక 


జలజరాొగ(పుసొంపు జడఅగుంపు 
కల్హారములవిప్ప కంటనంటిననిప్పు 
కడిమి మాన్‌దుటుము .మేల్చ._లభపటము 
సితకై రవమతల్లి సికలోనిజాబిల్లి 
కొల(కుల చెలువమ్ము చిలువసొమ్ము 
ఫౌనంగ? బుష్పాస్తు? డభవుని బూజసేయు 
భ క్రికి నిజస్యరూపంబు [భమరకీట 
కపకారంబున నొసంగుగతిని నిట్టు 
లగుచు లో క్రై ల్‌గర్వనిర్హ రణు( డయ్యె. ౧౭౭ 


పలుమరు హంససంఘముల బాధలువెట్టిన వార్షధార లా 
జలనిధి కెప్పటట్ట( జన జయ్యన కుంభజహంసు డబ్ధిమున్‌ 
గలంచి*వాండు మమ్మెటుల గాచును శామతద్దైక్యవె రమే 


అణా 


గీ, 


వం 


మ, 


తాలాంకనందినీ పరిణయము 


దలచు నటంచు భీతి ధర దాగి మజిం దలయెత్తి చూచు చె 
ల్యలర(గ రెల్లుగుంపు ధవళా ప్రి రహించె దిగంతరంబులన్‌. ౧౭౮ 


సంపూర్ణరాజదర్శనసమాగతచ।క్ర 
పటువాహనాయుధ।| భాంతీదములు 
భాస్యదిరమ్మద|పమదాంగనిర్యు క 
శుచిక ంచుకాకార సూచక ములు 
తరణిఘృణీత ప్రతారాపథవిలేప్య 
పాటీరపంకవి[భమకరములు 
శుంభన్మరుత్కుభికుంభా[ గలంఘనో 
ద్ధతమృగేందమతి[పదాయకములు 
సరసి జాకర కేశీగజ[ వజాంత 
లోకనామా[త్ర జలపానలో లమేఘ 
పటలథీతిపలాయితపటు మరాళ 
నికరభావదములు శరన్నీరదములు. ౧౭౯ 


ఇట్టఖిలసుమరజో విసరధూసరభాసురంటబై న శరద్యాసరంబు లవలోకిం 
పుచు భూవల్ణభుం డుల్పసి తప ల్థవభ ల్థపపుల్దపల్థ వభల్ణంబుల నుల్చంబు 


పలటిలం దలడిలుచు నిటనియె- ౧౮౦ 
యర ౧ 9 (౧ ౧ 


నరసీకేశివిహారముల్‌ సలుపు వాంఛన్‌ రాజహంసావళుల్‌ 

జరియింపం గని బూర్యవై రమున నొంచన్‌లేక వెల్ఫెల్లనై 
శరచాపంబులు బోనడంచి చపలేచ్చ న్మాని నీవీ 'వృథా 

పరవిద్వేషత సంచరించుటిది దర్చ్పంబొనె శ్నభా[భ్రమా ౧౮౧: 


తే, గ, నిరతచపలవృ త్తి నీరదవిఖ్యాతి 


వ, 


నలరు దీవు రాజహంసతతులు 
సరసులందు మెల(గి 'సారమెల్ల (గహించి 
నిన్ను వెల్టంజేయకున్న దెలియ. ౧౮౨ 


అసి రాజహంసలం గూర్చి యిట్టనియె- ౧౮9 


ద్వితీయాశ్వాసను "క దం౯ొ 


చం. 


రో 


చే గీ, 


em 


తే. గీ, 


వనితను మీరు గూర్తురను వాంఛ నిరీక్షణ సేయ మృ్మత్పియన్‌ 
ఘనకచయంచు మీరలుకగా మొగ మెజ్టిన జేయనేల త 

ద్ధనమను వాచకార్థ మధికంబునకై ఘనవేణియై దగెన్‌ a 
విను డిక యంచలార సతివేనలిచే ఘనముం జయించెడిన్‌, ౧౮౪ 


తల(పగా ఘనవిరోధము వహించిన మీకు 
పరమహంసథ్యాతి బర(గు బెట్టు 
పాటింప సరసుల భంగంబుగను మీకు 
మానస[ప్రేమ మైబూను బెట్టు 
భువనజాత మడంచి పొడచి పెంపగు మీకు 
చ|క్రాంగ నామంబు జరుగు పెట్టు 
సత్యసంగతి విసర్ణనజేసి మను మీకు 
కారదావాహా ప్రి గోరు 'టెట్టు 
ధరణి వెలిపుల్లులను పేర దనరు మీకు 
సద్విజులలోన బేరంద జాలు బెట్టు 
గాన మీ పేరువిన్నమా[తాన నఖిల 
వ్మిపయోగులు కడలేనివెతల( గనరె, ౧౮౫ 
ఘనవిముఖావా ప్తి గల్లియండుటె గాదు 
పంకజాతాస క్రిం బాలుపడుట 
య(పియవృత్తి చే నలరియండు టె గాదు 
అచలరం(ధాన్నేషణాప్తి ( గనుట 
వసుధవిజాత్యనువర్త నయే గాదు 
, వాజ్మాత మైైతిభావమున గనుట 
మానసోన్నతగర్వ మతిమెలంగు టె గాదు 
సంతతమంద[పచారు లౌట 
తెలిసి శుచిపక్షులని సత్యనిలయు అనియు. 
మీదుముఖర క్తి జూచి |భమించి సఖిని 
గూర్తు రంచని నమ్మి నే నార్తిచే-ను 
తింఛితిని మిమ్ము నోరూర నంచలార, ౧౮౬ 


are 


తే.గీ, 


క్షం, 


తాలాంక నందినీ షరిణయము 


అని యిత్తెజింగున( జీత జోన్మత వృతం దత్త రెంపుచున్న సమ 


యంబున, ౧౮౭ 


నదనునకే వడంకు నభిమన్యున కింక మదాగమంబు చె 

న్నాడవిన శైత్యకంప మతియున్నతియౌ. గద నేట రేప(టన్‌ 
మదవతి గూడెనేని కుచమండలి యౌష్ట్యము సేదదీర్చు నం 
చదనుగనుంచి యేమొ జగమంతట( [గమ్మె హిమాగమం బొగిన్‌,౧౮౮ 


శిశిరుండు జలజముల్‌ చెండాడ బరువెత్త 
గా జనీంచిన ఘర్మకణము లేమొ ! 
భువనజాతమునిండి పొలము దున్నక పండ 
జల్లిన శీతనీజమ్ము లేమొ! 
విమలశారదలక్ష్మి వెడల(గాదోయ నే 
ర్పర(చిన శాసనాక్షర ములేమొ! 
తనరాకకును దిజ్నితంబినీజనులెల్ల( 
జల్లు (కొమ్ముత్తె పు జల్గులేమొ! 
గాకయున్న నహీనసంకాశ మగుచు 
భూలతాతృణతరుచయంబులను తుహిన 
వీందుసందోహములు బోలి పెంపు గనె ది 
గంత వి శాంత మగుచు హేమంత మంత. ౧౮౯ 


సరసులలో మునింగియు బిసంబుల గానక బైటిమెట్ట దా 

మరలిరవొందు తావులను మాటికిమాటికి జూచిజూచి యే 

కరణి మృణాళనాళ ములు గానక నాకట'[సుక్కి [సుక దు 
రృరహృదయవ్యథన్‌ వనటబాటిలు నంచలగాంచి యిట్లనున్‌. ౧౯౦ 


తగుమాట దెల్పెదను మీ 

మొగ మెజ్జనజేయనేల మొదటనె మిము నే 

న్నంగ మానసానువ ర్రను 

లగు వాక్సింయు లౌట దెలియనదియుం గాకన్‌్‌, ౧౯౧ 


ద్వితీయాశ్వాసము ౧౨౧ 


సీ, 


కం, 


చం. 


కొంచెపునడకలో నెంచ(గాద గువారు 
నొకమాటప్రై బెట్టుకున్నవారు 
మీవేళ( కొలందిగా తావు జేరెటివారు 
విధిదప్పితే గండి వెదుకువారు 
పక్షపాతంబు లెప్పటికి మాననివారు 
మొదటినుండియు రక్తముఖమువారు 
తమ్ముల వంచించి తనువు బెంచెడివారు 
ఘనవిముఖత్వంబు గాంచువారు 


గనుక మీరాకల( [బయోజనమె గాక 
పాలుగలవారి భేద మేర్పజచు బుద్ధి 
మీకె గావున గలదె యేలోక ములను 


చాలు నిక బొండు రాజహంసంబులార. ౧౯ొ౨ 


అని నిందించుచు వారల 

కనుకూలంబై న నీరజాకరముల న 

జ్ఞనవరు(డు కోపరూప 

మ్మున గని యాశ్నేపరూపమున నిట్టనియెన్‌. ౧౯౩ 


ఆకటా ! యీ వెలిఫుల్లు లంగములు మీయం దుండుటం జేసి మీ 
కొక, భంగంబు ఘజటించె నంచు మదిలో నూహింపలేనట్టి మీ 

కిక గంభీరము దక్కునే ఘనరసం బెక్క న్వివేకంబు నిం 

చుక, లేనట్టి, జడాత్ములన్‌ సరసులంచుం జెప్ప6ంగా( జెల్టునే, ౧౯౪ 


దివి హంసచ్చమి నోర్వలేక తుహినాప్పిం |గమ్ము' హేమంత మి 

భువి హంసచ్చవిచే విరిందనరు మిమ్ముం జూచి మీతమ్ములన్‌ 

నెవ జెందంగ నడంచి శైత్యశరముల్‌ నింపం దలంపూనె నీ 
సువివేకంభును లేమికిన్‌ సరనులంచున్‌ మిమ్మనం బాడియే, ౧౯౫ 


ఇక మిము దూర నేమిటికి యింతిముఖద్యుతిగాంచు భాగ్య మ 
బ్బకను తదాస్యసామ్యమగు పంక జదర్శనపుణ్య మబ్బె తా 


౧D 


తే, గీ, 


చం, 


తాలాంకనండినీప రిణయము 


వక సరసాప్లిచే నని |ధ్రువంబుగ నమ్మిన నాకు దైవమో 
పక కనుజూపుకై న నెడబాపక వాని నడంచె నయ్యయో! ౧౯౬ 


[పియురాలి మోవితేనియబోలిన సరోజ 
మకరందములు జూడ మాయమయ్యు 
సొల(తిలే(బాలిండ్ల బోలిన నాళీక 
కోరక ద్యుతి గాంచ దూరమయ్యు 
లలనామణీబాహుల త ల(బోలిన మృణా 
శమ్ములు గన నదృశ్యమ్ము లయ్య 
సతికన్గవలంటోలు సత్కు శశయదళ 
స్పుటదీ ప్రిగన తటమటములయ్యె 
వనిత విద్యోతమానాంగవల్రి,బోలు 
హితసదంభో జలతికావిహీినమయ్యె 
నయ్యయో 'యేటికో తెల్పరయ్య- భవ్య 
కరములార 'లసత్వరోవరములార ! ౧౯౭ 


మణియు నాసమయంబున- ౧కొలరా 


చలిచే న్మ్యభపథంబునం దిరుగుచో చండాంశుండున్‌ [సుక్క యా 
జలధిం బాడబవహ్ని [కాగుకొని తచ్చైత్యంబు బోకార్పంగా 
దల(పుంబూని యతిత్వరం జనుటచేతం గాదె దీర్గ ౦బు టో 

యి లఘుత్వంబును బౌందె ఘసములు నా హేమంతకాలంబునన్‌, ౧౯౯ 


చనుల జవాదిపూత లిడి సొధతలంబుల లోపటింటిమూ 

లనషకలాతు దోమతెజల౩ దగుకప్పుల నొప్పు జాళువా 

పనిదగు ప పైమంచముల పై జిగినం పెగ పూలపాన్సులన్‌ 

వనితలు సౌఖ్యసంపదల వల్ణభ కోటికి గూర్తు అ త్తజిన్‌. ౨౦౦ 


స్మర విశిఖా ర్రి. జెందు నభిమన్యుని బాధ సహింపలేక స 
తరత హిమాగమంబు జను సంధి వసంతు(డు తన్ను బోలు భూ 


ద్వితీయాశ్వాసము ౧౨౩ 


వరు తనుతాపమార్చ [పసవంబుల సౌరభ మెల్ల నింపి త 
త్తరుణీని గూర్తు నంచు! దను(దా' జనుదెంచిన భాతి భాసీలెన్‌. ౨౦౧ 


చం. అరయ వన[పియాకలితమై సితప|తములుం దొలంగ వే 
మరు శరము ల్వికాసగరిమం గన పాంధజను ల్వడంక ది 
వ్యరుచిరదీ ప్రిచే కువలయం బొక వింత జెలంగ [గీష్మముం 
గరము రహించె సారసవన|పియమై జలదాగమంబునన్‌. ౨౦౨ 


చం. ఘనలతికాలతాంగు లను గారవ మొష్పంగ దక్షిణానిలుం 
డెనయ తుషారమన్‌ ముసుకులెత్తి విదల్చుచు పుష్పమంజరీ 
స్తనముల( బల్ల్జవాంగుకుల( దార్కొంని యంటుచు ప్మతభంగ మై 
జన బలుతావు లానుచు వెసం బెనగెన్‌ రుచిజూపి యత బిన్‌. ౨౦౩ 


చం. మదనుని కూర్మిమ్మితు. డల మాధవు పూర్వతపఃఫలంబ నా 
గుడిరిన వాతపోతమునకుం బువుదేనియ జల్క_మార్చియిం 
పుదనరు పూలడోలికల పొ త్రిలిలే జివురుల్‌ ఘటించి మే 
లొదవ( బికస్వరంబుల ననోకహకాంతలు బాడి రుయ్యలల్‌. ౨౦౪ 


మ. తనభాను పభకుం దొలంగి హిమగోతశ్ళంగముం జేరు శీ 
తనికాయంబును బట్టి యాతని జగత్కంప్మపదాఖీల ఖే 
లనదోషాధికవృ త్తి మాన్ప నవలీలం బంకజాతాప్తు( డం 
తను దాక్షిణ్యము వీడి యు త్తర దిశాస్థానంబు జేరెంగదా. ౨౦౫ 


మ. మరు( డక్షీణఘనధ్వజపతిభ (గమ్మన్‌ వైతముం జూడ తె 
మ్మెర తేరెక్కి జనంగ ( దద్గరిమ పేర్మిం జూడ(గా సాలవి 
స్ఫురసౌధా[గము లెక్కి. పల్టవకరాంభో జంబుల9 గుట్మలో 
త్కరముం జల్టిరి వల్లికాతరుణు లుద్యద్భావిభవ్యా పిక. ౨౦౬ 


cm 


మంజుల మహీళా (భమరక ంబుల హళా 
హె సేయుచును |బాకులా(డి యా(డి 


౧౨99౪ 


తే.గీ, 


శా 


తే.గీ, 


తొలాంకనందినీవరిణయము 


మాటిమాటికిని శ్యామాసమూహము నేమ 
కరప[తభంగముల్‌ బరపి బరపి 
నిలుపులేకను బద్మినీకంకణ[గహ 
ణాపాదియె తావు లరసి యరసి 
ఘనగంధ విటపరాగ (పా ప్తిని విజృంభ 
మాణు(డై యాశల మలసి మలసి 
విమలవరవర్ణి నీకాంచనముల వెదకి 
వనిమధుపవృత్తి సూనాసవముల మెన(గి 
యటవిపక్షులతో ఫలాహతి నొనర్చి 
ధా ర్హ్యవృ త్తిని మలయగంధవహు( డలరె, ౨౦౭ 


గున్నలే(మామిడిగుంపుల( జిగురాకు 
గా సంపు(గమికి “తన్దా' లొసంగి 
పూ(దొద ల్విరితేనె పొట్ట జీతంబుల 
నల్హమూ(క కు “మొభాబిళ్ల' చేసి 
పరువంపుదాడింబత రువుల ఫలలాభ 
కారశూరులకు “శాగీరు' లొసంగి 
బూవుపుప్పొడి దిన్నెతావునెల్లను సదా 
గతివేగరులకు 'ఖిల్రతు”ల జేసి 
యొక్క మొగి తనఫౌజులు పిక్కటిల్ట( 
గౌతపూ(గు తిక తిచే హత్తి విరహ 
చి తవృత్తు లడంప దండెత్తి వెడలె 
కంతు( డుద్వేలలీల వసంత వేళ. ౨౦౮ 


అంత నబ్బూకాంతుడు  నిజవిరహాకీలికీలాజాలవాతూ లాకారోరబులగు 
శుక పిక శారికాచంచరీకమలయ పవనాదుల న్విలోకించి యిట్టనియె- ౨౦౯ 


బంభరంబునుజూడ పటుశిలీముఖ మయ్యె 
శుభగంధవహు/ డొక సోకు. డయ్యె, 


ద్వితీయాశ్వాసము ౧౨౫ 


గీ 


౭m 


బాండురాంభోజంబు పుండరీకం బయ్యె 
భాస్వన్మయూరంబు బర్జి యయ్యె 

చర్చింపంగా హీమజలము విషం బయ్యె 
నవ్యమౌ పొన్న పున్నాగ మయ్యె 

విమల[పసూనరజము పరాగం బయ్యె 
గురుచ[క వాకంబు కోకమయ్యె 


ఘనవియోగాంబునిధిమగ్నతనున కిట్టు 
లీల*దై వీబలే దుర్చలే' యటన్న 


గతిని సుఖదంబులెల్ల విక్రమము లగుచు 


నహహ! వలవంత బలవంత మయ్యె నకట, ౨౧౦ 


చెైలిమాట లందితే చిలుకలారా! మీకు 
దాడింబవన మెల్ల ధార వోతు 
చానగానము వింటినేని కో వెలలార! 
మాకందవని సర్వమాన్య మిత్తు( 
దెరవనడ ల్ల్టూ చితే యంచలార! కా 
సారతీరము ల[గహార మిత్తు 
సతికొప్పు వీక్షింపజాలితే నళులార'! 
తావి [కొవ్విరిపొద ల్దానమిత్తు 
సుదతియవయవ సంశ్లేష లొదివెనేని 


. ఘనదళాంబుజమధురసంబులను మీకు 


సంతసంబున నివ సంతసంబు నందె 


జాతర లొనర్తు మానసోత్పవము గూర్తు. ౨౧౧ 


తతపరాకమమహోద్ధతి దొలంగని మేను 
తొందరగా కంప మందనయ్యె 

పటుకార్యధుర్యశుంభ త్కా.శ లమనంబు 
తుదలేనికళవళం బొదువనయ్యె 


౭ 


తాలాంకనందినీపరిణయము' 


భూరినిశ్చుంచలధీర తాగ రిమంబు 
నూరక శిథిలమై యుండనయ్యె 
నపతీకస్ఫూర్తి నలరెడు శౌర్యంబు 
(పాకటంబుడిగి చికాకుపర చె 
వభైమా(కుల చివురాకు బొటెకోల 
ట్‌ యట 
బటి పాంధథుల నిటటు నెటునటి 
ట్ర టట అట అ 
దిటసీరిపటిబో లినజెటి జగతి 
టి ట ట్‌ 
గలుగునే యంచు మదినెంచు కళవళించు. ౨౧౨ 


కవివర్యు “లనఘవిక్రమశీల' యని బల్క 
వినుటకు లజ్జమై వెరపు దోంచు 
మాగధు “లతిధై ర్యమణి 'యంచు బొగడంగ( 
జెవియొగ్గి యాలించ సిగ్గు జెందు 
బుధులెల్లను “వివేకనిధి' యంచు గొనియాడ 
ననుమోదమును బాసి మనసు రోయు 
జనవరు “ల్వర బుద్ధిశాలి ' యంచు నుతింప( 
బెంపెల్టిడిగి తలవంపు లౌను- 
నహహ ! వలరాజు బలుదాడి కత(డు నోడి 
తాల్మిబోనాడి ధృతివీడి తడవులాడి 
నకు రక్షకు లెవరు మున్వెనుక గనక 
చింతనంతంత వలవంత జెందు నంత, ౨౧౩ 


'కామబాధా దహం కిం కరోమి యనుచు 

“అన్యథోపొస్తి నాస్తి కృ యామి” యనుచు 

“విస్మయావేదనేన హతో=స్మి” యనుచు 

బలువరింప(గ సాగ నప్పార్థసుతు(డు. ౨౧౪ 


అపు డొక నర్మసఖా[గణి 
నృపసూతిం జేరి పలికె నీయట్టిమవి 


ద్వితీయాశ్వాసము 


చం, 


కం. 


pe 


ఏపులగుణకశొలి నిటువలె( 
దపియింప(గ జేయ తరుణి? దాచక చెపుమా ! 


౨0౧౫8 


అనుట నృపాలసూతి వినయం బెనయం జెలికాండ శై శవం 
బున శశిరేఖతో చిబుతపోడిమిలీల మెలంగు బెల్ల సి 
మనమున గోచరించె యిట మానిని యావనవేళ రాణివా 


' సనియతినుండుటల్‌ హృదయశల్యముగా. దగి బాయ దక్క-టా! ౨౧౬ 


కన్నియ కెన్న(డీవయసుగల్లునొ దత్చరిరంభణాదినొ 

ఖో్యోన్నతు లెవ్విధిం గలుగునొక్కొ_ ! నిరీక్షణ సేయంగా వయో 
తృన్నముజెంద పాప(పువిధాతృవశంబున రాణివాస మం 

చున్నను బాసె నాకనుల(జూచుటకై నను నోచకుండ(గన్‌, ౨౧౭ 


వేడుకమాటలు బలుండీ 

చేడియకు న్నాకు బెండ్రిజేసెద నని ము 

న్నాడిన శపథోక్తుల నల 

నాండే తనమదిని మరచినాండేమొ జుమీ, ౨౧౮ 


అతులతరఠూప రేఖా 

న్వితయగు శశిరేఖ తనువినిర్మలరుచులన్‌ 

నుతియింప(దరమె యాఫణి 

పతికి బృహస్పతికి తుదికి భాషాపతికిన్‌. ౨౧౯ 


నెల(తకురుల్‌ జాతినీలంబులే గావె 
ఘనమన్మన స్పృణ్మగాహు లగుట 

నింతినెమ్మోము పూర్ణేందుచే మామక 
నేత్రచకోరముల్‌ నెవలు విడుట 

పౌల(తిపయోధరంబులు మందరాదియే 
మద్గభీరమనోబ్దీ మధనగొనుట 


౧౨0 


౭ 


తాలాంకనందినీపరిణ యము 


వనితపొక్కిలిసరోవరమి మదీయవీ . 
క్షణమీనములె తొల్లకునికి గనుట 


నింక జెప్పెడిదేమి యయ్యిగురు:బో (డి 
కులుకుళ్ళంగారర సములు జిలుకుతళుకు 
కుందనపుబొమ్మ కలువహపూగొనబురెమ్మ 
సూనశరునిమ్మపలుకుల తేనెతెమ్మ. ౨౨౦ 


ఇంతిబొ మల్‌ జగంబుల జయించ(గ నించువిలేటికంచు న 

క్క_ంతు(డు తుంటవి ల్విజిచి ఖండము జేకొని బో(టిమాట(గా 

వింతగ బల్బు_చిల్య.క నవీనసుధారసమందు ముంచి దా 

నంతయు మేతగా నిడు క్రియన్‌ మధురాధర మొప్పె బాలకున్‌. ౨౨౧ 


బంగారుగిండ్ర పై పటుచాకచక్యంబు 
కుంభిం దకుంభసంరంభ గరిమ 
పటుతరకుల శై లభవ్యమహోన్నతి 
జలజకుట్కలముల గలుగు మొనలు 
నెజవేణికాయలు నెగడువటువయును 
జక్క-వకవనొందు చక్కదనము 
[పాంగెంపుబంతుల బతిగిన దార్థ్యంబు 
మే(టితాళ (పుచిప్ప జోటిసమత 
గలిపి విధిసతిచనులుగా నిలిపెగాక 
నీమెజు(గులీపృథుత్వంబు లీకశినత 
తీమొనలపొంక మీబటు వీదృఢత్య 
మ్నీమెలు(గు లీసమత్వంబు లెందుగలవు . ౨౨౨ 


ఏమని దెల్పుదుం గువలయేక్షణ చక్కదనంబు నెన్నవే 

మోము లనేతకేయవళమో యనంగా నితరు ల్లణింప(గా 

నేమగు దత్సతీమణి యహీననవీ నవిలాసవి భమ 

సోమము లాష్భ తంగనులజూచిన గాక నెజుంగవచ్చునే. | ఎవి 


ద్వితీ యాశ్వాసము గింత 


డాం 


లౌ 


నా మనసేమొ నే(డు లలనాకుచయుగ్మము( జేరి రాడు త 
శ్రేమక రోరఘట్టనిలబే సశియలబిసో | మాహనేదనో 
ద్దామదవాగ్ని (గాగెనొ+నితంవీని సుందరతా[ప్రవాహమం 
డే మణి (గుం కెనో ?ఖలర రీశ్వరతస 


eT డాహరించెనో. ౨౪ 


బొమసింగాణిని లోచనాంబకము లింపు న్మీర సంధించి యా 
హిమరుగ్చింబము రెండుఖండములుగా హేలాగతిం (దుంచి య 
య్యమృత|దావము నింకనీక సతిడివ్యాస్యోరుపార్యంబులం 
గొమరొప్పన్‌ సమకూర్చిన ట్టమరె చెక్కుల్‌ ధాళ ధళ్యంబులై. ౨౨౫ 


జనుల నెమ్మన మాసంగొన(గ( జేయుట జేసి 
యతీవబంగరుబొమ్మ యనుట నిజము 
నెజి తళక్క_ని మేను మెజయుచుండుట( జేసి 
వనిత తొల్కరిమెు( పనుట నిజము 
గుబ్బచన్నుల పూవుగుత్తు లుండుట( జేసి 
యంగనలతకూన యనుట నిజము 
కువలయామోచంబు గూర్చియుండుట( జేసి 
మినుకువెన్నెలతేంట యనుట నిజము 


కులుకుజిలిబిలివల(పుబిల్కుటలు చేసి 

యలరుగేదంగిలేమొగ్గ యనుట నిజము 

మతి మరులుబోదు క్షణమైన మరుపురాదు 

పంకజాయతనేతి తాలాంకపుతి. Cea 


హరి( గొలిచి కౌను తత్పదం బందె ననుచు 

చన్గవ గిరీపం గొలిచి తత్సమత ( జెంద 

హరిహరుల కిర్వురకు [ప్రియం బందునటుల 

వనితనూ(గా రహీనవృత్తి ని దనర్శె, ౨౨౭ 


9) 


(వ 


బా 


తొలాంకోనందినీప రిణయము 


జలజముల్‌ తమ్ములై నిలిచె కోరిక లూర 
తరుణీచరణమై తి దల(చియేమొ 

పటుచ[కవాకముల్‌ పక్షులై విలపించె 
చెలిచన్గవలసాటి జెందనేమొ 

పర(గు మంకెనపూవు బంధుజీవం బయ్యె 
బాలికాధరలీల బర(గనేమొ 

కుముదినీనాథు( డెక్కువ న్యత్చియుం డయ్యె 
నింతియానన మా[శయించనేమొ 


నవియు ఘనపంకజాతంబు లగుట-రహిత 

గుణులు దోషాకరులని చేకొనదు తనదు 

మార్దవస్నిగ్ధతాహాసమంజుక ళల 

నొప్పు చెలియంగకాంతుల( జెప్పనేల. ౨౨౮ 


గరితకచంబు సొటిగన(గా ఘన మేదిశ కేంగునో ? ముఖ 

స్ఫురణ గనంగనోడి యలపూర్ణసుధాకరు( డెందు డాగునో? 
యురుతరరోమరాజి రుచిరోన్నతి గై కొనగా భుజంగ మే 

బొజియల( దూరునో యనుచు బుద్ధి( దలంపు జనించు నో సఖా! ౨౨౯ 


జలజగర్వు మణ(చి సత్కళాభ్యుదయమై 

తారకాప్త మైన తరుణి మోము 

నిందుబింబ మన(గ జెందదే గాకున్న 

కలువ లనెడి పేరు కనులు గననె. ౨౩౦ 


ఘనకళాసిధిరేఖ. గావోలునని చూడ 
నతనికి నిష్య.లంకతయు గలదె! 

కంతు మాయావిద్య గాబోలునని చూడ 
దానికి సశరీరతయును గలదె! 

కోమలదేవాంగనామణి యని చూడ 
నందు నిమేషదృ్భగాప్తి గలదె! 


ద్వితీయాశ్వాసము ౧౩౧౫ 


కం. 


dui 


శా 


తొలుకాలు మెలయు( దస్క-_లమెణుం గని జూడ 
నచట నిశ్చలరీతియెన గందె! 


యనుచు వివరింప బాల్చోక నతనుమోహ 

వార్థిని మునింగియున్న నావనట దీర్చ 

ఘనకృపాదృష్టి దై వయోగమున జేసి 

యరు(గుదెంచితి నా జీవమై వయసు! ౨౩౧ 


పాలిండ్లను క థినత్వం 

బాలోకనములను చలత నజు( డొనజీచె నీ 

లీలనె సతీ మది( గలిగిన 

నేలాగు జయింపవచ్చు నిక చెలికాడా! ౨౩౨ 


చెలిముఖం బద్జారిక ళల నెల్టి హరించె 
నెజులు చీ(కటిగుంపు నెత్తి [దొక్కె 
లలనకన్నులు తే(టులను చెవుల్‌ బట్టిడ్చె 
గళము శంఖమును పూత ,_రణ( జేసె 
గమలాక్షిచనులు కోకంబుఅ నెద|దొ క్కె_ 
నారు భోగిని బొరదూర నడ (చె 
నలినాక్షి కటి పులినములు వెన్కకు నెట్టి 
నం|ఘు లంబుజముల నడుసు[దొ క్కె 


తనువుచాయలు పసిండి తప్తం బొనర్చె( 

బొలతి కిటువంటి యవయవస్సురణ గలిగి 

తుంటవిల్బారినడలు నావంటివాని 

కెట్ట లొనగూడు చెలికాడ యిట్టి (పోడ, ౨౨౩ 


నాతిముఖాలోకనము నే ఫలియించు 
(పస్తుతవిధి సముపాస్తీ ఫలము 

నలివ ధమ్మిల్లగహణముననే బొందు 
నీలకంఠ సమర్చనీయ ఫలమూ 


రా 


తొలాంకనందినీవరిణయము 


రమణిలో చనచుంబనముననే సిద్ధించు 
కమలాత్తుపూచానుకర ఉఫలయు 

పడ(తి సుధాధరపానంబుననె దీరు 
గరుణబింబాలోక నార్గ ఫలము 


మంచి దీభామపొందు లభించెనేని 
'ంతుమం్యతాధిదై వంబు గన్న ఫలము 
ర్క లొనగూడి యత్తన్వి గూడ నోడి 


రనొకమూల తపము గావించనేం, ౨కాళ 


a cx 


th 


అతివ నెమ్మోము ముద్దాడగల్లినదాక | 
నుందునా పున్నమ యొక్కపొద్దు 

నాతికెమ్మోవి పానక మానునందాక 
బూనుదునే ఫలదానదీక్ష 

పడతిపాలిండ్లు చేపట్టెడునందాక 
గావింతునే హేమకలశ పూజ 

నతివ సుశోణి నే నధివసించినదాక 


జనుచునా భూ పదక్షిణము సేయ 


నటు లొడంబడకున్న నే నాత్మజాత 


శాతశరజాత జాతపాతాతిఖీతి 
నేగతి భరింతు విరహాబ్ధి నెటు తరింతు 
నింక నేమని యూహింతునే పరంతు. *' ౨8౫ 


ఈరీతిన్‌ మారశరా 

సారవిసార్వపసారచకితాత్మకు! డో 

భూర మణకుమారమణి వి 

చారము లుడుపంగ నర్మసఖు( డిట్టనియెన్‌. ౨౩౬ 


స్వామి పరాకు!మీమది విచారమున న్యెత జెందనేల మీ 
శ్రీమహనీయమూర్తి గనె సిద్ధనరాసురయక్షసాధ్యనా , 


ద్వితీయాశ్వానము న ౧౩౭ 


గామరకిన్నరీరమణులై న విమోహనిమగ్నులై భవ 
క్‌ (తేమ వహింవ? గోర శశిరేఖ వళంవదయౌట చిత మే | ౨౩౭ 


ను. అదిగాకన్‌ మును సీరపాణి భవదీయ్రీకరాకారసం 
పదలన్‌ మెచ్చి నిజాత్మజాతను మనోవాక్కాయత న్నీకొసం 
గెదనంచు న్వచియింపలేదె! మన శ్రీకృష్ణుండు వీక్షింస: సీ 
మదిలో నింతటిలోన మోహరుగి నిర్మగ్నుండవౌ టొప్పునే. ౨౩౮ 


శ 


అకటా ! నీ విటు లొంటిగా నిలిచి చింతా[కొంతతం జెంద నే 

టికి యద్యానమున న్ని కుంజవనవాటిం గేళిమై మానసో 

త్సుకలీలం జరియింత మంచు మది నెంతో. (బీతి పుట్టించి భూ 
పకుమారా[గణి( జెట్ట( బట్టుకొని లేవందీసి తెల్యిం గొనన్‌, ౨౩౯ 


గీ. మిన్న యౌచున్న పన్నీట కన్నులొత్తి 
నెటు ఆణజ(గగీతి సీగవేసి నిగ్గుపసిడి 
తాయెతులు జుటి పెరుమా లనర గటి 
ప అలా (a యట్‌ 

వన్నెదుప్పటి మైవలవా టొనర్చి. ౨౪౦ 


మ, వదలంజాలని యీవిరాళి( గొని నెవ్వల్‌ జెంద(గా నేల నే( 
డిదిగో చూడుమి నాథ'యీవనమునం దేవేళ రంజిల్లు పూ( 
బొదలందుం జివురుల్‌ ననల్‌ విరులు (గౌంబూపల్‌ శలాసుల్‌ ఫలా 
భ్యుదయాప్తి న్‌ శుక ళోరికాపిక నినాదోత్సాహసొజన్యమై, ౨౪౧ 


చం. చిరఘనసారభూ షితము (శ్రీకర వీరఘన | పశోభితం 
బురుసుమనః| పియంబు గ ణిక్రోజ్వల మాయతకాంచనంబు భా 
నురవరనీలక ంఠ పరిశో భిత మా ప్తతిలోత్త మంబునై. 
సురనగరీ పతిపతిభ శోభిలె నవ్వ నపాళి( జూడునూ, ౨౪౨ 


చం. సుర లమృతం బహర్నిశము జుల్డుటచే వెగటుం జనించి వే 
సరుట కిన్‌ జలాళయకుళంబుల నెల్ల శలాటికామిష 


౧8౪ 


తాలాంకనందినీపరిణయము 


స్థిర వరకుంభ జాత ముల, జైకొని నిర్జర కోటి నోటియ 
య్యరుచి హరింపనీయ జనినట్టు బరంగెను నారికేడముల్‌ , 


దేవ భవదీయవిమలకీరి కి జలించి 

మోము నైల్యము జెందెనేమో+యనంగ 
కుంద గుచ్చంబులందు నిందిందిర ములు 
బొందియున్నవి జూడు మద్భుతము నం 


చిరమాకందచ :వుపళో భితమునై ్రీయుక్తమై చంపక 
చ్ఫురితంబై లలితోత్పలావృతమునై 'సువ్య క్రగితాళిసుం 
దరమై యార్యవినోదమై గురుతర దాశారసామోదవృ 
త్తరవోదీరితమత్త కోకిలమున్నై దా(బూనె కావ్యాకృతిన్‌. 


సతత మివ్వని పున్నాగసహితమై వ 
రాశిసంచార మగుచు నుత్తాలతాల 
శోభితం బౌచు రాగవిస్తురణ దనరి 
రమ్యమై యొప్పె సంగీతరస మనంగ, 


వనభూకన్యకి పల్పవారుణిమనుస్వాంతానుర క్రిం (ప్రభం 
జనచంచత్సును గుచ్చసుస నము లాస్థం జూపి దా నవ్వుసం 
తుని యామోదమునం బెనంగుటకు చేతఃపీతిచే షట్పదీ 


ధ్వని దంభంబున బిబ్భ్బునున్నవదె నాథా! చూడుమీ చ్మితముల్‌, 


చిరము రజో జృంభితమై 

సరసామోదమున దా కిసలయస్ఫూర్తిన్‌ 
గొరయుచుః దాశోన్నతమై 

బరగ వనము నాట్యమంటపస్ఫూర్తి నిలన్‌, 


వనవధూమణి బాలపవనచలత్కి 
*సాలకరముల నభినయసరణి. జూపి 


౨జళి 


న. 


౨౪౭ 


డ్విషీయాక్వాసము ౧౩ 


౭ 


కొం, 


కం, 


భృంగనిన దసుగానంబు చెంగలింప 
_మోలనా(డె వసంతు( డామోద మొదవ. ౨౪౯ 


లలనాముఖమురీతి లతికాభిరామంబు 
వేశ్యమాడ్కి-ని బహువిటపయుతము 
న్యభంబుగతి రాజహంస[పకాశంబు 
భాగవతము శుక్కపకటస్ఫూరి 
క్రీడాగృహము నారికేశికానుసరంబు 
రవిలీల ఛాయానురాగభూమి 
విద్వజ్ఞనునిభాతి వివిధాగమహితంబు 
(పావృ|ట్బతిభ కందభాసురంబు 


ధాత శై వడి వరశారదా|ప్రకాశి 

కలిత కై లాసగతి సీలకంఠయుతము 

సవనవాటిక వలె ద్విజోత్సాహమయ్యె 

తావక పీతిగనుము నుద్యానవనము. ౨౫౦ 


స్వామి ముదె జూడు పుష్పగుచ్చముల పెన 

గండు మగతే(టిగమి (వ్రాలుచుండు టిదియె 

భావిదేవర లిటు బలభ[దతనయ 

కుచగుళుచ్చంబులను (వాలు గుటీని జూపె. ౨౫౧ 


అల్లదె కనుమి రసాల సు 

మ? గంట్టుజే సె సెం బరభృతములు ని 
వెల్ల పుడు కత అపర 
ఫ్‌ 


వముల ల .గంట్లొనర్చు పగిదిం జూ పెన్‌, ౨౫౨ 


రి 


శ్ర 


అదో పున్నాగము పెనగొ 


"న్నది యొకలతకూన చనువునను శశిరేఖా 


సుద(తి లతకూన గావున 
బొదవదె పున్నాగ స|త్సభు(డ పీవగుటన్‌, ౨౫౩ 


చం, 


తాలాంకనందినీప రి ణయము 


జన గ 


చైెమటార్పం Se ఎ లది వీచెం దాళ వృంతాదిక 
[భమగా నీకు మనోజయం బిదియె భూపాలా!యికన్‌ రేవతీ 
రమణీపు(తి యనంగ సంగరమునగన్‌ రంజిల్లుచో సీధతి 


శ్ర మబిందు[ పళ మార్థ మున్‌ సురటి న చందంబునన్‌. 


సొగరున కీరదంపతులు పూంబొదలందున గేరుచున్‌ సుమా 
శుగసమర[కియాకలన జొక్కుచు నున్నవి జూడు మట్టీ నే 
తగురతికేశిలో బలసుతం బెనగొందువు యీ నికుంజపుం 
జగురునికేతనంబులకు చాటు ననేయనురీతి దెల్పెడిన్‌. 


అని నర్మసఖు(డు దెల్బంగ 
జననాథతనూభ వుండు చయ్యన రుష కే 
తనకోటీఘనధాటీ 
వనవాటీదర్శనోత్సవంబున వెడలెన్‌, 


పార్థతనయునిరాక cM rm 
కీభవారాంచిక నజీవతోరణ ములు 
నిలిపి- ఫలభారన మస సంక లితక దళి 
రాతరుస్థితి (మొక్కు సంగతి( దనర్చ, 


a 

వ సద్ది జవితానము ప శాఖికా 
తకేసరా గ్త్రకన వినకు భాక్షత లెల్టి వాల్ళె న 
సూనుసూనునకు భావిభభో దయసూచనార్థమె, 


అమలభకోకి, రామక థనాంచితగీతములన్‌ లతావధూ 
సముదయముల్‌ సడాగతిని జక్క-నిగెంజికరాకుప శ్లైరం 
బమరిచి నిగ్గుమొగ్గలవయార పుముగ్గులు తీర్చి శోభనం 
బమర(గ బూవుటారతులు నత్తి AYE సృపాలసూతికిన్‌ + 


ఆప చం[దాళ్మనిబద్ధపద్ధతరుమూలా వాలముల్‌ ఫౌరభా 
కల్లి తోద్భుత్సుమనోర జంబులును మాకందాదినూధుర్య్ణస 


అవిన్తలి 


op 


D4 


అలి ఎద 


౨౫0 


అలి యక 


ద్వితీయాళ్వాసము 


దం. 


కం, 


తృలజాలంబులు పల్లవారుణలసత్పట్టాంబరంబుల్‌ దీరా 


తలనాథా[గణి కవ్యసంతు( డులుపాల్‌ దానప్పనం బిచ్చుమం 


జులరౌప్యాంచితపా|త్రలో యన దుళిం జూపబై వన్యావనిన్‌. 


ధరణిపురాక చూడ (గ లతాతరుణు ల్కలక ంఠ నాదవి 


DEO 


స్పురగతి నొండొరుల్‌ బిలుచుచుం జిగురాకుముసు ౦గు లొప్ప బం 


ధురనవగంధిల(_పసవధూ? విదిర్చి నికుంజజాలకాం 
తరములనుండి గుచ్చలపన్నపభలం బొడసూ పె నత టిన్‌, 


ఈలీల నలరు వనిలో 
శేశీలోలత జనించు[క్రియ నర్మసఖుం 
గేలూతగొని చరింపంగ 
నాలో శశిరేఖ త్మత్పియాయ త్రమతిక్‌, 


అంతిపురంబునందున హలాయుధు నాజ్ఞ వహించి నిల్చి భూ 
కొంతుతనూజు రమ్యతనుకాంతులు -భావమునం దలంచి వి 
(భాంతి వహించి భావభవుపల్పవభ ల్లవిక ంపితాగ తిం 

జింతిలి యంతకంతకు నజేయవియోగపయోధిమగ్నయె. 


పగడా ల్దీద్దిన కోళ్ల దోమతేటి జాశ్వాప ష్టిమంచంబు పై 
జిగిజలారు మెటుంగుచాందినిసిరుల్‌ బిలు.ం బుజీదారుమేల్‌ 
తగటుంజిల్కు టొరుంగు తక్కియల నిద్దాపొన్నునం దర్చకా 
శుగపాతాహతచేతయై: బొరలు లేచున్‌ వంతలం జింతిలన్‌.. 


అమ్మక చెల్ల పిన్నతనమందున నే నభిమన్యుతోడుతం. 
బొమ్మల పెండిలాటలను (బొద్దులు బుచ్చి త దేకభోగమో 
హమ్ము లొకుమ్మ డుమ్మడిలునంత టిలో పల నిట్టి రాణివా 
సమ్ము విసమ్ముకోర్క విరసంబునకై ఘటియించె నక్కటా! 


నను పొత్తులో నుంచుకొని భుజించుట యేనె 
చెంతలేకున్న భుజింపలేదు 


DE 0 


మమ 


అఆ చి 


౨౬౪ 


అనిడు ౫ 


తాలాంక నందినీపరిణయము 


నాకు బోంకలను నే నందిచ్చితే గాని 
యత. డొంటిగా విడి మందలేదు 

సౌరభాదిసువస్తుచయములు ననువీడి 
యేకసాక్షిగ దా [గహించలేదు 

తోటిబాలురతోడ నాటపాటలనై న 
వెనువెంట నాజంట విడువలేదు 


దైవ మీనా(టి కెడబాప దల.చె గాదె 

యొంటిగా వానిమాని నన్నుంట జేసె 

నివ్వటిల్లిన నామేని జవ్వనంబు 

నడవిగాసిన వెన్నెల యయ నహహ! ౨౬౬ 


హా విధి మెట్టు సేయునొ (బియం బలరంగను వానిముద్దుకె 
మ్మోవిని పంటికొద్ది చవిముట్ట(గ |గోలుచు కౌ(గిలించి మే 
లౌ వలిగబ్బిగుబ్బ లురమంట;గ గమ్మి యనంగకేశి షం 
భావము జూపలేని యెల[పాయ మికేటికి కాయ మేటికిన్‌? ౨౬౭ 


వాని వయార మిట్టిదని వర్ణన జేయదరంబె నిగ్గునె - 

మ్మేని మెబుంగు కుందనము మించు మధ్యువతకోటి నంచు మే 

లేన కురుల్ల ణించు మృదులానన మాళశినొంచు. కౌనదే 

కొన(గరాదు నాకనులగట్టినబున్న వికేమి సేయుదున్‌. ౨౬౮ 


మత్సమసద్యయసు,( డభిమన్యవరుం డదిగాక రూపస్తం 

పత్సర సీరుహాంబకు (డు [పాణపదంబగు మేనబావయం 

చుత్సవ మొందుచు=డ(గ వియోగవళాస్పదమైన యిట్టి యా 

పత్సలిల|ప వాహ మెడబాసి కడంబడు బెట్టు దైవమా! ౨౬.౯ 
/ 


మునుపు సౌభదునకు నిజంబుగను నన్నా 

సంగెద నటంచు మాయత, సంతసింప 

వేడుకల మాట లొకకొన్ని యాడె గాని 

ముసలిమాయయ్య మరచెనో మొధటిమాట, ౨౭౦ 


ద్వితీయాశ్వాసము ౧౩౯ 


కం, 


ఆతా 


చం, 


అని తనలో తను కళవళ 


మెనయ(గ మనసిజుని వెతలు నినుమడిగొన- జ 


య్యన బొరలు లేదు బెగ్గిలు 
ననితరఘనతరవియోగహత మానస యై. ౨౭౧ 


ఊరకే తలయూచు నులికి దిగ్గునలేచు 
నిల్వుటద్ధము జూచు నేలవై చు 
చిలుకకూతల కుల్కు_ పిలువకనే బల్కు 
కనుల నశువు లొల్కూ గతికి నల్కు 
మరువేదనలజెందు మది తహతహ బొందు 
కళవళంబందు బెగ్గిలుచు గుందు 
విభవంబులకు రోయు వెడ(దకన్నులు మూయు 
దెస(జెడి ధృతి బాయు డిసల డాయు 


ద్దైవమును దూలు తగని వేదనల చారు 

నెలంతలను రువ్వు బొట్నవేల నేల దవ్వు 

కాంతుని దలంచు. దమిబయ ల్కౌ(గిలించు 

మదిని యెనలేని వేత(బూని మంజు వాణి, ౨౭౫౨ 


ఎవ్యరినే భజింతు నిక నెవ్వరి కీ వెత విన్నవింతు నే. 

డివ్విధ మెల్ల సాటిసతు లించుక విన్న ననాదరంబుగా 

నవ్వుచు నర్మగర్భవచ నంబులచే నను రెప్పనాడి తా 

రవ్వల రవ్వలంబరపు టంతియెగాక హితం బొనర్తురే ! ౨౭8 


చనువున నిన్నినాళ్ళు విడజాలని (బ్రేమ మెలంగియన్న చ 


-- క్కనివిభు( [బాయ(పుం దజీని కాంక్ష మెలంగనినాడు చెల్వ! శూ 


న్యనిలయమందు దీపమిడినట్ట నెగాదె తలంపు వీనితో 
వెనసెడి సుందరాంగి మునుపెంత తపం బొనరించీయుండెనో, ౨౭౪ 


అద్దిర వానిచక్కా(దన మమ్మక చెల్ల తనూవిలాస మా 
నిద్ద(పు జాశువా పసి(డినిగ్గులుజిల్కు. చొకాటమౌ బొమల్‌' 


(౧౪ం 


oe 


తాలాంకనందినీపరిణయము - 


దిద్దినరీతి నొప్పు జిగిదేరెడు కావిమెజుంగు మోవియే 
ముద్దుల గుమ్మ లుం గనిన మోహపయోధి మునుంగకుందురే. 2౨2౫ 


వానిముద్దుల మోవి నాన(గా మదినాస 

గొనుచు |గుక్కిళ్ళూరి కొన్నినాళ్ళు 
మెజు(గువాని యెడందయురము పొందిక ( జూచి 

గుబ్బలాము నణంచు( గొన్నినాళ్టు 
తళుకులౌ వానిచెక్కులాగాంచి యూర కే 

కోరిక నోరూర( గొన్ని నాళ్లు 
దినదినంబును వాని తనురుచు లని మది 

గొదలేని వెతనొంది కొన్నినాళ్లు 


నెదిరి చూడగ నేటికీ యద నొాదవంగ 

దై వవిథినే వియోగ మే తారసిల్లె 

నెటుల( గగుగొందు యెవరి నింకేమ నందు 

హితు లెవరు ముందు జీవనం బెట్టు గందు. ee 


అని యి తెబంగఎగ( జి త్తంబు చి తజాయ త్రంబై వియోగజనితవిరహదహన 
దాహంబునకు మోహంబు సాహాయ్యంబై. నిట్టట్టు నెట్టుబెట్టు నిట్టూ 
ర్పులం బిట్టదరి యెట్టకేలకుం బట్టులేక గొట్టుమిట్టాడుచు - నంతకంతకుం 
దురంతక ంతులతాంతకుంతాహతస్వాంతరంగంబున నింతింతనరాని 
చింతాసాగరం బనివారితంబై. పెల్టం బెల్లగిల వెల్టిగొన నల్హగుద్దులం 
దల్బుకొని మేరన్మీరిన విచారంబుచే నళుకుబెళుకులం దుళకించి తమ్ములం 
దొమ్ములా(డు కందమ్ముల కందమ్ములగు క జ్ఞలమ్ముల కజ్జలమ్ములుగా | 
నెమ్ము లెక్తి మెజుంగుం దొజఅంగం జేసి లసదరుణతరతరుణ సరసీరుహపరి 
మాణమ్ములగు దృక్షోణమ్ముల జెన్నారు కన్నీరు పూర్ణంబులై తూర్ణంబున 
వెడలి కర్ణయుగాకీర్ణం బగుట-త నుతాపప్పటపాక స్వర్ణక ర్ణావతంసంబుల 
గదయు బదునున వగలం బొగల బొగడు పొగలెగయ సుందరకరార 
విందంబునం గప్పు కొప్పపష్నశింపం గప్పు కపురంపు( బుప్పొాడుల నొప్పు 
గొప్పవిరిసరులం ధొరల,  మబ్బునుబ్బునం గెబ్బు వేజీభ్లరంబు వీడి 


ద్వితీ యాశ్వానము అ౪ణ 


కం, 


కం, 


యవయవంబు లాచ్చాదింప- సంచ రితనిఖిలగ హగణగణంబగు గగనం 
బవిసి పయింబడు తెజంగునం దోప-నిఖిలాంగంబుల బొడము పులక 
సస్యాంకురంబులకుం (బవహింపం గటిన జల్మపవాహంబునం (బతి 
i యు 
క్షణజనిత స్వేదకణగణగంగాతరంగంబులం దొజంగనీకం గుదిజించు 
ఘటతరణీ(పతిభం దనజీ-పయంటం దొలంగి మెజుంగు బహిర్గతంబౌ 
శాతకుంభకుంభో పమానవిజృంభితకుచకుంభంబు లు త్తంభంబులు(గా 
శూలిఫాలాభీలకీలాజాలభూ తీకృత చేతో జాత వియోగ జనితాకులతం దల్ల 
డిల్లి జాబిల్రిం బట్టి బిట్టుళోకించు రతీకాంత తెజంగున నొక్క నెలజాలం 
రా (స) (on & 
దిద్దిన మెణుంగుటరుంగునన్‌ మేను జేర్చి మనస్సంగజాగరకృళశ త్వాద్య 
ది (11 
ఖిలదశలం గలంగుచుండునంత = ౨౭౭ 


తనలో దా నభిమన్యురూపములనే ధ్యానించుచుం జూచిన 

ట్టనె మెచ్చుం బొలయల్క-( జెందు మది వేడ్క- న్నవ్వుచుం బల్క-రిం 
చును దర్కించును లజ్జ జెందును చలించున్‌ చిత్తము న్మిల్వరిం 

చును మేలెంచును దిక్కు_లెల్ట( బరికించున్‌ మిథ్యలం చెంచుచున్‌, ౨౭౮ 


ఏతాదృళగతి చేతో 

జొతళర(వాతపాతచకితా త్మకయె 

శాతోదరి భీతిల/గ వి 

నీతాదరు లగుచు. జేరి నెచ్చెలు లెల్లన్‌, ౨౭౯ 


బాలా యీలాగున రవ 

మేలా! మేలాయె చిత్తమేలాగో నీ 

మైలాగో ! నీలోం గల 

యాలోచన దెలియ బలుకవమ్మా ! కొమ్మా! ౨౮౦ 


ఎన్నండులేని వింత యిపు డేటికి నీవలపంతి మున్ను రా 
కన్నియ లింతవాంతక ముగా, మదిచింత యొకింతబూని. మేన్‌. 


Ce. 


చం. 


రైనా 


క్షం, 


చం. 


ఆలాంకనందినీపరిణయము 


మిన్నతికొంత గాసిల(గ మిక్కిలి యింత గొబంత( బూనుటే 
యెన్నని సంతకాంతలిక యెంతవిసంతల నెంతురో సఖీ, ౨౮౧ 


పెనిచినచిల్మలం దజిమిపెట్టెాద పమి?[యనుంగు చేండెలన్‌ 

వెనుకకు నెటైదేమి? నిను వేమరు లౌందు మరాళశారికా 

గణముల దిటై దేమి?కసుగందని నీనిజసోయగంబు (కొ 

న్ననవిలుకాని కాకల నణంగి కరంగదొజంగె దక్కటా! ౨౮.౨ 


ఇంపుగా నమృతంపు నింపంగా తానముల్‌ 
జెంప(గా వీణ వాయింపవేమి ? 
కన్గమ్ములకు(జూడ నందమ్ముగా మంచి 
గందమ్ము మేన నలంద వేమి? 
దిటంబుగా తలకటుచుటున కలి 
టు టు యట్‌ 
గొట్టుపూవుల దండ, జుట్టవేమి? 
నిర్ధంపు కొమ్మించు టద్దంబు చేంబూని 
ముద్దుమోమున బొట్టు దిద్ద వేమి? 


కలికి!కపురంపు( బలుకులు జిలుకుపలుకు 

లొలుక చిలుకలపిలుకల కలరవముల 

నింపుమీరంగ( దెలియ బోధింపవేమి? 

మహిని గలదె నీవంటి మచ్చెకంటి ? ౨౮౩ 


ఇంటంగల బలు పెన్నీ ధీ 

వంటి నరాత్మజు(డు నీకు వరు(డౌటయె క 

నంటి మిక వేరె కోరిక 

పంటలకుం గొదువయేమి?బాలేందుమునీ | ౨౮౪ 


మనమున నీవు వేర నొక మానవనాథకుమారు. గోరి యి. 


ప్పెనువ? లం గృశించి నుతి భీతి వహింళెదొ గాక పార్గనం! 


ద్వితీయాశ్వానము థళ8 


కం, 


కం. 


దనుని వియోగ మోహపరితాపము నొందెదొ?మున్ను నిన్ను జూ 
చినగతిగాదు నీవెడ(గుచిన్నియ లెన్న విచిత్ర మయ్యెడిన్‌. ౨౮౫ 


కన్నియల నెందజేనిం 

గన్నారముగాని సిగ్గు గడకొ త్తి మదిన్‌ 

మున్నరి కెలగొన్న సతిం 

గన్నెల నెందైన జూడ(గా లే దబలా! ౨౮౬ 


(పోడవుగావు జూడ( బసిపూ(పవు నేటికి పల్టునెత్తి మా 
టాడ(గలేవు యీగతి గయాళశితనం బొనరింపకమ్మ నీ 
వేడుక లెల్ల మేవ నెరవేర్చెద మమ్మ పసిండిబొమ్మ నీ 
తోడిది నమ్మవమ్మ మము [దోయకుమమ్మ కురంగలోచనా! ౨౮౭ 


మత్సుతకుం [బియాప్తి నభిమన్యు(డె భర్త యటంచు రాముండ 
త్యుత్సుకతన్‌ వచింపుటది యొక్క_టెగాదు సుభద్ర నీయెడన్‌ 
వత్సలతం గుమారున కవశ్యము. బెండ్లి యొనర్చు కోరికన్‌ 
హృత్సుఖలీల వర్తిలగ నింక విచారము లేల మానినీ! ౨౮౮ 


అని ధైర్యోక్తులు నెచ్చెలుల్‌ బలుక (గా నంభోజసొగంధి నె 

మ్మన మెంతే దిటమూని యాశ(గొని వేమారున్‌ |బియాధీనజిీ 

వనయై యొక్క-నిమేష మబ్ద్బము|క్రియం భావించుచున్‌ మీనకే 
తనబాణానుభవ[పభీతి మది సంతాపించుచున్నంతలో, ౨౮౯ 


ఇవ్విధమున శ శిరేఖయు 
నవ్వడుపున నృపుండు మానసానుభవముల 
న్నెవ్వగల వొగిలి రన(గా 


నవ్వలిక థ( దెలుపు మనుచు నధిపుల డడుగన్‌. ౨౯౦ 


ధం శా టా 


చం. 


ఆలాంకనందినిపరిణయ ము 
ఆశ్వాసాంతము 


పారదశారదా[భ్రదర పంక జకుందపటీర మల్లికా 
నారదచం|ద ఖండ హిమనాగకు లాధిపరౌహిణీయమం 
దారమరాళ చందన విధాతృసతీశరతాహార డిం 


డీరసురాధ్యజిష్టుక రట్మిపతిభాచృయశళ ఇ పరీపితా | ౨౯౧ 
పంచచామరము -- 


పురందర | పభృత్యమ ర్త 
పూజితస్వపత్క-జా! 
మరందతుల్యవాగ్విలాస 
మంజులాన్యనీరజా! 
అరిందమ్మపతాపనిస్తు 
లాయతస్ఫురద్భుజా! 
ధురంధర(ప్రభాపతంగ 
తుంగమంగళ ధ్వజా ! బి౯౨ 


నాగ బింభయు, 


ఖరకరకోటిభారవరకారణ 
భవ్యదయారసౌమఘదు 
వ్మరమదవై రిదూరకర 
సారస విస్ఫుటితాగళోభనా ! 
సురవర మేనసారధర 
శూరక విస్ఫురితారభావితా 
స్థిరఖగ మోదకార, భవ 
సేవనఘట్లనవాదోకోవిడా! * * ౨౯8 


ద్వితీయాశ్వాసము 





చ ఖరకరకోటిభారవరకారణభవ్యదయార సౌ ఘదు 

ష్కరమదవై రిదూరకరసార సవిస్పుటితాగళోభనా ! 

సురవరమేనసా రధరశూరక విస్పురితార భావితా 

స్థిరఖగ మోదకారభవ సేవనఘట్టనవాదకో విదా! (౨-౨౯౩) 


10) 


౧౪౬ ఆాలాంకనందినీపరి ణయము 


మ. ఇది శేషాచలనాయకాం[ఘయుగళీ 

హృష్టాత్మ (శ్రీ వాసవ 

ర్యదళ ద్వేంకటరాఘవా[గణియవీ 
యస్వచ్చమౌద్గల్యవం 

శద మో భావనవర్యపు తనరసిం 
హాచార్యవాగ్యూషణా 

స్పడతాలాంక సునందినీప రిణయా 
క్యాసద్వితీయం విలన్‌, ౨౯ ౪ 


ఇది. 


(శ్రీ మచ్చెషధరా ధర సౌధవీఢధీవిహరణ వేంకటరమణ 
చక్షుర్విలక్షణా కీజకృపాక టాక్షవీక్షణాపరిలబ్ధ 
లక్ష్యలక్షణానవద్యవిద్భావిలాస గ్రీనివాసగురు 
చరణస్మరణాభ్యసనర సనావికాస నిస్తుల్య 
కల్యాణసాకల్య మౌద్గల్యగోత 
పవ్శితభావనాచార్యపు[త 
పర్య|తయకై ౦కర్యవిధాన 
వేంకటనరసింహార్యాభిధాన 
[పణీతంబై న 
తాలాంక నందినీ పరిణయం 
బను 
మహా[పబంధంబునందు 
ద్వితీయాశ్వాసము 


కం, 


కం, 


శం, 


చం. 


కం. 


తాలాంకనంది నీపరిణయము 
తృతీయాశ్వాసము 


(శ్రీరమణీకుచయుగఘన 
సౌరమృగీ మదసుగంధ చర్చితవక్షా ! 
చారుసుమశరసదృ్భకా 
సారససద్భకశాక్ష శేషశై లాధ్యతా | 


అవధారయ! జనమేజయ 

నవథామనిధి పతాపునకు పెలుం డ 
వ్యవధాననుగ సుధాధా 
రవిధాయకసూక్తు లాదరంబున బలికెన్‌, 


ఆంతట శ శిరెఖగృహా 

భ్యంతరమున కుసుమతల్పమందు నొజీగి య 
క్కంతుశరకుంత సంతతి 

కెంతో మది చింతనొందు నింతటిలోనన్‌. 


నునుబిగురున్‌ ఫిరంగి సుమనోరజమన్‌ వడియందు నింపి [గ 
క్కున విరిగు త్రిగుం డొకటిగూర్చి పరాక్రమ మగ్ని జేసి యం 
గనక్కచదుర్గ సీమ గుటీగా వలరాజుసిఫాయివై చె ఫె 

ళన శుక శారికాదిభటులున్‌ వడి లగ్గల కెక్కి యార్వ(గన్‌. 


ఆయేటున కోర్ణక నహ 
హా!యని తమిసోలి దుర్భరా యాసమునన్‌ 
జేయు నుపాయములేక ని 
జాయతనమువెడలి చెలుల కగపడకుండన్‌, 


శ 


౧౪౮ 


కం. 


వా 


తాలాంకవందినీప రిణయము 


పనిగలరీతి మంచ మొకపట్టియ చేతుల నూత జేసి చి 

వ్వున వడిలేచి మేల్ముసు(గు బె వొందికవై చి కటిం జెలింపు వీ 

డిన నెదకొప్తు వీపున నటింప(గ లే(జెమటల్‌ దొజంగ త 
న్వెనుకొను కీరశారికల వేసరిదిట్టుచు నూర్చు లొట్టుచున్‌, జః 


వెపు విడి తానొకర్తుక 
యురుతరవేదనల నంతికో ద్యానమునం 

జరియింత మను దలంపున 

దరలెం దరళాక్షి మన్మథ పేరితయై. జ 


ఆరామపు| త్రి యనదంగు 
నారామామణి గృహాంగ ణారామమునం 

ధారాధరమ్ములోపల 

నెరమ్మదలతిక జొచ్చినట్టుల( జొచ్చెన్‌. లా 


పిడు(గులవలె వన్నపియరావ మదలింప 

పులులెట్ట కేకు లద్భుతము నింప 
మపరాగము కంటకములై యడు(గు లంట 

సుమములు మన న్మథాస్త్రముల గెంట 

గండుతేంట్లు తుపాకిగుండులై యెద దాక 
నలసమీరము సోంకుండగుచు. [దాక 

పల్పవంబులు వాడి జల్రీటల్సై (గుచ్చ 
వలిగప్పురము ధూలివలెనె పచ్చ 


తిరిగి తిరిగినచోట్టనే. యరింగి యరి(గి ' 

తడసి బెడసిన గతి యుడ్డుకుడిసి జడిసి 

గొదల బొదలుచు మల్లెపూ(బొదల మొదల 

దీనగతి కోర్చి యొక్కచో మేను జేర్చి. జా 


ఉలుకుచు నుస్సురంచు దలయూచు( దగన్‌ వలవంత(జెందు బె 
గిలు మదిలోన బొక్కు బులకించు నగుం [బలపించు (సుక్కు ని 


త పతీ యాశ్వాసము ౧౪౯ 


కం, 


ee 


క్షం, 


కం, 


శ్చలత వహించు చెమ్మటలు జార (గ నూర్చు చలించు గద్గగా 
కులత వహించు నుల్కు వెళత(గుందు( గనుంగవ నించు భాష్పముల్‌ . ౧౦ 


ఇటు లనివారిత విరహో 

త్క-టజనిత్మశమను మదిని కటకట(బడి య 

క్కుటిలాలక దిటమోపక 

సొటసొట కన్నీరు వడపుచుం దనలోనన్‌. ౧౧ 


మొగిలిరేకుకటారి మొననాట రొమ్మున 
గుమ్మి (ప్రాణమ్ము బోజిమ్ముదాన 
తుంగమై బొంగు గొజ్జంగి కాలువలోన 
నుంకి గుభీలున దుంకుదాన 
బూవుదండకు గుజ్జుమావికి నురిగూర్చి 
కొంచక మెడ 'బిగియించుదాన 
తేంటటతేనియలోన గొటమౌ కపురంబు 
మెదపి సాహసముచే |మింగుదాన 


గాక యీకీకిలబలాకలోక కేకి 

కోకమదచంచరీకశారీకదంబ 

మేకమై పెకొనుచును బికాకు (జేసి 

దాక యీకాక కెటు ముందు దాళుకుందు. ౧౨ 


బెడిదమగు తుంటపిల్తుని 

యడిదంబుల కోర్యలేక నారటచే ని 

క్కడ కేయగుదెంచు టమ్ములు 

వెడలిచి కొత్టొతి నట్టి విధమై దోచెన్‌. ౧౩ 


ఈలీల వియోగానల 

కీలాజాలానువేలకిలితయౌ త 

ద్చాలామణి బొడ? గానక 

నాలో నెచ్చెలులు భయసమాకలితమతిన్‌ , ౧౪ 


౧౫౧ 


కం, 


ed 


ad 


తాలాంక నండినీపరిణయ ము 


అచ్చటి రత్నపంజగములందలి చిల్కలు కాంతవార్త వా 
[కుచ్చి వచింప(గా మదిని కేవల మారిని వారిలోన వా 
రచ్చెరువందుచుం గట కటా పసిబాలగృహంబుబాసి నే 
డెచ్చటికేంగె మనకి కేమి యుపాయ మటంచు నెంచుచున్‌, ౧౫ 


అయ్యను(గుం జెలు లందజ 

లయ్యయ్యో మోసపోతి మని బెగ్గిలి దా 

మెయ్యెడల నిలువనోపక 

తొయ్యలి నందంద వెదుకదొణగిరి వనిలోన్‌. ౧౬ 


చెలి యీక[ప(పు( దిన్నెలెక్కి పవళించెం జూడుడీ గుజ్జుమా 

వుల నీడం జరియించె గాంచు. డిదిగో పున్నాగకుంజాంతరం 

బుల గూర్చున్న దెజుంగు(డీ యిట విధు పోద్యచ్చిలా వేదిక 

న్నిలిచెం గన్గొనరమ్మ జాడ లిటు నిర్ది|దొ ప్తి జూడం దగున్‌, ౧౭ 


సొపానముల నెక్క జాలనిబాల యీ 
కృళకాద్రులెట్టు లెక్కియు? జరించె 
సుమలత లొరయ నుస్సున నూర్చు బో(టి యీ 
మరు(గుపూ(బొదరిండ్లు జొర(గనోపే 
వల్పకీధ్వని దల్హడిల్లు ముద్దియ యెట్లు 
య (sp) లు టి రా 
కోకిలల్‌ పెల్లార్చు ఢాకకోర్చె 
౮ 
సుర(టీల వినర వేసరటజెందెడి ముగ్గ 
యోగాలిధూ కుల కెట్టు లోపె 


ముంపునిద్దంపునొంపు తా కెంపుటిండ్డు 
జొచ్చి కనువిచ్చి మెచ్చనిమచ్చకంటి 
బెట్లుక లిగొటుచెటుల చుటుముటు 
వ ద్‌ టి ట్‌ కు 
లెట్టు దిరిగెనొ బొట్టిరాపట్టి యిపుడు. ౧౮ 


మూ(లై పధికహృద్భీక రంబులు గాంగ 
కోకిలానీకముల్‌ గేక లేళ్ల 


తృతీయాశ్వాసము ౧౫౧ 


తే.గీ, 


తొ 


౭ 


తుమ్మెద ల్బలు దుమారమ్ము లేపుచు బయల్‌ 
గమ్మి రుమ్మని తలది మొనర్చ' 
బీలతెమ్మెరలు మేనెల్ల చిల్లులు వోవ 
ష్‌ లు ధా 
చల్లనై బెల్జుగా నల్దుకొన(గ. 
గప్పురంబుల బూదిపుప్పొడు ల్లొప్పలై 
జిప్పలా గుప్పున నప్పళింప 


నింటను చిరంటు లెవరు లేకుంటవలన 
జంటవిడి యొంటరిగ కోనవెంట దిరిగి 
తుంటవిల్బ్భంటతూ(పుల నంటి యెంత. 
గంటకించెనొ గదరె వాల్గంటులార ! ౧౯ 


లలితమృణాళ నాళ మ్ము లచ్చట జూచి 
చెడుగు( జిల్వ లటంచు జడిసె నేమొ ! 
కోకిలంబులకూక లాకులంబు లొనర్ప. 
జెనుభూతము లటంచు బెదరెనేమొ ? 
కారుపూ(బొదల మయూరంబులను జూచి 
సో(కుమూ(క లటంచు సొలసెనేమొ! 
గుంపుమావిజిగుళ్ళుజొంపంబు గనుంగొని 
వనహుతాశనియంచు వణ(కెనేమొ ! 


లీలచేనైన [కొన్ననవాలుజోలి 

మూల మెజు(గని యిప్పసిబాలకీ వి 

రాశి. దూల(గజేసె యీవేళ గోల 

నెందువెదకుదమని భయం బంది గుంది, ౨౦ 


సురపొన్నమా/కుల జోడుల నీడల. 
జెలుశొంగు కలిగొట్ల చెట్టపట్ల 
పాటల్యదుమముల తో(టలమాటుల 


ఒలితవాస :లికాలతల జళల 


౧A. 


కం. 


gm 


తాలాంకనందినీప రిణయము 


నురభితసురసా లతరువుల మరువుల( 
గీడావినిర్మితగిరుల దరుల 

సారస | పథితమౌ సరసుల సరసుల 
బుష్పాసవములొప్పు పొదల మొదల 


నారయుచు వేర నొకమేర సౌరభ[ప 

పూర లతికాకుణీర విస్పారచారు 

సార సుమనోరజా ప్ర శృంగారవేది( 

జేరి బొగలెడి సీరికుమారి నెదుట. ౨౧ 


ముసుకుం బాయంగ దోచి నల్లడల నెమ్మోమె త్రి వీక్షించి లో 
నుసురంచు న్మరునంప చిచ్చటకు నిట్టూర్పు ల్విడంబింప దృ 
గ్నిసజాతంబుల బాష్పము ల్లొరగ కంపీభూతసర్వాంగయె 
యసిధారాపథరీతి దల్లడిలు నయ్యచ్దాక్షినిం దవ్వులన్‌, ౨౨ 


కాంచి యుదంచితధ్రైర్యస 

మంచితమతి యంచలంచ లట బొంచి నిదా 

నించి సమీపించి సతీ 

సంచయము లొకించుకన్‌ విషణ్ణహృదయలై.. ౨౩ 


ముత్యపు(జిప్పల( బొలుచు కెంపులరీతి 
కనుగవ లరుణత గాంచు పేమి ? 
హోమకుంభనుల మో సెత్తు నీలము లట్లు ' 
పాలిండ్డపులక లేర్పడుట లేమి ? 
శంఖరాజము వ|జశ కలము 'బనులీల 
గళ మున సర్యాయక తము లేమి? 
కప్తుమబ్బున మరకతము లుట్టినభంగి 
జడ వీడి వెం[డుకల్‌ జెదురుటేమి? 


యనుచు వీస్మయమున నహహా! యటంచు. 
దర్జనీన్య స్త నాసికాళలము లమర 


తృతీయాశ్వాసము ప ౧౫ 


తే, గీ, 


చం, 


క్షం, 


నతివిషాదభ యావృతస్వాంత లగుచు 
చుట్టుచుట్టుక వెజ(గంది చూచి చూచి. ౨9 


వెడవిల్లుని ఫిరంగి వెడలు నీరనజారు 
కన్నీరు పన్నీటం గలయం దుడిచి 
తమి మీక్కు.టంబై న తల కెక్కి సుడి! గొను 
గతినున్న పెన్నెజుల్‌ గలయ దువ్వి 
చనుజక్కవలుబెట్టు పెనుగుడ్డులో యన 
జిక్కుజెందిన సరు ల్చక (జేసి 
యహరహం బనురాగలహరి బయల్ఫొంగు 
పగిదిజారిన కావి'పెట దిద్ది 


జివురులవ్వట్టి మావిని జెంగలించు 

సరణి జెదిరిన మణిసరు లృవరపజచి 

కౌగిట గదించి బొదవుచు గార వింఛి 

చనువు నొనరించి తనుతాపమును హరించి. ౨౫ 


ఫలము లలరులు కింజల్క_ములును గొన్ని 

మించు(బోడికి మైసురాళించి వై చి 

బొమలసందున గపురంపు బూది వెట్టి 

కంఠ సీమను శురువేకుగటి యనిరి, ౨౬ 


కులుకుమిటారి గబ్బివలిగుబ్బలు [గాగి మెలంగనేల [కొం 

దళుకుపసిండి వన్నెల సడల్బెటి మేను గలంగనేల క 

న్నుల నునుగెంపు చెంపల బెనుంగ(గనేల మెజుంగుకప్పు న 

నల జెదరంగనేల లలనా నగుబాటిదిగాదె బో(టికిన్‌, "' ౨౭. 


తెలుపంగరాదో మా కది 
తెలియంగా రాదొ! తెలిసితే పనిగాదో? 


er x 


ళా 


తే, గీ, 


భాలాంకనందినీపరిణయము 


తెలియుటకు మాకు వలదో! 
తల(పునకున్‌ రాదొ! తెలుపతగ వదిగాదో? ౨౮ 


ఇమ్మెయి ముమ్మరంపు వెత నేటికి గుందెదవమ్మ యివ్వనాం 

తమ్మున హంతకచ డిన పదమ్ములు నొవ్వ( జరించెదమ్మ చొ 
క్కమ్మగు నెమ్ముగమ్ము కసుగందెగ దమ్మ రయమ్ము లెమ్ము మా 
యమ్మ మనమ్ము నుమ్మలికనందక సమ్మతిలమ్మ కొమ్మరో? లలా 


| 


చండాలు లౌచు కుజససంగతి మధు 
పానదుర్మత్తు లీ|భమరకములు 
పాంథభీతీ | పదార్భటు లొనర్చుచు హరి 
(పద్వేషుల్నైన యీబర్షిణములు 
కాలాకృతిని పలుగాకులలో( బుట్టి 
పంచమరీతులీ పరభృత ములు 
ఘనవిముఖత్వంబు గని విషావాసులౌ 


జాలపదంబు లీ సరసీజములు 


పుణ్యతరులను ఫలభంగ ముల నొనర్చు 

పక్షపాతంబులీ శుక! పకరములకు 

భావమున భీతలేక సీవేవిధమున 

ధీరమతి నుంటివమ్మ బంగారుబొమ్మ! 80 


మదనసమానమూ ర్హి యభిమన్యు( డనన్యమనీషి యెల్లి నేం 

డిదె నిను కూర్మి బూని వరియించగలండు నిజమ్ము నమ్ము మో 
మదకలహంసయాన వినుమా! యనుమానము మాని పూలుగో 

యుద మికలెమ్ము రమ్ము వని నుత్సవలీల జరింప(గా దగున్‌. ౩౨ 


అని యను(గుంజెలు లావని 

తను తనుతాపంబు దీర్పదగు మాటల నె 

మ్మన మనుమతింప నన జ 
వ్యని వనితలతోడ గూడి వనిలో. జొచ్చెన్‌, కివి 


తృతీయాశ్వాసము ౧౫౫ 


సీ. తేటకొటుకదీటు మేటికొప్పుల నీటు 


తేటికూటువుల జంరూట మణ(ప 
తళ్కుక[పము లౌల్కు కల్కిపల్కుల కుల్కు 
చిల్కపిల్క_లకు మేకుల్కజూపు 
సిరి పాపులను జూపు నెజజూపు సుమచాపు 
తూ(పురూపుల నేపు మాపుజేశు 
నివ్యటిల్మ వంంపు నవ్వులై యవ్వల 
దవ్వుల పువ్వుల రవ్వజేయ 


లతలకన్నను తనుమృదులతలు గొన్న 

వనిత లందరు జొచ్చి యవ్వనితలమున 

నిరతిశయమానసానందనిర తిజెంద 

జూడ నొకవింత విహరింపుచుండి రంత, కికి 


దిగువరాలినపండ్లు దేరిజూడక నుండె 
పతితవస్తుస్పర్శ పాప మనుచు 
సుమనికుంజంబుల( జొచ్చి మెచ్చక నుండె 
చండాలులకు నీవాసంబు లనుచు 
చేముట్టి కుసుమముల్‌ జిదుమగోరక నుండె 
రహ రజస్వల నంఓరా దిటంబు 
తలిరుటాకుల పందిరులను నిల్వక నుండె 
గురుమధు[పియసక్తి గూడదనుచు 


తల(చియో లేక నాథుని వలచియో, మె 

యింగుటో(డి వన కీడకుం గడంగ 

కున్న భావం బెరింగి యక్కన్నె లెల్ల 

వనవిహారంబునకు బాశిమొనయ( 'జేసి. 3౪ 


తేంటుల( బారద్రోలి విరితేనెరుచు ల్లని (గోలి పూ(బొదల్‌ 
మాటికిదూరి సౌరభసమ| గసుమమ్ముల నేరి పుస్పాడుల్‌ 


ORE 


చం. 


ee 


తే.గీ, 


బన 


తాలాంకనందినీపరిణణుము . 


వేటులనాడి యుండొరులు వేడుకగూడి మరాళకోటిస 
య్యాటల( గొల్చి యవ్వనవిహారము సల్పి రనల్పలీలలన్‌ , 8౫ 


చెలువగుడాక పందిరులచెంగటి |కొన్నెలరాల దిన్నెప 

జ్జ నెరిగుజ్జుమావిగమి చక్కనిగొజ్జ(గితేంటనీట వా 

కలదరి కుందకుంజలతికానికరంబుల నీడగుంపు గుం 

పులుగొని వేడుకల్నిగుడ |పోడలు |క్రీడయొన్గర్చి రవ్వనిన్‌. “క్ర 


ఎలు(గె త్తి యొండురు బ్గలయ దా బిల్చుచో 
కలకంఠకలకంఠ ముల నదల్సి 


మంద|పచారలై. యదంద మెల(గుచో 
కాదంబకాదంబగర్వ మణంచి 
పచరింపుచో కుచపా? పెట దొలంగ 
చక చ[కస్ఫురచ్భ్చాయ నొంచి 
వాతెజ అదలవాక్సాతురుల్‌ బిల్కుచో 
టి) 
(పతిబింబపతిబింబ పటిమ నెరపీ 


ఒక రొకరిగేరుచో పకాపకను నగవు 

లలర దాశమములబోలు నలరదాళి 

కాంతలు జెలంగ మెల(గి రక్కాంత లధిక 

యౌవనోత్సాహవబన జేసి యవ్వనమున. . 3౪ 


మరుమావుపిండ్డు (గుమ్మరు మావిపం డ్లనే 
కములు గారాపట్టి కాన్కబట్టి 
గములు గానలరు పూగములగోసి పడంతి 
భావం బెరింగి 'యుల్ఫా* లొసంగి 
కేసరంబులనొప్పు కేసరంబులు కొన్ని 
నాతికోరిక మెచ్చి 'నజరు' లిచ్చి 
కోకిపల్ధ్థవమంట గొననిపల్పవ మంట 
సంబు లెల్సనుజూపి [భమత రేపి 


తృతీయాశ్వానము 


న 


cm 


కోం, 


Pod 


యిదిగొ గొజ్జంగిపన్నీటి యేటితేట 
నీట నానాట నాటుపూ(దోట మాటు 
చోటులనుచును జూప నచ్చోటు వెడలి 
వని జరించెను (పోడజవ్వనులతోడ, 


చలితాంఘిద్వయనూపుర 
కలనాదార్భటులు విమలకానారచర 
త)_లరాజహంసవితతుల 

చెలిమిం గొనజేర బిలుచుచెలువు దలిర్నెన్‌. 


ఈచంపక|దుమం బెక్కి పూల్లోయవే 
ఖంజనేక్షణ నీకు గలదు బీతి 
యాదాడిమఫలంబు లెక్కి చేనందవే 
శుక వాణి నీకు నించుక య పేక్ష 
యీగుజ్ఞులేమావి యిగురులే గోయవే 
కోకిలమృదువాణి నీకు కోర్కె 
యీపూవు(బొడిదిన్నె పై పవ్వశంపవే 
యలివేణి నీకు మహాదరంబు 


కొమ్మ మీకోర్కెగని తెల్ప కోపమేమి 

పై కగయనేమి+ముఖ మెట్టబార నేమి? 
యిటుల కన్నుల కెంపుదయింప నేమి? ' 
మజటీ మొరయనేమి? పోరె మీ మనసుకొలంది. 


వనితామణు లేగతి య 

వ్యనితావుల నెరయు కోర్కె. వాటిలని కుం 
జనితాంతవిమలసౌరభ 

జనితానందమున [బొద్దు జరుపుచు |క్రీడన్‌. 


శుకవాణిమావికొమ్మకు తారసిలె బిం 
బోలి నీవచ్చోట నుండకద్ము 


వరా 


కె 


౪0 


౪౧ 


౧౫౮ 


గ్రా 


చం. 


తాలాంకోనందినీపరి జయీము 


గజయాన విరిమా(కు గవి సేను శతపత 
నేత్రి నీవచ్చోట నిల్వకమ్మ 

ఘనవేణ |క్రీడానగము జేరెను మరాళ 
యాన నీవచ్చోటి కరుగకమ్మ 

భుజగరోమాళి యిప్పుడె తొగల్‌ గొననేగా 
చం[దాస్య నీవిందు జనకుమమ్మ 


యనెడు సతితోడ వేరొకవనిత జూచి 

మోస మికనేమి?సాంక వామోదలసమ 

సింహమధ్యలు పావనచ్నితచరిత 

లజ్బవదనలు వీరికేమనుచు బలి తె, ౪౨ 


కొందఆయ కౌ(దీ/గె లందంద జలియింప 
లతికొవితానముల్‌ లాగి లాగి 
కొంద అున్నతకు చగుచ్చుంబులు వడంక 
మంచిపూ(గుత్తులే (దుంచి చుంచి 
కొంద జిడుంగు జిగుళ్లు తొ|టుపడంగ 
కిసలయంబుల నెల్ల గిల్లి గిల్లి 
కొందు భుజమూలగురుహేమరజ మొల్క 
పుప్పొడు ల్ప్బయలంట గుప్పి గుప్పి 


పాణికిసలా ధరోష్టబింబభుజనాళ 

ముఖసరోజంబులకు తూంగి మూ(గు పైక 

శుక మరాళాశులకు ఖీతి జొక్కి. జొక్కి 

సతులు పుష్పోపచయకే? సల్పి రపుడు. ౪9 


ముగుద యొకర్తు సూనశరముల్‌ చెజుకున్విలు. బూని బొడ్డునం 
దిగురుకటారిదాలిచి యహీనకుకాలిమరాళ కోటిలో 

నెగురుచు నేమనోభవు(డనే యని కామనులెల్ట భీతిజెం 

దగ బెదిరించె యొవనమద్యపమవంబున [దుళ్లి యాడుచున్‌. బళ్లు 


తృతీయాశ్వాసము అప జా 


చం. 


em 


కం, 


c= 


కురులు జడల్‌ బడం గలయ గూజిచి పుప్పొడిధూళి మేన న 

చ్చెరువుగ దాల్చి దానజుతచిక గ్రానిమల్లెసరాలుబూని క 

ప్పురము లలాటపట్టికను బూతిదలన్విరిగు త్రినించి నే 

హరు(డ నటంచు దానిభయమంద(గ జేసె నొకరు గమ్మరన్‌. ౪౫ 


చరణాహతి నశోకతరువు నొక్క_పడంతి 
పొదిగింట కరవకంబును నొకరు 
నూరువుచే సింధువారమ్ము నొకలేమ 
కనుచూపులను తిలకంబు నొకతె 
చేజాచి సహకారభూజంబు నొకయింతి 
యుమి యుచు వకుళంబు నొక్క_బో.టి 
గానంబొనర్చి (పేంక ణము నొక్కవధూటి 
పకపకనగి పొన్న నొకలతాంగి 


ముఖవిదీ పిని చంపకమ్ము నొకభామ 

కలికి పలు(కులగో(గు నొక్కపికవాణి 

యలరు లె త్తించి రాయావిహారగతుల 

బయలుపడనీక దోహద[కియలు నెజపి. ౮౬ 


మజి యవ్వన మెల్లను ది 

మ్మరి యెవనగరిమ జెల(గ మహిళామణు అ 

వ్విరిబొదల బొదలు మహిమలు 

విరిబోణికి వేరువేర వినబల్కి- రొగిన్‌. ౪౭ 


మల్రికావల్లికాతల్ల జమం జరీ 
మధుమదానందితమధుక రములు 

సహకారఫల పూర సారసుధాహార 
చంచద్యనీశుక సంచ యములు 

కాండజాతాహీనషండ జాత గాస 
లోలమ తమరాళ బాలకములు 


DE. 


తే, గీ, 


చం. 


కం, 


తాలాంకనందినీపరిణయము 


నవరసాంచితసుప ల్హవర సాస్వాదశా 
కాక లీకృతమద కో కిలములు 


కృత గిరి స్రవనిర్ధ రోద్ధుతనినాద 

వనదగర్ద భమానటద్వనమయూర 

వితతులను జూడు మంగళ విమలగా! తి 

పంకజాయతనే క్రి తాలాంకపు తి. ఇరా 


మంగళము లలరు నీవా 

లుంగనులకు శంబరంబులో(బడి భీతిం 

జెంగునను బజచె చూడుమి 

రంగద్గంగాతరంగ రమ్మ[తివ+. భా 


భవదధర సీమ బీంబవి| భాంతి దోచి 

శుకనికాయంబులెల్ప గాంచుకొని తిరుగు 

చున్నవిక జూడుమమ్మ స్త్‌ కన్నులెత్తి 

కుందకుట్మలరదన రాకేందువదన. ౫ం 


కాయజు( డవ్వియోగులకు గల్లు రుజన్‌ హరియింప డాగులన్‌ 
(పేయనిజ[పతాపశిఖి [వేల్బు సలాకులలీల ర_క్తిమ 

చ్భాయలపల్దవంబు అతిసొందములై తరులం జనించె' చూం 

డీయడ పద్మప్యతరుచి రేక్షణ సుందరతావిలక్షణా. ౫౧ 


హరు: డలనా(డు |[దుంచు కుసుమాస్తు9ండు [కమ్మజ(గా జనించు సం 
బరమున మన్మథుండు మును (బార్థన (మొక్కిన గండదీప మి 

తీ తలనె తెనో యనువిధంబున బువ్చితచంపక[|దుమం 

బరుదుగ కోభిలెం గనుమి హల్చక బంధు జయాననాంబుజా! ౫-౨ 


ఈరీతీ న్వనమహిమలు 
నారీతిరికంబునకు మనం బలర నుధా 


తృతీయాశ్వాసము చిజిగి 


em 


౭ 


సారాతిరీతి, దెల్పుచు 
కోరకకుసుమాళి [దెంచు కోరిక లూరన్‌. ౫9 


సుందరీమణి యోర్తు కుందమ్ములను |ద్రుంచె 
కలికి యొకతె చంపకముల డులిచె 
నెలత యొక్క-తె పుల్లనీ రేజముల్‌ నేర్చి 
చెలి యోర్తు భాండీరములను గొసియె 
పొల(తీ యొక్క-తె ఫొన్నపూవులనే గోసే 
మొగిలిపూవుల నొక్కముగుద జిదిమె 
తరుణీమణి యొకర్తు దాసనంబుల రాల్నె 
లలన యొక్క-తె పొటలముల |దెంచె 


వనిత లట యౌవనోత్సాహమున స్వకీయ 

రదన నాసాం్యఘిభుజనాభివదన నిర్మ 

లాధరాంగసుగంధమహావిభూతి 

సాటిరావని నిళసించు సరణి దోప, ౫౪ 


రసదాడిమము జేరరాకు సాఠకవగంధి 
కీర ధ్యనుల నాలకింపవలయు 
గుజ్జుమావికి జేరకుమి చంచలాలోక 
విమలపికార్భటు ల్వినం/గవలయు 
సుమనికుంజంబుల జొరకు చంపకగంధి 
చంచరీకముల నీక్షించవలయు 
కమలాకరముల వంకకురాకు ఘనవేణి 
సొగసైన యంచల జూడవలయు 


నంతియేగాక వాని కాహారమైన 
ఫలము లలరులు విరులు తూ డులును బాప 


11) 


సిడి తాలాంక నందినీపరి జయము” 


పాపమేగాని దాన లాభంబు గలదె 
పోదమిక రారె మనము సమ్మోచనమునను. ౫౫ 


వృష భథగతిరగడ 


వనితరో యీ వనితలంబున 
ననతిదూరము జనితివే మది 
ఘనతర|పేంఖణ తరుద్యుతి 
యనితర[పియ వినుతియైనది. 


కన్నె యింతటికన్న మిన్నతి 
కన్నెగేందగి యున్నచోటికి 
కొన్ననలు గై కొన్నసతి దా 
కొన్నదని బె కొన్నతేటికి. 


తమ్ములను మొత్తమ్ముగా తుటీ 
తమ్ముజేయ హితమ్ము గాదని 
తమ్ము పికజాతమ్ము లనవర 
తమ్మూ గలిసిన నమ్మరాదని. 


కోరికలు చేకూర కాంచన 
కోరకమ్ముల నేరికోయకు 
సాఠసముల విసారముల ని 
స్సారమని వేసారి |దోయకు. 


మారు డిట సలుమారు మెలగు ను 
మారుగని యామారుకే( గుమి 
వేరుగని నవ్వేరు నీనెల 

వేరుకొని కురువేరు లాగుమి. 


రంగుచనర కురంగనయనల 


తి pe 
రంగము బహిరంగ మయ్యిను 


తృతీయాశ్వాసము. వా ఉడత... 


వంగి వంగి ంవఠగలత నొ 


వ్యంగ చేనది వంగదీయను. 


మించు( బో(డుల మించి నీవు గ 
మించి వనిని |భ్రమించె దేలను 
మంచితావులు మించు కొమ్మల 
వంచి [కొవ్విరి [దుందు లీలను. 


ఇందుముఖి నీ విందువిరుల ప 

యిం దురాశ మెయిం దలంపకు 
కుందరద మనకుం దగిన మా 
కందరసముల [కింద నొంపకు. 


నేరుపున గన్నేరుంబూవుల 
నేరుకొన బూనేరు మాటికి 
మీర లెటులో వేరు సారెకు 
మేరమీరు సమీరుధాటికి, 


కందములు మాకందములు కురు 
విందములు కనువిం దొనర్చెను 
తుందముల సుషురందములు సుమి 
శిందములు |ప్లియమంది చేర్చెను. 


కాంత యిీలతికాంతమున రతి 
కాంతు( డతివల నింతి నొంచెను 
సంతతంబు వసంతు( డీ వా 


సంతిలతికా సంతసించెను. 


క్ర మ్మవిల్లుని గమ్ముకొన్న శు 
కమ్ము లీబింకమ్ము మానవు 
నిమ్మళముగా నిమ్మ యీ గజ 
నిమ్మకొమ్మ ఫలమ్ము గానవు. 


DE 


శశ 


తొలోంకనందినీపరీ ణయము 


యేటికో యీ బోటుగునక్తై 
మాటికిటు లారాట మొందెదు 
బో(టిరో యీసాటలం బొక 
(వేయు కేటికొ సూటి జెందదు. 


తాముదము జతనాముకొను తా 
మరలు గోతాముగా యని 

రామ యీ యారామము నిడి 
లామి కింత విరామ మాయెను. 


మావుల న్మరుమావు లొక)_ట 
[పోవులై వాపోవు మానక 
తావులుంగల తావులకు -బో 
తావు మునుపటితావు గానక. 


కోరినట్టు చకోరనయనల 

కోరకమ్ముల నేరుకొమ్మను 

వారిచాశ్నీరొ ! వారి దరిగని 

పాతీ తక్రళల(గను వారిరమ్మను. ౫౬ 


వనశేశీ విభవంబునం దనిసి యవ్వామాక్షు లెల్టం దనూ 

జనీత స్వేదక ణ ప్రశాంతికరచంచత్నారసానూ ననూ 
తవనిష్యందమరందబిందుచయ (పోద్యద్భాలవాతూలకో 

థవసారభ్యసరో విహార వికసద్భావంబునం గుంపులై , ౫౭ 


విరహిణీజనచి త్రవికలీకరణశంబ 
కారాతిజాణతూణీర మనంగ 
వనరమామణిమాధ వ్యపియార్చితమణి 
పకటనీరాజనప్యాత యన(గ 
చ[కాంగయుగపంచశర కెళికా| క్రియ 

క ల్పితమృదుసుమతల్చ మనంగ 


తృతీయాశ్వాసము ౧౬౫ 


"nal 


నవనీసతీరాజహం సార్థవిరచిత 
తతరత్నకంబళా సరణ మన(గ 


సరిదధీశ్వరు డ|భనిర్ష రిణి కొసంగు 

సక లమణిగణభరి త పేటిక యనంగ 

బరగు పథిక[శ్రమవిమోచి బహుళ వీచి 

సరసిరుహరోచియగు సరోవరము జూచి. ౫౮ 


సలిలపూ రితకమండలుసమ। పతిభగా 
లలితమరందోత్సలము జెలంగ 
హ స్తలంబితనలినాక్షమాలిక భంగి 
వనజా గగతమధు[వతము లలర 
కటితటకాషాయపటము కై వడి గళ 
_తటతరుజీర్ణచ్చదంబు లలర 
ఘనజటాపటలంబుగతి |పసూనపరాగ 
జాలసచ్చన్న శై వాల మమర 


తరుణినాభిగభీరత( దా ధరింప. 

గోరి తాపసవేష మిక్కొలను బూని 

వని తపం బాచరించెనో యన జెలంగె 

ననుచు చెలు లెల్ల విస్మయం బావహిల్ణి. కలా 


వరపద్శ శంఖ మకరకచ్చపాన్వితం 
బై ధనేశ్వరుగేహ మనుకరించె 
పటుశంఖచ[కవిభాబితంబ్లై రమా 
పతికరద్వయిరీతి పరిఢవిల్లె 
అనిమిషామృతపరివ్యా ప్తమై పాకారి 
మందిర|ప్రతిభ నానంద మంరిదె 
నంచితఘనరా జహంససంకాశమై 
తారకొపథదీ పిచే రహింగె 


౧౬౬ తాలాంకనందినీపరిణయము 


గీ, కుముదవరపుండదీకాదివిమల మగుచు 
లాలితం బయ్యె దిజ్బండలంబు కరణి 


ననుచు. దత్సరసీతటంబునను జేరి 
వసనమణిభూ షణము లొక వడి సడల్సి. ఈం 


ఊఉ  కుచ్చెలు బిగ్గగట్టి కుచకుంభయుగంబుల బంటి నీటిలో 
జొచ్చి యొకుమ్మడిం దరుముచుం దమలో దము నోలలాడుచు 
న్విచ్చలబీడి సీదుచు నవీనవివారవినోదలీలలం 
బెచ్చుపెరింగి యొక్కొాకటథి జేర్కొనుచు న్విహరించి అ త్తటిన్‌ . ౬౧ 


చం. ఒక గజయాన వెంటబడి" యొక క మృగేందసుమధ్య- సీటిలో 
నికి బడ|గుంగ(దీయ గని నిత్యము దానములందు భృంగ కె 
శిక లొకకొంద జెచ్చటికొ జేరిరి మేలున జేరువార లో 
పికంగొని యాపద సిలుగువేళల చెంతలకై న వత్తురే !"' ౬ ఎలి 


తే.గీ. ఉవిద యొక్క-తె వెతికిలనుండి యీద 
గోంటిఫోటుల చనులు గన్గానంగనయ్యె 
నంకుశక్షత రేఖల నలరు మరుని 
మత్తమాతంగకుంభయుగ్మంబు పగిది. ౬8 


చం. సరంగున షట్పదావళులం జంపకగంధి యొకట్లు జోప(గా 
నజిముజఖి యంచబోదలఘనాలక పెంపజసేయ(గా బిసో 
త్కరముల నొక్కమ తగజగామిని [దుంప(గ చ[క్రవాకులం 
దరిమెను చం దవింబసమతామ్సుఖి యొక్క_తె చితలీలలన్‌. a) 


ను, తమనీడ లృరసిం గనుంగొనినమ్మాతన్‌ చిల్వురాకన్నెలన్‌, 
|థమచే కౌ(గిట చేర్ప(బోవుపగిదిన్‌ బాహాలత ల్లాపి- నీ 
రమునం దీదుచు లోమునింగి తమి మీరన్నల్గ్లడ ల్లాంచింరి 
త్రమతిం దేలుచు నిల్చి రట్టితరకాంతల్‌ కొంద జగ్గింప(గన్‌. ౬వ 


దే చేత మృణాళనాళ మొక చిమ్మన్మగోవిగం బూని యొక్క స సం 
గాతప్పచేడె మీ(దబడ(గా తనపుకి-టినీరు- జిల్కి. తే 


తృతీయాశ్వాసము . ౧౬౭ 


౭న 


తే.గీ. 


ద్భీతిని నీటిలో మునుగవీడిన దానికచం బటంచు నా 
నాతిసతుల్‌ హసింప నొకనాచును బట్టుకలాగె వేగమున్‌..-' ౬౬ 


ముఖసరోజ భాంతి ముసరెడి తుమ్మెదల్‌ 
నాసికాచంపకోన్నతిని జూచి 
భుజమృణాళ భమ బొరయ హంసావకల్‌ 
జలదసదృగ్వేణిచయము జూచి 
ఘననాభికాసరోగ త రథాంగం బులు 
విమలాననేందుబింబముల జూచి 
భాసురాధరబింబధీసమాగతకీర 

తతి సాంకవామోదతనులు జూచి 


మొజలిడుచు వెల్లనై మిన్ను ముట్ట నెగసి 

కనులర క్రిమ గొనుచు చికాకు చెంద 

సతులు జల కేశికాసముత్సాహ లగుచు 

మెల(గు తదైె భవము వేరె దెలు(పనేల. ౬౭ 


శశిముఖీ ! పద్మలోచనతో కలహమేల 
పీక్షింపు మది రాహువేణి సుమ్ము 
పగయేల కలకంఠి ! పల్టవాధరితోడ 
నదీ విమర్శింప రామాంగి సుమ్ము 
గజయాన ! పద్మాక్షికడ పంతగింపకు 
మిథ్యగా దది హరిమధ్య సుమ్ము 
వరటియాన ! మృణాళ వల్లికాభుజతో డ 
కనలకు నుది తటిద్దా[తి సుమ్మి 


యనుచు నునుజూడ్కు.లను మైత్రి బెనుచుకొనుచు 

కలికిచిలుకల కొలుకులు గలసి మెలసి 

సరసిసరసీవినోదము లరసి మురిసి 

తల(పృనింప్ఫున జలకేశి సలిపి రప్పడు,. జగ 


sa) 


ఆ, వే, 


చం. 


c= 


తే.గీ. 


తే.గీ, 


తే.గీ, 


తాలాంక నందినీపరిణయము 


చాన యొకతె యప్పులోన మునింగియు 

తేలలేక సుడిని దిరుగ జూచి 

పడశి యొకతె కొప్పు( బట్టుక దిగిచె నే 

“డప్సులందు బడిన యటులగాదె'. జడా 


సరసిరుహంబుఆ న్మెల(గు షట్పదకోటుల నొక్కుబో టి స 

తరగతి జోపి తద్వదనవారిరుహంబున [వాల, హస్తపం 

కరుహముల న్విదిర్ప విడగాగ బెనంగెటి వాటి కొప్పునం 

గరము రహించు సంపెంగల గాట(పుపుప్పొడి గుప్పె గుప్పనన్‌, ౭౦ 


కమలాక్షి నీ గజగమన గాసియొనర్చె 
సింహమధ్యమ బుద్ధిజప్పవమ్మ 
చ(క్రవతోజ నీచం[దానన గలంచె 
నహిరోమరాజి నీ వడుగవమ్మ 
సుకరబింబోష్టి నీశకవాణి యడలించె 
శుభగసాంకవమోద చూడవమ్మ 
నన(బోణి నీపికస్వని వంచన మొనర్చి 
రామాంగి నీవైన రాగదమ్మ 


యనుచు సరసోక్తులను మేలమాడుకొనుచు 

కలితక లకంఠక లరవ కలకలంబు 

లాజల[కీడగన వేడుకై. జెలంగె: 

గరము జెలువొందు( బంకజాకరమునందు. ౭౧. 


చిరశిలీిముఖసంతతిచే మునింగి 

నట్టి పద్మిని ఘనశర ఘట్టనముల 

భంగ మొంది కలంగి శుంభద్దళ ముల 

విరిసె నిట నుండవలదని వెడలి రపుడు. 8ఎి 


అటుల వెలువడి కాసారతటమునందు 
నిలువ కచభారముల జారు నీరుజూగ 


“తృతీయాశ్వాసము ౧౬౯ 


కం, 


శా 


తే.గీ. 


కం, 


కొన్నెణు ల్మేఘసంపడ గొన్నకతన 
లీల వర్షించెనేమొ ధఛారాళశగతిని, 28 


ఆంతట శశి రేభామణి 

నెంతయు( గైదండనొస(గి యింతులు పవనా 

భ్యంతరము జేర్చి యొకళ? 

కొంతమణిస్థగిత వెదికాస్థలమందున్‌ . జిల్ల 


ఒకబో(టి మేన్గడియొ త్రై మె త్తసిచేల 
తనువున 'విసముంట6 దగ దటంచు 
నొకసతి తడివల్వ లుంచక సడలించె 
కపటముండుట మేలుగా దటంచు 
నొకకాంత మేనపొందికగ పావడ దీర్చె 
నప్పుదీరిన భాగ్య మొప్పు ననుచు 

నొక లేమ కురులార్చి యొప్పుకొ ప్పమరించె 
ఘనరసం బౌదల నెనయ దనుచు 


నొకరొకర నిట్టు లఖిలవిధోపచార 

ములను మణిభూషణంబుల నలవరించి 

మంచికస్తురి కపురమ్ము మైనలంది 

బొదలు నెత్తావి విరులు కొప్పునను దుజిమి, 8౫ 


కొమ్మా సమ్మతి మున్నుగ 

నిమ్మెయి జలకేశిసలిపి తికమీదట న 

క్కమ్మవిలుతు( బూజింతము 

రమ్మని దోడ్కొానుచు హర్షరస ముప్పతిలన్‌. ౭౬. 


చలువల్‌ దేరెడి (కొ త్తగొజ్జ(గివిరుల్‌ జాల్కొ-న్న పన్నీటివా 
కలచెంతం గపురంపు[మా(కుల తడిం గన్నట్టి లేంగున్నపొ 

న్నలపై' బెన్గానుమాధవీలతల | క్రిందం పుప్పొడిం దిన్నెపై 

యెలమిం |కొంబదనై న గస్తురిరజం బింపొంద. బై జల్లియున్‌. 88 


గీ, 


చం. 


ae 


ah 


తాలాంక నందిస్తీ పరిణయము 


కోదశళికాంత ములను నల్లడల నిలిపి 
అధి కక ర సంతి 

మల్లెపువుపందిరుల నుల్లసిల్ల నల్లి 

శేతకీదళముల దభ గిలు ల్సి 


రు 


తలిరుటాకుల తోరణమ్ములు ఘటించి. . ౭రా 


గమక(పు కప్పురమ్మున చొకాట(పు [ముగ్గులు దీర్చి సౌరభో 
తమలవలీదళ మ్ములను దర్పకునిన్‌ రతినిన్‌ లిఖించి, యా 
హిమకరముఖ్యతదృలము లీతల నాతల [వాసి వేదియం 

దమరిచి ధూవదీపకుసుమాక్షతలాడిగ షోడశోపచా - 
రము లొనరించి కాంతలు నిరంతరభ క్తి నుతించి రొక్కటన్‌. ౭౯ 


దండంబు కుసుమకోదండపాణికి నమ 
సారం బదృశ్యతాకారునకును 
వందనం బిదె శుకస్యందనునకును (ప 
కామంబు రతివధూకాముకునకు 
శరణు | తలోకసంచరణసాహసు నకు 
[బాంజలి విటవిటీభంజనునకు ( 
[బణుతి భృంగస్వనక్వణితానుమోదికి 
నతి సమంచితపరభృతవితలికి 


సకలకాముకజనమనస్ప ప్తదీ ప్ప 

కీలికీలాసమి[త్చాయకేవల[ప 

తాపసుమచాపునకు వివిధోపచార 

మనుచు నొక్కట వినుతించి యతిశయించి. ష్‌ 


కనులెట్ట(గొనక హుంకారించు భటకోటి 
మేన గాయంబు గానీని తూంపు 

మొద్దున చిగురాకు మొలిపించు సేనాని 
యిందందు నింక మిన్నందు . రథము 
ఖండించినను వేళ్ళుగలయ మొల్చెడి విల్లు 
సంచరింపుచు య్సంకరించు నారి 


తృతీయాశ్వాసము ౧౭౧ 


తే. గీ, 


ఫ్ర 


గంభీరఘనరసాక లితమా 'టెక్కంబు 
పండ్డుగీటుచు తోడబలుకు తేజి 


యిటి సిరిపుటివె పుటినటి జటి. 
టి రుసుం టట లు 
గంటిమే మున్నుతిగకంటి కంటిమంట 
నంటి పెనంగిన తుంటవిల్బంటు న్నీ | 
చిరవిరహిజీవనతాత చి త్తజాత.. ౮౧ 


ఇంక భవ(త్సతాపము నుతింప దరంబె [తిమూర్తుల న్నిరా 
తంకముగా(గ నొక్కొాకరి( దార్కొని మేను సగం బొనర్చి ని 

శృంకత ఉొన్ము దట్టి బెలుచందగు నేర్చున నోరుగట్టి య 
(భంకషకీర్తిగన్న నిను (బ్రార్ధన జేసెద మో మనోభవా ! ౮౨ 


ఇన్ని వచింపనేల నిపు డీశశిరేఖను బార్ధనందనుం 

డున్నతిమీర సీపనుల నుత్సుకలీల మెలంగు సౌఖ్యసం 

పన్నతగల్లెనేని సులభంబుగ నీకును నీభటాళికిన్‌ 

మిన్నతిగా మహోత్సవ మమేయత జేయుదుమయ్య మన్మథా. ౮8 


అని వినుతింపుచు వనజా 
నన నాననవిల్తునకు మనం బలర (ప్రియో 
కిని వేదుగొను మటంచుడు 


చనువున బోధించి రుచిత సమ్యక్సణితిన్‌. “ ౮౪ 


దర్శింపవమ్మ గంధవహుమహాస్యంద 
నుని కప్పుకొప్పువాసనలు నిగుడ 
నుతియింపవమ్మ సంతతశుకారోహిని 
కుల్కు-చక్కెర లొల్కు పల్కు(జిల్క 
సేవింపవమ్మ నెచ్చెలి నెలయల్లుని 
కలవలననయు కన్గవలు నిలిపి 
మొక్క_వమ్మా! శిలీిముఖగుణధన్విని 
విమలకోమలకరక మలములను 


౧౭౨ 


కం. 


చం. 


em 


తాలాంక వందినీప రిణయ ము 


నింక మీ(దట గల భవదీప్నితంబు 
సఫల మొందింపు నాళీకసాయకునకు 
చి తకమలసమర్పణ జేయవమ్మ 
రేవతీపుటత్రి పుల్దశిరీషగా తి. 


ఈచందంబున కామిను 
లాచరిత[ వత సకలభఫలావా ప్తిగ వా 
గెచిత్రగతిని బొగడి య 

థోచితగతి మెల(గుచుస్‌ సముత్సాహమునన్‌. 


తొలుత వనీవిహారమున దూలి తుదిం జలకేశి దేలి య 
వ్వల వలరాజుపూజ లనివారితభ క్రి నొనర్చి పెపయిం 
బలువగు మోహదాహ మొకపాటిగ నెమ్మది నుజ్జగించి యా 
నలినముఖిన్‌ విహార భవనంబునకుం గొని దెచ్చు నంతటన్‌. 


మెల(త విరహానలజ్వాల మిన్నుముట్టి 
తనమయూఖానలో ష్మంబు నెనసినపుడె 
భానుమండల ముష్ట మువైన నీత 

ల మ్మనెడి రీతి [పొద్దు చల్లగను దోంచె, 


తనదు జనకుని మందేహ దనుజవరులు 
దినము బొడువ(గ యమునానదీజలములు 
వెంట(బడి వాని దణిమెడి విధము దనర 
ఛాయలెల్టను బశ్చిమాళకు గమించె, 


కుముదకుట్కలముల కొనలు మె తగిలంగ( 
దనమది మెతనై దడబడంగ 

కనులంబు లజమోడ్పుగని నెవ్వగల జెంద( 
దనగన్ను లరమోడ్ను( గనుచు డింద 

శోశికాంతలు( గబింగి సరగున జాల్వార 
తనచి త్రము గజంగి తాపమూర 


రకు 


రోలా 


రాకా 


తృతీయాశ్వాసము 


హరఠిదశ్వమణికాంతు లజ వేడిమిని (గుంగ 
తనమేను నజవేడిమిని గలంగ 


విన్నదనమును గలిగి మైవన్నె దొలంగి 
జిగిబిగి సడల్చి తనవాసి చెడు టదల్సి 
మగని తొల(గిన మిగులనెవ్వగల బొగిలి 
చంచలింపుచు వెతనొక్క చకవాకి, 


పవలుం బువ్పిణియెన బద్మిని వరింపం బూని దా లోకబాం 
ధవు(డై సద్ధ్విజకోటులం దరిమి దికాపంబు జూపించె సే 
రవి యంచుం జనులాడు నిందలకు నోర్వన్‌ లేమికిం బశ్చిమా 
ర్థవమధ్యంబున దూకినం గువలయారాతిత్వముం దీ సెనే! 


సూర్యోపలచ్చవి సుమధన్వి కడ జెందె 
సుమధన్విజడత కోకముల బొందె 
కోకసంఘముదీ ప్రి కువలయంబుల నొప్పె 
కువలయ[ళమ కంజకోటి గప్పె 
తమ్ములును చకోరతండమ్ము లన నొప్పె 
నెసచకోరులకాక విటుల నొంచె 
విటజనావళి మనఃకుటిల మింతుల( జేర 


నింతుల సిగ్గు లంతంత జార 


నఖిలఖగ కోటి నీరము లరసి జొచ్చె 
మిన్ను లే(సంజకెంజాయ మిగుల హేచ్చె 
బలసి చీ(కట్టు చిగురించి బయలుబొంగె 
జరరభానుండు పశ్చిమజలధి [కుంగ, 


ప నుష్టాంశుడ రాజు వెందవిలె నే( డెద్రే(గి యెబ్లొచ్చునో 
గాన న్నేని(ట నుండనం చపరదిక్క.ంధిం [బవేశించిన 
ట్లాసీరేజహితుంగు న స్తగిరిశ్ళగాా గంబునం దొప్పె నె 
సనం దీక్టు డనంగినం గువలయాహ్లాదంబు సంధిల్రదే. 


౧౭కి 


ణం 


డాం 


"కాలి 


ఉకిళ 


గ 


౭ 


pe 


తాలాంకనంది నీపరిణయముు - 


సి లాధీశ్వరుదిక్సతీ మణి నిజస్తానంబునం భానుమం 

డలముం జేర |1బియంబునం జనులనిండం గుంకుదుంబూని కెం 
పుల మిన్నామినుకుల్‌ ధరించి యరుణంపుం బట్టుపుట్టంబు మై 
ని లలిం దాల్చి కకుంగొనం గతినిబూనె న్సాంధ్యరాగద్యుతుల్‌. ౯౪ 


ఇను( డపరాంబుధికేగ(గా నెదురే(గు 
బడబాగ్నిశిఖి శిఖాపటల మొక్కొ? 
కోకదంపతుల'పై కుసుమాస్తు) డరిబోయు 
నతులితాగ్నేయబాణార్చు లొక్కొ? 
గగనాటవీసహకారభూ జంబున 
జనియించు పల్ట్పవచ్చాయ లొక 
దినకరుం డరు(గువెంటనె దిక్సతుల్‌ జేర్చు 
ముఖముకై మేల్కమ్మి ముసుగు లొక్కొ? 


పద్మకుముదాప్తు లిరువురపాలు( దెగిన 

మహినహోరాత్రముల నడిమధ్యమమున 

బాతుపొలిమెర కెంపు గంబంబు లొక్కొా 

యనంగ లే(సంజకెంజాయ లెన సె దిశల. డా 


రాజగు(గాక, సత్కళల రంజిలుగాక , బుధానుకూలుంగడై 

[భాజిలు(గాక, విష్ణుపదవ రన నొందెడుగాక- మ|త్సియం 
డాజలజాప్పు (డే తపను(డైన ఘనుండను సాధ్యిమాడ్కి. నీ 

రేజము లవ్విధుంగన భరింపకనే ముకుళించె నొక్కటన్‌ . డా 


గగనేభేంద్రము యామినీమదముసోకం బెల్బుగా గెర్హి య 
స్తగిరీం|ద్రంబున [బొద్దు మాపుతును |ద్రోచం దత్తనూభిన్నమై 

నొగలు న్నెత్తురు [(గ్రక్కెనో యనంగ కన్ను ల్లోర గింపంగ( బొ 

ల్పుగ జూ పట్టి దిశాచ తుష్టయము దీప్తు ల్బాంధ్యరాగద్యుతిన్‌. జాజి 
అహర:బుధిని 'బదోషాగ స్త్యముని (గోల 


బాదు గనుబట్టు పంకిలంబొ 


వ పు న పం చను 
తృతీయాశ్వాసము ౧౭౫ 


చం. 


కం, 


em 


యామినీవహ్ని యస్తా ది రవుల్కాన్న 
గలిగిన దట్టంపు కాడంబొగయొ 
కడలిలో తనమణి బడిబోవ వెదక(గా 
జగము |దిమ్మరుచున్న గగనతలమొ 
తారకారూప కందర్పశాసనలిపుల్‌ 
.. జూపట్టి నిడు మషీలేపనంబొ! 


యలజరావారకా మినీయౌవనాంగ 

వేషసంధానకరణదివ్యాషధంబొ 

యన(గ బెంపొందె గను(గొన నంతకంత 

కఠధకారంబు నిఖిలదిగ్బంధురంబు. కాలా 


దినకరు( డస్త మింప(గను దీనత పద్మిని క్రవ్వియోగ వే 

దన నతిశీతవాతరుజ దార్కొాన కాలభిషగ్వరుండు పో 

సిన బలుమందుమా తలు నజీర్ణములై యుదరంబునిండెనో 

యన కమలాంతరాళ ములయందలి బంభరడింభము. ల్లగెన్‌. క 


ఈవసుధ యువ జనాళిీకి 

భావభవాహవములీ విభావరి నగునన్‌ 

భావమున దుర్నిమిత (పు, 

గావురులం గప్పి యంధకారము 'బొలిచెన్‌ . ౧౦౦ 


పెనుచీ(కటి మొ గుళ్ల పెంపుచే గుంపులై 

బడీన వర్గోపల|ప్రకరము లన( 
గోకదంపతుల( జికాకుచేయ విధుండు 

కరనాళముల నూరు ఖండము లన 
గగనాపగాతరంగ ముల నొండొండుదా 

క(గ బిందు నమృతంపుకణగణమన 
జగములొక్కటగెల్వ జనుదెంచు మగని పై 


రతిజల్లు పువ్చలాజతతులె యన 


చం, 


చర, 


కం. 


had 


తొలాంక నంది సీపరీణయము 


నరుణతరుణాతపమున నంబరవధూటి 
బొగలు నెమ్మేని చెమ్మటబొట్టులె యన 
తెలివి బొడసూపి చీకటి తెగలబాపి 
చుక్క.లొక ,-ట దిక్కుల పిక్కటిలై. 


అపుడు రథాంగసంచయము లార్హిని గూయ దొడంగె మిఠట రా 
జిపు డిడె రాగలం డని దినేందిరయుం దనజేని నీగతిం 

దపను6 డటంచు నోరువక' దజ్జలరాశిని దోసిరంచు వి 
ష్టుపదమునంటుచున్‌ వెతను శోకిలుచున్న తెజంగు దోంపంగన్‌. 


మయుగులకిగ్గి సౌక్కుగొను మచ్చులు జల్లి [భమింపజేసి లో 
నెజవివరంబుసొచ్చి కడునేర్పున యిక్కువలంపుశ య్యలన్‌ 

మటి(గినవేళ గాంచి ధనవంతులసౌమ్ములు దో(చుకొందు టి 
వ్వరుసను దస్కరు ల్మిగులవారవిలాసిను లొక్కటం దమిన్‌, 


తనరాకమేలుకథ కుము 

దినులకును జకోరములకు దెలుప(గ మునుమున్‌ 
వనజారిబనుచు నెచ్చెలి 

యన(గా తూరుపున బాండిమాకృతి బొలిచెన్‌. 


పతిరాకకును నిశాసతి పేమ నెదురు(గా 
నడు(గుల మడు(గులు విడియెనేమొ 
[పొక్సతి శశిని గర్భవ ముదాల్ప దన్ముఖ 
బింబంబుగను పొండిమంబు లేమొ ! 
రాజురా గని విహారమునతై సమకూర్చు 
పగడంపు మణిమంటపంబులేమొ ! 
యంబుధీశుండు పుతాగమంబున బొంగు 
తరగల బెరిగిన నురుంగులేమొ 


OS 


శాలముని వి విష్టుప దము సి నివ్వాళియుస(గు 


గచ భ్రమౌ నంతలోన 


ఛి 


యస 


lets 


థర 


౧౦౩ 


౧౦0౪ 


తృతీయాశ్వాసము 


Ca 


చం, 


మిణు(కుకర్ప్చూర హార తికళిక వలెను 
(శ్రకరుం డెచు బొలిచె సుధాకరుండు, 


అమర నాయక వధూహర్మ్యా గవిలసిత 

క నక మణ్శిపభాకలశ మన(గ 
(బాగ్గికాకామినీఫాలభాగంబున 

పొంకమౌ ఘసృణపంకాంక మనంగ 
దర్పకదండయా|తాసూచకంబై న 

వక లాతుడేరా నిషాని యనంగ 
ఘననిశాకాంతాముఖ|పభాలోక నా 

ర్భము బూను మించుటద్దం బనంగ. 


చీ(కటు లణంగ సారసథ్రీ దొలంగ 
కలశనిధి బొంగ జక్కవకవ దొలంగ( 
గోరె. లలరంగ తూరుపుకొండమీ(ద 
డంబుమీరంగ నిందుబింబంబు పొడమె. 


తపను సాహ[సకిరణసంత ప్రమైన 
గగనలక్ష్మికి చం(దికాగంధ మల.(ది 
'పాక్సతీమణివీవ చేపట్టినట్టి 

తాళ వృంతంబుగతి నుధాధాము( డలరె. 


కలువలు విప్ప బద్మినుల కాంతులు దప్ప రథాంగదంపతీ 
కులములు మోము |ద్రీప్ప సురకోటులు విందుల నొప్ప వారిరా 
సులు పయికుప్ప వెన్నెలలసొక్కు లు దిక్కులు గప్ప వింత (గా 


చలువవెలుంగుకుప్పరుచి సాం|ద్రత తూరుపుతిప్ప నొప్ప(గన్‌, 


సరసమై వసుగంధ(పస క్తి బూని 
శతభిష|క్ర్కింయ మౌచు సత్సంగతి దగి 
వివిధరుజ్మండలు హరించి కువలయ।|ప 
మోదము నొసంగె పూర్ణదం[ దోదయంబు, 


12) 


యకతి 


౧౦౫ 


౧౦౬ 


౧౦8 


౧౦౮ 


OOF 


ద౭టా 


= 


తొలాంకనండినీపరిణయము 


వితతచకోరికావితతి దాహము దీటె 
జతవీడి కోకదంపతులు బారె 
చిమ్మచీంకట్టు నొక్కుమ్మడి దిగజారె 
విమలాబ్దమణులలో చెమటలూరె 
విరహులపై మరుం డరిదిక్షైదువు నూరె 
వివిధతస్కరకోటి వెతల బారె 
కులటాంగనలకు మిక్కు_ట(పు భేదంబూరె 
కుముదిని కొక వింత కొమరుమీరె 


తమ్మిమొగడలతేటి మొత్తమ్ము దూర 

తరుణదంపతులకు మనసాప మార 

విటవిటీజను లలుక లొక్కటనె దీరె 

పండువెన్నెల జగమెల్డ నిండి బాం. ౧౧౦ 


ఇట్టఖండిత| పభావిడంబితం బగుచుండు పండువెన్నెలలు మండిత పుండరీక 
భవాండకటాహంబున న్నిండి తండోపతండంబులు(గా మెండుకొని శచీ 
సీమంతినీకాంతుచతుర్ణంతదంతావళంబుతో నంతంత మంతనం బొనరిం 
ప్రచు సారకర్పూరపటీరడిండీరహీరతార కార నమందారశర మరాళ జాలం 
బులి పగిది నద|[భళు[భవిభాజితంబై యుదయగిరి పరిసరచరద్యరముని 
నికరతరణికిరణధిక్కరణసటాపాటలత్వంబును మాటిమాటికి స్మీటుచు, 
చటులకిటిపటల వికటాహవనటనఘటనపాటవో తృటస మయా ౬న్యోన్య - 
కఠోరదం స్టో9ద్దట్టనంబున మిట్టవడి యిట్టట్టుజారిన కట్టాణిము త్రియం 
బుల విట్టలంపుకట్టుల నిట్టట్టుం బొరలి చిటికొటారంబులం గీడించు 
విటవిటీజనంబుల మదనక దనత్వరితంబునం జిక్కువడు హీరతారహారం 
బులం బేరజంబు( జేయుచు ననూనమానసానుమోదంబున నహీనసూన 
విమానవితానంబులం దారోహించి యించువిల్కాని పంచశరసంచలిత 
హృదంచితులై సంచరించు వేల్ప్చుమించుదోణుఅన్‌ రాణించు సుమనో 
హరంబులగు సుమనస్సుమనక్యపకరంబుల నదలింపుచు |క్రొన్నెల 
వెన్నెలలకన్న మున్నుమున్ను నుపనాధులం గన్నుసన్నల న్వెన్నుకొనం 
బన్ని మళులితచతురతలం బతుల నితరేతరజను లెజుంగని' ముం 


తృతీ యాశ్వాసము అకక 


ee 


గులుం గల వాడవాడల. బె డిమేడగోడనీడలం గీడించు చేడియల 
వేడుక లూడన్‌ సదోణలజాజనితకారణంబె యుండ్రిండ్హ న్మగనాండ్లు 


ఓ జ (un 


కంద్దపండువులు(గా తోడి హోడలంగూడి పాయసకలమాన్నంబు లిడుకొని 
ముసిముసినగవులం దిశల  బసలెసంగ మెస(గుకలధౌతవా[తలం 
దిడియిడనిక్షీరధారాకారంబులై నిద్దంపునెలజాలం దిద్దిన గద్దియల( 
దద్దయుం బొరలు ముద్దియల మేనులందలి యండియలందరి 
చందనం బనం దనతి - నితాంతవనాంతలతాంతంబుల వికసింపక 
విక సించినతెజం గెలుంగ (జేయుచు రతిపతీయళ 8|పతాపంబు లేకీభవించి 
జగంబుల బొగడ నెగడె నన- యమునానదీసంగతగంగాతఠంగంబులకు 
కోరికలుదీర తారాపథంబునం జారిన క్షీరధారాపరంపరలలీల 
తనరాక కడలిముఖవికాసంబునం దొలంగు బద్మినిం గని సుధాకరుండు 
హసించెనో యశు.యనువునం జెలంగి యశేషశ్ళంగార వేష విశేషంబులకు 
గన్నులబండువై నిండుకొనియుండె నప్పుడు. ౧౧౧ 


ఆసమయంబున న్మదను( డాహవది గ్విజ యార్జ్థియె సము 

ల్హాసమునన్‌ వసంతు( డకళంకగతిం దనుకొల్య బాణబా 
ణాసనతూణము లొని పికాశి మరాళ మయూర కీర శా- 

రీ సముదాయ మార్భటుల హృద్యముగా నడచెన్‌ హుటాహుటిన్‌.. ౧౧౨ 


డంబౌమృణాళ నాళంబులే యిరుసులు 
బలితంపు( దెలిదమ్మి బండిక ండ్డు 
కొదుమగేదంగి రేకుల చిక్కని పరమ్ము 
తొగతీవియల మేలిబిగువు నొగలు 
మే(టిగొజ్జ(గిపూల గాటంపుకాడియు 
కప్పురంపు టనంటి చప్పరంబు 
'కెర్టి దూకెడి రాజకీరంబులగు జాలు 
నిగ్గెనకురువేరు పగ్గములును 


మలయు తనరథమున నెక్కి మ త్తవిరహ 
చి త్రవృత్తులు మె త్తనె త తరిల(గ( 


౧టొం 


రశొ 


తేగీం 


తొలాంకనందినీపదిణయము 


[గొత ము త్రెంపుంగుత్తుల క త్రికేల 
హతి చితజు( డదిగొ దండెత్తి వెడలె. ౧౧౩ 


గంధసింధురదానగంధబంధురు(డె న 
గంధ వహుండు మార్గంబు జూప 
సంతతకాంతవనాంతలతాం తని 
శాంతవసంతుండు చెంత నడవ 
కోకిలాళారికా కేకీశుకానీక 
మేకీభవించి పరాకు దెల్ప 
గంగాతరంగానుషంగస్వనోత్తుంగ 
భృంగసంగీతపసంగ మెస(గ 


బెండువడియుండు పాంధుల గుండెలెల్ట 

భేదిలంగను డాంఢథమీనాద మొదవః 

(బబలకందర్పబహుదురీపాదుషాహి 

వెడలె రణరంగధీరాంకవీరు( డగుచు. ౧౧౪ 


అయవిశ్రాతీ;-- 


పొంగుచును సింగముతెజంగునను దూకి బహు 

భంగుల మెలంగ( బొదలం గలసి వేగన్‌ 

ముంగలికి వంగి కనశింజిని ఖణింగున బొ 

సతిగగను మీటుచు జెలంగి యతివేడ్య.న్‌ 

హంగుగను మేటి గొజ్జంగిపువుతూ(పులు నె 

షంగము వెడల్చుచు తరంగములలీలన్‌ 

రింగున సడల్చియును నుత్తుంగగతి నార్చుచు న 

నంగు(డు నభంగురజయంగతి నెసంగెన్‌. ౧౧౫ 


వెన్నెలకాక కే మిగుల వేసటజెండి వియోగవేదనా 
సన్నత దళ్జడిల్లు బలభ| దత నూజకుచాగదుర్లముల్‌ 


తృతీయాశ్వాసము ౧౮౧ 


కం. 


కం, 


భిన్నము జెందునట్టు వెజపీంచుచు పెంజడివానరీతిగా 
[గొన్ననవింటిజోదు “శలగో శలగోయని [గుమ్మె నిమ్మడిన్‌. ౧౧౬ 


పొంచి వెనువెంటనే మే 

న్వంచి విరింగోల వింటనుంచి గుటిం బా 

టించి సవరించి పె లం 

ఘీంచి సరాయించి తమి మొగించుక మించెన్‌, ౧౧౭ 


ఆకోల యేటుపాటున 
కోకిల లొక్కుమ్మడిగను 'కోయని కూయన్‌ 
పెకి ధువాశింప(గ నా 


కోకిలమృదువాణి యుడ్న గుడుచుచు బలికెన్‌, ౧౧౮ 


అమ్మక చెల్ల! యాజలుగయాళిమరుం డతిదుండగీడు పె 
[గుమ్మెడు నంపచిచ్చజకు కమ్మనితమ్మెర బమ్మరింపు నొ 
క్కుమ్మడి జిమ్మిరేగి నెణిహుమ్మని తొమ్మున నమ్ము [గుమ్మె దే 


హమ్ము నిజమ్ముగా నిలువదమ్మ యికేమని తెల్పనావెతల్‌॥ ౧౧౯ 


తనసహోదరు( డంచు దల(పక [గూరుండై 
కూ(తుతో నెనయ(గా గూర్చె నిత(డు 
తనక[గజనకు( డం చనక తాపససాధ్వి 
పె మరుల్‌ గొల్పిన పాపి యితడు 
తనపుతకు(. డటంచు తర్కింపక తపంబు 
జెరిచి యోషాస క్రి జేర్చి నితండు 
తన మేనమామ యౌ ననత దుర్వ్యూ శ్రివే 
గుటితొల్బుగయునా వ్రీ/ గొల్బె నితంథు 
[పఒలు లదిగాక తనదేహ బాంధవులగు 
వారికే రోయడీ శంబరారి యహహ! 
యూరకే నన్ను భాధింపకుండగలడె : 
యింక నై వేచ్ళ యెటులున్న దేమ్లై కొని, + ఇళ 9 


a౮. 


కం. 


Pal 


తాలాంకనండినీపరిణయ ము 


అని తనలో తను రుషకే 

తను తనుతాపమున మిగులతహతహగొను జ 

వని వనితలెల్ల గవిసి వ 
చనరచనాసొహృద|పన క్రి నెజపుచున్‌, ౧౨౧ 


కొమ్మ నరాత్మజుం దల(చుకొంటివొ?మేన్పులకల్‌ జనించి సు 
మ్మిమ్మెయి మున్నువోలె మనసిచ్చి |పియమ్మున బల్కరించవే 
మమ్మ,భవన్ముఖంబు విరహ[భమ జూపె గదమ్మ,దాచనే 

మమ్మ! వచింపు మమ్మ ! వికాజాంబు జప (తవిశాలలోచనా | షూ 


చనువుగ నంచలం గనుల సైగలనై నను జేర బిల్వవే 

మయనిశము కీరశారికలకై నను బద్యము జెప్పవేమి?పెం 

చిన ఫణిభుక్కిశోరములు జేరిన చెక్కిలి గొట్టవేమి?యో 

వనజదళాక్షి యిట్టు వలవంతల చింతిల నేమి హేతువో? ౧౨౩ 


ఆసి యనేక్మపకారంబులం బలుకు నెచ్చెలులపలుకు లచ్చెలువ | వీడాభరం 
బునం బరాకు చేసికొని చిజుచెమట , [గమ్మిన నెమ్మొగమ్ము మరంద 
బిందుసందోహకందళితారవిందంబు చందంబునం దనర- నిట్టూర్పులు 
నిగిడించుచు( గళవళించుచున్న సమయంబున ౧౨౪ 


అంతకంతకు నుదయా[దివహ్నా జనించు 
వేడివెన్నెలజూపి విధుండు జలగ 
న్ముగాక్షు కనుచిచ్చునోర్చి నిగ్గునదేలు 
యలరువేడిమితూ (పు లతను డేయ 
బెనుబాముకోజల బెన(గి కంపము సూపు 
కడువిసవిత్తులే గాడ్పుసోక 
పోటుజెందిన గబట్టుబొతీయలలో దూజు 
ఘనభీతి వెలిపుల్లుగములు బొదవ 


నింతి యంతింతయనరాని వంతబూని 
వల(పు వెన్నానితోడి నెచ్చెలులతోడ 


లు మ. 


కం, 


pe 


భాషణముమాని యరవిరిపాన్సుపెని 

నిమ్మెయిని చెమ్మటలు |గమ్మ సొమ్మసిలైె. ౧౨౫ 
ఆది గని బెదజినమడి |[పియ 

సుదతీమణులెల్ల చుట్టుచుట్టుకొని నయం 

బొదవ మదడిరాశికొ(గిట 

బొదవుచు వెంజజచి మేనుబుణుకుచు( వీతిన్‌. ౧౨౬ 


పిన్నతనాన మున్ను మురిపింప(గ జూపిన మ/త్సియం దయా 

సన్నత నేడు జూపుమని సన్నిహితంబున దీనవృ త్తిచే 

నున్న విధంబుదోప మెయినుండిన ఠావులుమాని | బాణము 

ల్కన్నియ కన్ను లన్నిలిచె గన్గానరే యని భ్రీతచిత్రలె. ౧౫౨౭ 


పడతి మనో వార్డి( బడి మునింగెనొ యేమొ 
తత బాషృజలబుద్చుదంబు లవిగొ, 


పొలంతీ యాళాలతల్‌ బుష్చించెనో యేమొ 
తనుఘర్మజలమరందమ్ము లవిగొ 
యువిదవాంఛాధుని యుప్పొంగెనో యేమొ 
మేన పాండిమఫేన మూనె నదిగొ 

లలనకు విరహానలము జనించెనా యేమొ 
నిట్టార్పుబొగలు జూపట్టై నవిగొ 


యక్క-టా!యివి సామాన్యమని దలంప 

వలయు నికనై న గాపాడవలయు పడతి 

నట్టుగాకున్న కన్నె నిట్లట్లు జేయ 
ట్‌ టట | 

ధూ ర్తగతిజొచ్చు మన కపకీ ర్రివచ్చు. ౧౨౮ 


మధుపకో టెకి [(బణామముజేసి దెచ్చుమ 
రందమ్ము మధురాధరమున జిల్కి 

గంధవాహికి నమస్కరణం దేసి [గ్రహించు 
పూవుగుత్తులు కుచంబుల నమర్చి 

బిసభు క్తతికి దండమొసంగి తెచ్చిన మృణా 
ళంబులు బాహువల్ణరులగూర్భి 


౧౮౪ 


ఆంశో 


౭ 


తొలాంకనందినీపరిణయము 


కిసలయ[గసనాళికిని [మొక్కిడిలభించు 
తలిరుటాకులు పదమ్ముల ఘటించి 


తరుణి యివి పఠచళరదేవతొబలంబు.( 

దత్పిసాదంబు లీపదార్థములవలన 

వెజ(ప్పరీరు నటంచు గావించి రపుడు 

చతురరచనల శిశిరోపచార విధులు. ౧౨౯ 


అలరులు గుములు నంచని చింతపడకు వే 
కలకంఠిపదములు గప్పవమ్మ 

యుడుకునంచని వెతనొందకు మలివేణి 
సుమములు కొప్పున జుట్టవమ్మ 

వాడునంచని భీతివలవ దండజయాన 
బాహులందు బిసాళి బన్నవమ్మ 

కన్నుల. జేర్చవే కమలముల్‌ చెడునంచు 
కోక స్తీ వంత గుందకమ్మ 


వీటి నాహారమని చూడ పాటిగాదు 

చెలిమికొజ కెంతపనియైన జేయవచ్చు 

గాని యిది కొంచెమౌ పనిగాని దెజి(గి 

జేరి శై త్యోపచారముల్‌ జేయవలయు. ౧౩౫ 


చందనం బల(దవే శై లవవోజ క 
ర్వూరం బొసంగు రంభోరుయుగళ 
హిమజలం బిడవె తుహినమయూఖనిభాస్య 
చిగురుటాకులు గూర్చు మిగురుంటోణి 
ము త్రియమ్ములహారములు వైచు ఘనవేణి 
కాశ్మీరమును బూయగదె శుభాంగి 


చకరందబిందువు ల్మయిజిల్కు పూ (బోణి 


పృప్పొడుల్‌ జల్లు మంభోజగంధి 


తృతీయాశ్వాసము ౧౮౫ 


గీ 


చం, 


క్షం, 


యనుచు, దమతమ కనుకూలమైనపనుల 

నొకరినొక రుచ్చరింపుచు నోపినటుల 

గూత్స్చీ శశిరఖతనుతాప మార్చుకొజకు 

సక అశిశిరోపచారము లృలిపి రపుడు. ౧౩౧ 


సరసిజనే[త లింతి యుపశాంతికినై. శశిరోపచార మీ 

కరణి యొనర్ప(గా సుర భిగంధము పెట్టి పరాగమై ధరం 

దొరిగె జిగుళ్టు (కొవ్విరులు తుత్తుముజయ్యె బిసంబులెల్ల భం 

గురగతి వాజి మైనినికె గొజ్జంగినీరు మనోజవేదనన్‌. ౧౩౨ 


శోడిచెలు లెట్టానర్చిన 

నాడాడకు [సుక్కువార లందరిలో బల్‌ 

నాడెమగు చేడి యొక్కతె 

నాడి పరీక్షించి గుంభనంబున బలికెన్‌. ౧౩౭ 


అంతకంతకు తాప మధికమై చెలిమోహ 
ముడుగదే 'పూర్ణచం|దోదయము'న 
నుణీమణి [పబలమై మది గలంచునుగడే 
యింతికి “మదన కామేశ్వరము”న 
మాటిమాటికిని యారాట మొందునుగదే 
రమణీమణికి 'వాతరాక్షసము'న 
గడెగడెకింక వెక్కసము జెందునుగదే 
సతి నీలకంఠ రసంబు'వలన 


దినదినం బెక్కువగు.గాని తీరదేవ 

సంతపసుమాకరంబు' న సకియలార 

“భూపచింతామణి'ని గాని పొలంతి విరహ 

దారుణజ్వరదోషంబు దీరదమ్మ. ౧౩౪ 


మరువక నిక నుగమంతము ల్బఠియించి 
తనుహీనభూత మ్ము దరుమరమ్మ 


తే.గీ. 


2 


కాలాంక నందినీపరిఇయము 


స _త్రమోపాసకల్‌ సలిపి గురుద్వేషి 
యగు సికాచరపీడ నణ(పరమ్మ 

వెస నహీన|క్రియావిధు లొనర్చియు "పెను 
గాలిసోకుడుల బో గడపరమ్మ 

ఘనుల (పార్థించి పంక|పచారవిజాతి 
గణముల కొవరం బణ(పరమ్మ 


యటులగాకున్న మదనశశాంకగంధ 

వహమరాళాదులకు తాళ వచ్చు నటరె 

యనుచు రంభాదళోచిత వ్యజనములను 

బూని విసరుచు నుపచారములు ఘటింప, ౧౩ 


అప్పు డొక్కింత తడవున కవ్వధూటి 

యులికిపడి లేచి పవళించి కళవళించి 

కలవరించి బయల్లాంచి క్షా(గిలించి 

యింతులనుగాంచి దుఃఖించి యిట్టులనియె. ౧౩౬ 


అలవిరు అనిజెప్పి యగ్నిక ణంబు లీ 
వడగాడ్పులకు తోడు నిడ(గడగునె 
పన్నీరటని కాచియన్న నూనియ మేని 
వలకాకనికు దోడు జిలుకదగునె 
గోవకప్పురమంచు |క్రొత సున్నంబు వె 
న్నెలవేడికిని తోడు నిడంగదగునె 
చిగురాకులని యంపతెగలను మరుకై దు 
వులకు దోడుగ నెద నిలుప(దగునె 


యకట చెలులార తొంటినెయ్యం బొకింత 

దల(ప కీరీతి పగదీర్చం? దల(చినారొ! 

గాకయుండిన వీటికీ కాకలేల గే 
యనుచు విలపించు మదినోడి యలరుంబోడి, ౧౩౭ 


తృతీయాశ్వాసము ౧౮౭ 


వ, 


వశా 


జో. 


అంత నయ్యింతి లతాంతకుంతనియం తితస్వాంతయైై యంతింతనరాసి 
చింతాభరా[క్రాంతంబున నంతకంతకుం దొంతరిలుచు చెంతన్మెలంగు 
మంతనంపుటింతులం గనుంగొని యిట్లనియె. ౧౩౮ 


తలదిమ్ములొస(గు గద్దజితుమ్మెదల గొల్చి 
చేయరే కనకాభిషేకమైన 
కెర్టివర్పైడు రాజకీరంబులకు |మొక్కి- 
గడపరే సాంకవగంధహూజ 
కలగించు జక్కవగమిని సన్నుతిజేసి 
యర్చించరే నిర్మలాబ్దము లను 
వెజపించు కొదంబవితతిని (బార్థించి 
, సలుపరే ఘనమహోత్సవవిభవము 


గా౩యుండిన మదచంచరీక శౌక 

కోకకలమానసొకంబు లేకమై చి 

కాకు జైకొనె మరు నంపకాక కోప 

తరము గాదమ్మ దీని బో(దరుమరమ్మ, ౧౩: 


అని పలికిన కలికి కలికిపలుకుల కులికి యక_లకంఠకంఠు లొక 
మొగి శశిపకళారికాచంచరీక కే కిమలయప సనమరాళ సమేతుండగు మనో 
భూతు నుద్దేశించి యిట్టనిరి. ౧౪౦ 


గుబ్బల పై బయల్గొన్న చెమ్మట బొట్ల 
పరిమళ సలిలార్హ్యపాద్య మొసంగి 
విరహానల్నోగనంజ్వరతా సముత్సన్న 
షాండిమ శ్రీగంధపంక మల;ది 
తాపాతి రేక ని దాహీనకోణద్భ 
గ్లలజాతపుష్బాంజలుల నొసంగి 
మహితనిళ్ళ్వాసధూమ।శేణికా|ఘాణ 
తర్భణధూపసమర్శణ లిడి 


అలాల 


తే.గీ, 


Chad 


తే.గీ, 


చం, 


లొ 


తాలాంకనందినీపరిణయము 


పూజ గావించుచున్న దీపువ్వుబోణి 

చిత్తమున నీవుగల్లుటజేసి గాదె. 

| మొక్కదలంచిన చేతులు చెక్క(దల౦చు 

సామి తాయెను నీపూజ యోమనోజ, ౧౪౧ 


శిరముపై గేదంగివిరితురాయియె గాని 
తిలకింప చం[దమండలముగాదు 
అజుతను వల(పుకస్తురిప ట్టియే గాని 
కాలకూట పభాగరిమ గాదు 
కొయంబునను గంధక ర్గమంబేగాని 
పొటింప బూదిలేపనముగాదు 
చెలియవీ(పునజారు సిగముడియేగాని 
భయదభాస్వజ్ఞటాభర ముగాదు 


కాని నీపాంథమారక కమము గనిన 

విలయకాలో[గమూ ర్రిగా దల(పబడియె 

నకట నీకిది తగదోరి శుకవిహారి 

సకలనారీమనోహారి శంబరారి. ౧౪౨ 


మదనభవదంబసదనసంపద నణంచు 

శశిని యర్మిలి యొనరింప జనునె శాస్త్ర 

రీతులను “సర్వనాశాయ మాతుల” యని 

దెలియ(గా లేదొ ! యికనై న దెలియరాదొ ! ౧ళ్ళకి 


హరితనయాఖ్యచే హరునహంకృతి బై కొని కాలరూపునం 

గరము రహించియు న్విషమకాండనిరూఢి నఖండధర్మవి 

సరత వహించి లోకభయదాతను వృ త్తిజనవ్యథోచిళా 

చరణత జెందు కాలయమసామ్ము(డవై తివి నీవు మన్మథా. ౧౪౪ 


జనక( డంతకు పుణ్యజనపీడన మొనర్చు 
త ల్లిచాంచల్యవ ర్హన మెలంగు 


తృతీయాశ్వాసము ౧రాకా 


తే.గీ. 


చఠి, 


om 


కన్నతండికి భంగకార్యం బిడెడు మామ 
తెలిసి కూతురును వర్తించునన్న 

[ప్రజలనోటను రద్దిపాలౌ వదినగారు 
సతతజాతివిరోధి సంగడీ(డు 

మధుపానవివశదుర్మదులు బంటుబలంబు 
పథ మెజుంగక మండిపడియె é 


యిట్టి నీవంగడంబు పేర తీయైన 
పిన్న పెదల కిక నోటబెట్లదగునె 
థి రి 
మానినుల కెల్ల తలవంపులై న (బతుకు 
గోరనేటికి నీరూపమార మార. ౧౪౫ 


నెజీ విషజాతులంపగమి నీటులొ జాడలుదీయు టెక్కెమున్‌ 

మొర సెడి నారి నల్టగ మిమూ(క తునింగిన మొల్చువిల్లు నొం 

డొరులకు గానరాని తనువుంగొని పాంథమనోధనంబు లీ 

కరణి రహించు తస్కర శిఖామణి పీవెకదా మనోభవా |! ౧౪౬ 


ఒకపాటివా(డై న చికిలిబాకుధరింప 
చివురుటాకునుబూన సిగ్గుగాదె 
హీను(డైన తురంగ మెక్క(గా చిల్క.త 
తడి నీవుగొన కొంచెదనముగాదె 
కొజగానివాండై న కోదండము ధరింప 
లలితుంటవిలుదాల్ప లజ్జలేదె / క్ట 
తనువులు [ప్రాణు లందజికుండ(గా ననం 
గుడవౌచు |బతుకుట కొటితగాదె 


కాన గతిలేని యభిమానహినవృ తి( 

బతుల నడబాయు సతులపై యమలగతుల 

మె తవిరిగు త్తికత్తుల నొ త(దగునె 

యమలితాభంగశృంగార హరికుమార, ౧౪౨ 


వుతొది 


reid 


Paid 


తొలాంకనంది నీ పరిణయము 


పిట్టనెక్కే ముంత మిట్టిపడియెద వేమి 
యది గుజ్జమైతె మిన్నదె దేమొ! 
చెజకువిల్లొని యున్ని చేష్టలు రసన 
యది చాపమైతె మాటాడవేమొ, 
యిగురుకోలకె యింతయెగసిపో దలిచేవు 
యది వ|జమైతె (తుళ్లాడెదేమొ 
తనువులేకనె మింతదర్పంబు జూ పేవు 
యదియున్న శివమె త్తి యాడెదేమొ 


గాకయుండిన దుర్మదోదేకవ్భ త్తి. 

దాకి పెకొనుటిది లజ్జలేక గదర 

విరహిణీమార! శంబరాసురవిదార 

మథితసుకుమార |1మార !కల్మష విచార, ౧౪౮ 


తుంటల్లై నీ విల్లు ధూళిలో న నణంగ( - 
నాలుహిందీ నీ మేను బూదిగాను 
నీయంపగమివిచ్చి నేలపాలై చన 
మురయు నీ రథి మొక్క మూల గూల 
వెడుగు నీసారథి యడవిలోపల( జేర 
నీవైన నీజెక్కె_ మేట గలవ 
నిను [మో సెడి తురంగమును సంకెన ల్వేయ 
సీమేటి చెలికాని పాము కరవ 


చెట్టుకొకటూచు నీషే సెనలష్టె గిట్ట 

నయ్యయో నివ పార్‌ దిరాయు' వనెడి 

సీకి సీరీతి విరహిణీఘాత వైతి 

వింక మకరాంక చెలి నేచు టేమి శంక, ౪౧౬ 


అనుచు వనజాననలు మనోజుని కినుకను 
తనవి సనకను జెనశ యాతనివెనుకను 


త ృతీంహాశ్యాసము పక 


తే.గీ. 


చరి. 


రా 


జేరి యానారిగారించు నీరజారి 
సారెసారెకు జలపోరి దూర(గోరి. ౧౫౦ 


బుధనుతుండగు క్షీరనిధి కుమారుండవు 
ఘను(డైన లోకబంధునకు హితుండ 
వాదానవారి నెయ్యంబై న మజ దివి 
శంకరస్వామ్‌ చూడాంకమణివి 
దక్షునియోజకు దగిన యల్దుండవు 
విబుధక్షుధలుదీర్పు వెన్నకడివి 
యసమాస్తునకు ఘనంబగు మేనమామవు 
శ్రీదేవికిని బియసోదరు(డవు 


నట్టిసత్కులజాతుండవై దనర్చి 

వరవియోగులపై వేడి బజ(పదగునె 

భవ్యచార్మిత విరహిణీపాంథజై త్ర 
గురుసుధామయమృదగా|త్ర కుముదమిత్ర. ౧౫౧ 


మనమున నీతిలేక గురుమానిని బొందిన్నదోహి వంచు నీ ' 

చెనంటితనం బెజింగి సిగజేర్చెను శంభు(డు లింగధారివం 

చనెడి హితంబుగాంచి గద హా! ధరనెట్టి దురాత్మునైన త 

న్ననిశము గొల్చినంతనె మహాధికుజయు( బురారి యల్పు(డై. ౧౫౨ 


కువలయావనకీ ర్రిగొనినందుకు ధరి|తీ 
చ|క్రవిద్వేషంబు సడలలేదు 
విబుధానుకూల|[పవీణుండవై యుండి 
మది గురుద్వేషంబు మానలేదు 
ఘనవిష్ణుపదస క్రకరు(డవై నందుకు 
నీ నిశాచరవృ త్తి మానలేదు 
ద్విజరాజవిథ్యాతిదీ పించుటకును న 
తృంతతి పెంపోర్ను టింతలేదు 


గడీ 


తే.గీ, 


రః 


రకా 


తొలాంక నందినీపరిణజయము 


వసుధ వర్ణింప ఘనమార్షవ ర్తి వగుచు 

రాజకాంతావళులను గలంచబూను 

నెజయు నీరా జశబ్దంబు నేతివీర 

కాయ గదరోరి! శశధారి! కమలవెరి! ౧౫౩ 


తోయధి( బడబాగ్నితో మొద ల్లన్మించి 
హాలాహలాఒన్యోన్య మగుచు బెరిగి 

నిలిచి యు[గాక్షుని నె త్రిమీ(ద నటించి 
యుదయా[దిధవశిఖి నొరసి మెజసి 

యలరాహుదంష్టి విషాగ్నితోడ బెనంగి 
తపనుని నెలనెల తారసిల్ల 

భావింప న్యతితపోవహ్నిచే | గొంగి 
గురుకాపశిఖి ఖాకులత( బొరలి 


నట్టి చలపాదివై న నిన్నజ్ఞు లెల్ట 

శీతకరు(డని మిథ్యాపతీతి దనరి 

బాలికొమణులను నేచనేల రోరి 

కామిసనీమానధనహారి ! కమలవైరి! ౧౫౪ 


భగినిపుట్నించి సంపదలెల్ర టోకార్చి 
పగ(బూని జనకు భంగగతు జేసి 
బలిమి మెనల్సని భస్మంబు గావించి 
తలప మజందిచి త్రము గలంచి 
తమ్ముల'పె విరోధమ్మున బెంపొంది 
సత్సంతతుల పెంపు సడలంజేసి 
సరిలేనిగురుని సంసారహాని యొనర్చి 
దేవుండొ హరుని నె తిననె జేరి 


చెలిమి గుజనుల నభివృద్ధి జెందః జేసి 
చావుగానని బలు నిశాచరుండ వీవు 


తృతీయాశ్వాసము ౧౯8 


కం. 


pా 


కం, 


బితికియుండుట విరహిణ్మీ పాణహాని 
కోకకులజై [త కువలయినీకళ త, ౧౫౫ 


నిను బెనుబాము (మంగ నిక నీనిలు వెల్లను సీబుగాను నీ 

తనువు పచాబుతుంటలయి దారుణకార్మ్యత పిలు నీరుగా 

దీన మొక చాయ [(గుంక సుదతీమణులం గలగించు పాపమే 
గునగునకాళ్ళ వేళ్ళ బెనంగుం దొలిగింపవళంబె చందమా! ౧౫౬ 


అని పలికి మదనునకు వెను 

కొను మలయసమీర కేకికోఠశుక పికా 

శినికాయములను గను(గొని 

వనితామణు లనిరి రుచిరవచనరచనలన్‌ . ౧౫౭ 


ఒక మహాబిలమున నుద్భవించి గిరీంద 
మార్గంబునను బయల్‌ నిర్ణమంచి 
కాంతారభూముల అంతంతన జరియించి 
కాజుపూ(బొదరిండ్లు దూరి వెడలి 
సతత _పభంజనస్థితి జీవులకు జూపి 
దివము రాత్రిని సదాగతి వహించి 
పాంథహృద్వేదన పకటరీతి గమించి 
నవ్యమహాబలోన్నతిని మించి 
భువిని సాకాత్కరించు బెబ్బులివి నీవు 
సాధుబాధ లొనర్చు టాశ్చర్యమేమి 
నిను జగ|త్సాణు(డని బిల్వ సీతియగునె 
పాంథజనమారణోత్సాహ గంధవాహ. ౧౫౮ 


Fe 


చలముగొని నిన్ను విషధర 
ములు మె(స(గ(గ వానిలేశము న్వంచింపం 


13) 


వు. 


రతా 


తే, గీ, 


తాలాంకనందినీపరి ణయము 


దల(పడక విషధరాఖ్యత 
నలరు ఘనుల: దరుముటకు మవోబలివి గదా! ౧౫౯ 


మొదల నీమేనదృశ్యమై మూలబట్ట 

నరసి బెనుకొండ త్రాచు నిందరిమి కరువ 

న్మీపచారంబు ధూశియె నింగి కెగయ 

తుదికి సీమను తునియలై బొదలదూజ, ౧౬౦ 


నిను సంకెలల్వేయ నిలువక మిన్నంట 

నెగసిపోయెదవేమి పొగరుజిల్క 
నీయిల్లు మొదలారి బోయిన క నులెజ్టి 

గొని చూచె దదియేమె కోకిలంబ 
న తుళ్ళుగుణమునందే తూ(పులెక్కిన 

ర్ఫుంకరించెదవే మదింక తే(టి 
నీపింఛ మణ(గి వన్నియ చెట్టువాలై న 

* కేకలీడెదు కానబోక కేక 
పొండురుగ్భారమున దాగియుండియైన 
ఘనల గననోడె దదియేమొకా మరాళ 
యని నిజార్థంబు లొక కొన్ని హాస్యసరణి 
బలికి యంతటబోక కోపమున గెరలి, ౧౬6 


జేంచి యీబింబాధరిని జేరకుమికీర 
కమలాక్షిసాంకవగంధి సుమ్మి 

కమలాక్షియని నీవుగదియకు మధుప యీ 
నన(బోణి చంపకనాస సుమ్మి 

నన(బోణియని [భాంతి గొనబోకు పిక యీబి 


సాంచితబాహురామాంగి సుమ్మి 


* రోనలీడెదు కొనబోశ తేశీ_మూి? 


తృతీయాశ్వాసము 


ర్‌ం, 


లా 


* 


తే, గీ, 


యాశించి బిసబాహయని తూ(గకు మరాళ 
యీభామ ధారాధరాభ వేణి 

గాన వచనాలక స్వరగ మనములను 

సాటివారలు మీరు మామాట వినక 

యెగసిపోనేల రుంకృతు లిడ(గనేల 

యొరల(గానేల బొరె డాగియండనేల. 


ఆని బి తిక క్రియల 

మ్మనసి జశశిగంధ వహసమాజమును (పియో 
కిని దూరి రేవతీసుత 

కనుకూలముగా వచించి ఛనుపమలీలన్‌. 


తనువు ఫాలాక్షనేతమహాగ్నిచే [కుంగ 

తుంటలై చాపంబు మంటగలిసె 
మకరధ్వజము తుంగమడుగులోన నణంగె 

శరములు పురినిచ్చి ధరణిగూలె 
చెట్టుచెట్టునజేరి చెదజెను నీమూ (క 

మొదటినుండి రథమ్ము మూల(బడియె 
చెలికాడు దె(సంజెడి జేరె కాజడవుల.( 

బక్షీయై తురగంబు బయలు బట్టె 
నింక మరు(డేడ మనమేడ యితనివలన 
తల(పునిలుపకుమమ్మ బెగ్గిలకుమమ్మ 
నీమనోరథసిద్ధియై నెగడునమ్మ 
కొమ్మ వినవమ్మ యోముద్దుగుమ్మ లెమ్మ. 
ఈరీతిన్‌ శిశిరోప చారముల నయ్యేణాక్షి మోహానలా 
సారంబెల్ల నణంపుచు న్విహిత వాక్చాతుర్భ్యమాధుర్యముల్‌ 
మీరం (బొ ద్దలుబుచ్చుముచ్చటల 'పేర్మిం దెల్ప నార్యాతి నిం 
డారన్‌ యామచతుష్టయం బరిగె నుద్యచ్చందికాపూర్ణ మై, 


వ్‌ కం. 


DES 


౧౬కి 


అకు ౪ 


౧డీ 


రర 


చం, 


తొలాంకనంది నీపరిణయ ము 


అంతటిలో కనుంగొనంగనయ్యె రథాంగయుగీదురంత దుః 

థాంతము, సంతతాతనుసుఖానుభవ|శ మతాస్వకాంత బా 

హాంతర సు పికా[శుతిపుటాంతరదుస్ఫహతా[మచూడకా 

త్యంత నినాదపూరితదిగంతమునై న నిశాంత మెంతయున్‌, నము 


కొమినీమణులతను భోగ ములనలన 

పతుల నుపరతులను దేల్చు చతురతలను 

గాంచి మదిమెచ్చి తలయూచుగతిన దీప 

కళిక లల్హార్చుచును సికల్‌ గదల దొణంగె. ౧౬౭ 


చూరూపంబున శ [కు(డే మును.చ హామౌనీం్యదు నంచించె, |కౌం 
చారాతిధ్యజమౌట మేమె స్మరవిద్యాభ్యాసిగా( బాణినిం 

హరుం జేసినవారు మత్కులజు లంచున్‌ సత్కులా స్థానముల్‌ 

దార్జై దెల్పెడిరీతి కుక్కుటమహా ధానంబులున్‌ రాజిలెన్‌, ౧౬౮ 


ఇను(డు ఘనతమి స మనెడు కాటుక పుల్లు 

సమితిబొదవ కిరణజాలసూ[త 

మిడగ( దారలెల్ట నడలుచు( దముదామె 

కళదొలంగె. దాము ఖగములౌట. ౧౬౯ా 


కమలములెల నిక్క నుడుకాంతుని సత్క_ళ లెల్ల [సుక్క కో 

కములకు గర్వ మెక్క గృహకార్యుల నిదలువెన్మంజిక్క దుః 

ఖమున జకోరదంపతులు గళ్వలమందుచు. జొక్క. దిక్కులన్‌ 
విమలత జిక్కి తూరుపున వెగురుజుక్క జనించే బొక్కమై. ౧౭౦ 


తమిని బద్మిని నిదురించి తమ్ములమున 

గొనిన బుక్కిటిమృుగనా థిగుళిక లెల్స 

వేంకువను లేచి యుమిసినవిధము తేటి 

గములు నీరేజముకుళాం తరములు వెడలె. ౧౭౧ 


తృతీయాశ్వాసము 


కం, 


చం. 


కనుల నిండిందిరక జ్ఞలంబును దీర్చి 
పెపరాగము పచ్చిపస పలంది 
కుసుమమరంచమ్ము ఘసృృణాంకము ఘటించి 
రహిప(తికాలంకరణ మొనర్చి 
కృంగారక ర్లికాభంగ స ద్భూషియె 
భాసురహంసికా|పా ప్రి దనరి 
నిమలోర్మికాకంకణములను ధరియించి 
డంబుగా నుదయరాగంబు దాల్చి 
మిసిమితర;గల పయ్యంటముసు(గు దాల్చి 
మురి పెమొక్కింత మోమున నొఅపు నెజప 
మొదల( బద్మిని దనమి,తు నెదురుగొనియె 
నేటిపద్మినిజాతి కీరీతిగాదె. 


ప్రాకటమోదనాదముల పక్షిరవంబు జెలంగునంతలో 
వే(కుదబో (టి పాక్శిఖరి వేడ్క మెలంగుచు దోహద కియం 

గ కొన గోంగుబువ్వు గొలుకం బలుకు [నచియించెనో యనం 
గోకతతు లైలంగ తొలిగొండ నినుం డుదయించె( దీ పుడె, 


ఆయవసరమున శ శిరే 

భాయతలోచనను జేటికాంగనలు నొగిం 

బాయక మెల(గి రటన్నను 

శ్రీయతు(డౌ పెలు నవల? జెప్పు మనటయున్‌ 


-:ఆశ్వానాంతము:-= 


పుర పరిపంథిమౌళిభృత పూత పదాపగభ క్ర మాన్యపా 


సోల్ల్యం మరపరిపాలభూరమణమానవరూపతపసపూ జపా 


థి 


నిరో మరమదమర్ష బాలవిధుఫాలపరాతృరపుష్టివాసవా 
వ్యంయు పరమత భేదభూరిభ యదార విరామర మేశమాధవా, 


౧౭8 


(౭ 


గికొరా తాలాంకనందినీపరిణయము 


మాలిని. విమలకమలన్నేతా వీరదై తేయజై [తా ' 
సుమశరనమగా[తా! సూరిహృత్పద్మమి[తా ! 
(భమితవిషమనే[తా! పద్మజాతాకళ తా! 
దమితవిషమగో[తా ! తాపసస్తో_ తపాతా ! ౧౭౬ 


మ. _ఇదిశ్రీవాసగురు పమోదివృష శై లేశ పభావా త్తసం 
పదుధారస్సుటభావనా ర్యసుత దీప్య దాఘవార్యానుజా 
భ్యుదయ[పాభ వబంధ నాటకకృతి పోద్యన్నృసింహార్యధీ 
వదతాలాంకసునందినీపరిణయా శ్వాసతృతీయం బిలన్‌. ౧౭౭ 


గద్య 
ఇది శ్రీమచ్చేషధరా ధర సౌధ వీథీవిహరణ వేంకటరమణ 
చక్షుర్విలఅక్షణాక్షీణకృపాకటాక్ష ఏీక్ష ణాపరిలబ్ధల క్ష 
లక్షణానవద్య విద్యావిలాస శ్రీనివాస గురు 
చరణస్మరణాభ్యసనరసనావికాస _ నిస్తుల్య 
కల్యాణసాకల్య _ మౌద్దల్యగో తపవిత 
భావనాచార్యపు[త పర్య|తయకైం 
కర్య విధాన వేంకటనృసింహార్యా 
భిధాన [పణీతంబైన తాలాంక 
నందినీపరిణయం ను 
మహాప బంధంబునందు 
తృతీయాశ్వాసము. ౧౭౮ 


తాొలాంక నందిని పరిణయము 
చతుర్థాశ్వాసము 


శ్రీ సనకుసుమ స్పబక 

న్య స్తవినిస్తులిత చందనస్నిగ్ధలస 

త్కస్తూరికాంక శుభవ 

క్షస్థృలసంకాళ శేష ఇ లనివేళా. గ్గ 


అవధరింపుము, జనమేజయాధిపతికి( 

బై లుం డనవరతాచ్యుతభ క్రిలోలు( 

డతులవాచాలు( డతికృపాన్విత సుశీలు( 

డఘవిటపజాలవాతూలు( డనియె నిట్టు. ౨ 


ఈలీలన్‌ మిహిరోదయం బగుటచే నింపొంద (గా వందివై 

తాళీకుల్‌ మృదుగీత వాద్యగ తిజ్థా నుతానింప సత్యావధూ 

లోలుం డంతట మేలుగాంచి, హితశీలు ల్వ్యెంబడింపంగ ( ద్ర 
త్కాల|[ప్రక్రియలెల్ల దీరిచి సభాస్థానంబునం జేరియున్‌. తి 


హితులు, భూపతులును, పురోహితులు, వార 

సతులు, మంతి ప్రతతులు, పండితులు కవివి 

తతులు, గాననిరతులు, సన్నుతులు జేసి 

యతుల గతులను మతుల సూరతులు దెల్పి. బు 


మజియు నుగ సేనవసు దేవబలభ[దసాత్యకి సారణకృతవర్మ్మపద్యు 
మ్నానిరుద్ధాదియ దువృష్టిభో జాంధక బంధుసందోహంబుల న 


మస్కతి పూర్వక ంబుగా సంభావించి త _త్రదుచితాసనంబుల నాసీను 
లుగా నియమించి నిండు పేరోలగం బుండు సమయంబున, ౫ 


నిం 


౭ 


తే.గీ, 


ళం. 


రతా 


తే.గీ, 


తాలాంకనంది నీపరిణయము 


పటుసితాంభోజ[పభాభాసురత మేన 
పాటలచ్చటసటాపం క్తి [వేల 
హ స్తపద్మ భమాయాతబంభర డింభ 
జాలవన్నలినాక్షమాల దనర 
గంగాద్యనేకాపగానీర పూరమౌ 
వలికేలి ఘనకమండలువు మెజయ 
స్వాంసభాగోపరి స్వరపూరమహతీ -ని 
నాదంబు నారాయణా యనంగ 


తారహీరపటీరడిండీర సౌర 
వారణక్షీరక ర్పూర శారదా భ 
చారుతరళుభదివ్యశరీరుండై న 
నారదు(డు తారసిలె నంత శౌరిచెంత . 


నిలిచిన మౌనీం(దుని పద 
జలజములకు సాగి (మొక్కి. సద్వినయముగా 
వలగొనుచును నిది మేలని 
దలచి విన్మమత నుతించె( దగుమధురో క్రిన్‌, 


ఫణినాధుండే మౌనిపాటకు ఫణులె త్రి 
యాలించు కర్ణరసాయనముగ, 
మున్ను వేదవ్యాసమునియే మహాత్యుని 
భావంబుగని జేసె భాగవతము, 
దక్షపజాధినేతకు నేమునీం!దుని 
చే [పజాపాలనస్థితి లభించి. 
ఘను(డు [పాచేతసుం డనఘరామాయణం 
బే తపోనిధి యాజ్ఞ చేత గూర్చె, 


సతత మోక్షార్దనోపాయచతురత దగి 
విదిత బహ్మాదులను వళంవదుల( జేయ 


చతుర్దాశ్వాసము ౨౦౧ 


కం, 


కం. 


౭ 


నేవరర్షి యతండవు నీవకావె 
సాతి కాతంద!నారదసంయమీం దడ! ౮ 


ఓ విబుధమౌని!యిట మీ 

రై వేంచేయుటకు నేకృతార్థుడనై తిం 
గావున మీ కారుణ్య మె 

భావుక కారణము లోకపాలుర కెల్టన్‌. 


అన విని సురసంయమి యి 

ట్టనియెన్‌ ,హరి నీవు మర్త్యు( డాడినటుల ని 

టనజిలునే పరాత్సరు( 

(ప) య 

డని [శుతులం బల్క- నించుకై న నెటు(గనే. ౧౦ 


సకలచరాచరాత్మకు(డవై తగు నీకు 
నెలవిందు గలదని దెలుపవశమె! 
(బహ్మాండభాండసంభర ణతగల నిన్నా 
కీంతవా(డ వటంచు నెంచవశమె! 
శర్వాదులే నిరంజను( డంచనెడు నీదు 
రూప మిట్టని సాటుజూప వళమె! 
యవని గుణాతీతు(డవని బుధుల్‌ దెల్ప 
" నీగుణం బిదిగా గణింపవశమె! 


తలప నీవాదిమధ్యమాంతరహితుండ 

వకిరుండ వజేయుండ వవ్యయుండ 

వ|పమేయుండ వాఢ్యుండ వచ్యుతుండ 

వైన నిన్నెన్నదరమె సౌఖ్యపదాయి. ౧౧ 


అల వైకుంఠము విడి మీ 
రిలలోపల నవతరించు హేతువు మారా 


కం 


కొం, 


కం, 


కం, 


తాలాంక కందినీప రిణయము 


కల(బోకలందు భవదు 


జంలపేవ లభింప సులభంబయె హరి! 
జా య 


అనుచుం గొంత నుతించి కీ ఘగతిగా నయ్యంబు జాతాక్షు పీ 
డని యంత పురిలో జనార్దనవధూకోటి నిలో కింప(గా( 
జనవై దర్శి సుదంతిసూర్యత నయాసా  తాజితీభ(ద్రల 

క్షణభ ల్హాత్మజమి[తవిందలు సముత్సాహాన్విత స్వాంతలై . 


చేడియసుభద వారల 

తోడం జనుదెంచె మెటుపుతోడం గూడన్‌ 
జోడైన చందకళవలె( 

గోడలిశశిరేఖం దోడుకొని మునికడకున్‌. 


వచ్చి |పణామ మొనర్ప(గ 

నచ్చెలువల నెల్ల కుశలమడిగి వెనుక వి 
వ్వచ్చుపడంతుక చెంగట, 

జొచ్చి నిలిచియున్న జలునిసుతను గను(గొ నెన్‌. 


మీకన్య మరునిచేతి శ 

కీకరణిం దనథె దేనికిందగు వరుండే 
లోకమునగల(డొ యని శుభ 
లోకనమున దెలిసి బుద్ధిలో దల సెన్‌. 


ఈరమణీలలామహృదయే శ్యరు( డీయభిమన్యు( డెట్‌ కం 
భోరుహగర్భు,డే ఘటనబూమనటంచనిదోంచె శౌరిదా( 
గోరినయిట్టికార్య మొనగూడదె కౌరవపక్షపాతియా 
సీరధరుండు దీనికొకచ్శితము కల్పనజేయ(గా దగున్‌, 


తొలుత కురుపాండవులకుం 
గలవైరం బినుమడింప(గా దగు నాకుం 


O౨2 


mp 


లంక 


చతుర్థాశ్వాసము ౨౦౩ 


గలకాల మించుకై నను 
కలహంబునులేనిదినము గడప(గ నేలా, ౧౮ 


ఉ.  ఈశళశిరేఖచక్కందన మెల్చను విన్న సుయోధనుండు దా 
నై శతధాకుమారునకు నంగననిమ్మని యచ్యుతా[గునిం 
డాసి వచింప(గా నత( డొడంబడకుండునె యేతదర్గమై 
4 కేశవు( డెల్బభంగులను కేవలవిఘ్న మొనర్చకుండునే. ౧౯ 


తే.గీ. దాని కొకరీతి కలహమే తార సిల్టు 
నల సుయోధనకార్య మట్టడుగు బట్టు 
బడలి చిందబవందజై చెడుటవలన 
నింక మోదంబె గాని నాకేమి చింత, ౨౦ 


మ. అని యూహించి విదర్శరాజసుత నెభ్యుంబొప్ప వీగ్కొల్ప(గా 
జని యాహ స్తీపురీవరంబున సభాస్థానంబునం గొల్వుదీ 
ర్చిన దుర్యోధనుజే/(రబోవ నత (డర్జిన్‌ (మొక్కి. భ|దాసనం 
బున నేమించి సుగంధమాల్యముల సంపూ జ్యంబు గొవించినన్‌, ౨౧ 


కం. కురునాథ! కుశలమే మీ 
గురుబంధుజనానుజాదికోటికిని, శుభం 
కరమె నిజరాజ్యమును పరి 
చరులు భవచ్చాసనంబు సలుపుదురు గదా ' జివి 


చం. అనిన నృపాలమౌళి దరహాసముఖంబున బలై దవ మ్‌ 
ఘనకరుణారసంబున నఖండశుభోన్నతి గల్గుటెంత మీ 
యనుగమనం బి కెచ్చటి కినై యెటనుండి యొ సాదరంబుగా 
వినవలతున్‌ భవత్యప సవి స్తరరీతిని దెల్ప్బ(గాదగున్‌, ౨9 


వ. అనిన రాజేందునకు మునీందుం డిట్టనియె - ౨౪ 


4, ద్వారకలో యదూద్యహు( డుదారయకోవిభవంబులన్‌ జగ 
ద్భారకు(డై. హలాయుధునిబాయక కంసనృశంసముఖ్య సం 


౨0౪ 


కం, 


కొం, 


50. 


౭ 


తే.గీ. 


తాలాంకనందినీపరిణఈుము 


హారమొనర్చి సద్చుధజనావను(డై చెలువొందుచున్న యా 
శౌరిని గాంచి నీకొకటి చక్కనిమె లొనరింప వచ్చితిన్‌. ౨౫ 


మేలన(గ నేమిదల (చితొ 

తాలాంకున కొక్కళూర్మి తనయామణి సు 

(శ్రీలలరు ద్వారకాపురి 

బాలామణులకును మేలుబంతి యనదగున్‌. ౨౬ 


భామినీ చక్కదనం బిక 

నేమని వర్ణింతు( గౌరవేశ్యర! చెలి నె 

మ్మోము గనుగొన్న మా(త్రనె 

నామము శశిరేఖయనుచు నామది(దో (బెన్‌. ౨౭ 


చెజకునకు పండుపండిన 

కరణిం జనియించె కన్యకామణి కెనయే 

సురకిన్నెర విద్యాధర 

గరుడోరగసిద్ధసాధ్యకాంతలలోనన్‌. ౨౮ 


గొప్పసీల(పుకుస్ప లప్పుమోపరి తెప్ప 
లప్పడంతుక కప్పు కొప్పు కొప్పు 
మరువాలు(గమిబోలు మణీవాలుగల నేలు 
కళదేలు చెలివాలు(గనుల డాలు 
కంబుబింకంబు పూగంబు పొంకయబు ని 
కంబు బింటోస్టి కంఠంబు డంబు 
క ల్కిచిల్మలకుల్కు మొల్కక[పంపు బా 
రుల్కుతేనియజిల్కు జిల్కు పల్కు 
తమ్ము లద్దమ్ములను [గమ్ము నెమ్మొగమ్ము 
మించు [కొమ్మించు మించు నెమ్మేనినంచు( 
జక్కవల కక్కు నుతి కెక్కు. జన్నుదోయి 
దాని వగజెందు సతిముందు గాన మెందు. చి 


చతుర్జాక్వానము 


కం, 


కం, 


కం, 


విల ని 


సతినెజు ల్నెమిలిపింఛమురీకిని జొలంగ. 
గాలాహిని జయింప ఘనతగాదు, 
పడ(తిమో మిందుబీంబమురీతిని జెలంగ. 
దమ్ములనెడప చితమ్ము గాదు, 
సుద(తికెంజిగి మోవి పకతండమును బోల్బః 
బక్వుబింబము నెంచ భరముగాదు, 
కలికిపెందొడ లిభకరములవలె నొప్ప 
నికరంభలనుగెల్చు బెచ్చుగాదు, 
చనులు జక్కవలబెడం గనుక రెంచ 
తమ్మిమొగ్గలజిదుమ చితమ్ముగాదు 
తనువు బలుకప్పుర(పు(దావి నెనసినపుడె 


వివిధతాపంబు లార్పుట వింతగాదు. నా 


ఎంతని నేనుతింతు తర శేక్షణ చక్కదనం బటుండ ని 

మ్మంతటిలో భవత్సుతు. డహీన గుణాఢ్యు౧డు లక్ష్మణుండు న 
య్యింతికి భ ర్రగా(గ నొనరించితివేనియు నీకు. గోడతౌ 

టింతియగాదు రాజ్యరమ కెంతయు భూషణమై జెలంగెకిన్‌. ౩౧ 


ఏమో తెల్పితినని మది 

వేమరు సందేహసరణి వెదకకుమ యిదే 

శేమంకరము నిజముగా 

నామది( దో(చినది యిది యొనర్చుమి వేగన్‌. వ 


ఆని చెప్పి, సుర మునీం|దుడు 

తనరాక నీరీక్షసేయందగు చోటికి చ 

య్యన నే కేశవధ్యా 

ననిరూడి ఘనంబుగా మనంబున బెన(గన్‌. క్రి 


అంతట దుర్యోధను, డ్‌ 
త్యంత ముదం బొదవ నా ప్తలగువారల నే 


౨౦౬ తాలాంకనందినీపరిణయము 


కాంతమునకు బిలిచి (పలం 
బాంతకుపు తీకథాసమ్మగ్రము దెలియన్‌. కిల 


కం. మునివలన దనకు( దెలియుట 
తనసుతు(డగు లక్షణునకు దత్కన్యక పెం 
డ్రినిమిత్త మడుగ(గోరుట 
వినయమునం బూస|గుచ్చువిధమున దెల్పెన్‌. 3౫ 


ఊఉ. వారలు సమ్మతింప దగువారల( గార్యదురంధరై కవి 
స్తారుల విపయుగ్యము పదంపడి బిల్వ(గ బంపి మీరలా 
ద్వారక కేంగుదెంచి బలభదసుతన్‌ శశిరేఖ కన్యకం 
గూరిమిమీర లక్ష్మణునకున్‌ సతిగా ఘటియించు టొప్పగున్‌. వలా 


చం. ఆరమరలేని చుట్టము హలాయుధు(డు న్మనపట్ట మిత్రు డం 
దజీవలె. బక్షపాత మది. దల్పడు గావున మీరు తన్మనో 
హరణ సమాహిత [కియల నారసి యారసికా[గగణ్యు( డీ 
సృరిణయ కార్య మాస్తి నొడబాటుగొనన్‌ సమగూర్చ(గా దగున్‌. 88 


కం. కౌరవనాథుం డీటువలె 
గౌరవమున నానతీయ(గా వి|పవరుల్‌ 
నేరుపున శీ ఘగతిచే 
ద్వారక శకేతెంచి రతులిత|ప్రమదమునకా, కిలా 


ఆశా 


మగరాల వాకిళ్లు మాణిక్య(పు నగహ్టు 
కన(క పుదస్ట నంగళ్టు దాటి 

యలరుల ముంగిష్ట నలరు కేలాకూష్ణు 
గోపురంబుల చాళ్టు గుష్ట గడచి 

సిరిగల మగనాళ్లు సింగారమున చాళ్లు 
దీరుసావళ్ట పందిళ్లు దష్ట 


మగని బాయని జోస్ట నీ yy ఫైన విటకొట్ట 
తమిమీర(|దుళ్ల సందళ్లు గాంచి 


చతుర్తాశ్వాసము 
ళు 


౨౦౩ 
గీ. డీరు మణిహారు సంసారు తెగువవారు 
(ap) రా ౧ (op) 
వీరు రణకూరు బంగారుతేరు తీరు 
(శత) య య (ap) 
కలిగి తొలగని కలిమిచే జెలంగుచున్న 
ద్వారకాపురి గాంచి మోదమున మించి. శ్రి 
మ. తమరాకం దగువారిబే బలునకుం దాత్పర్య మౌనట్టు యు 
క్రముగా దెల్పి తదాజ్ఞ గైకొని గృహాంతస్థానవం జేరి మో 
దమునం బూజితులై ధగద్ధగితభ|ద స్వర్ణ పీళంబులం 
గొమరొప్ప న్నివసించి సద్వినయసూ క్తు క్కు ఖీ bret వలో * త్రముల్‌. ౪౦ 
4, కౌరవభ ర్ర మమ్మనుప*గొ( జనుదెంచికి మయ్య - మీకతం 
డారయ శిష్య. డాత్మహితు( డర్మిలి చుటముగాన నట్లిచో 
ట్‌ ట్‌ 
వేరికలేమి కిప్పు డొక వియ్యము. గోరినవా డు మున్నుగా 
వారును మీరు భాగ్యవిభవంబుల ( దుల్యులుగా ర యన్ని (టన్‌, ౪౧ 
కం. రారాజు కౌరవేం[దు(డు 
మీరును భగవత్క్మళాసమేతులగుట బం 
గారమున సౌరభము చే 
కూరిన గతి వియ్యమందుకొన మేల్లాదే, ఇ 
చం. ఆతనిసుతుండు లక్ష్మణు(డునా పభలక్షణు. డొప్పు రూపని 
ర్లిత శతకోట్యనంగుండు రుచి|వజబాలపతంగు( డార్యసం 
స్తుత సుగుణానుషంగు! డతి దుష్కరవై రిచ మూవిభంగు( డా 
తత వరదానచంగు(డు సదాకరుణాలహరీ తరంగు(డై. ౪౩8 
తే.గీ. నట్టులే నట్టి సుగుణముల్‌ తెట్టెబెట్టి 
నటి కురుపట్టభ దుని పొటంబుటి 
న! డి డు చ్చి 
నటి రాపటి డిట నీపటి చెట 
శ్రి ఠి 6 రు డు 
బట కోరికబుటి రాజిటు బనిచె ౪౪ 
ళ్లు ట్‌ శు 


౨౨౦౮ తాలాంకనందినీపరిణయము 


కం. నెయ్యమున మీకు వారికి 
వియ్యము( దగు గాక నెన్నివిధముల దల(పన్‌ 
వెయ్యన(గనేల పాలన్‌ 
నెయ్యి యొలుకురీతిగా గణించుట గాదే. ఇ 


చం. జగతిని గన్నియల్‌ వరుని చక్కదనంబె గణింతు రమ్మలుం 
దగు ధనవంతు నెంచెదరు, తండులు కీర్తిని గోరువారు, బం 
ధుగణము సత్కులోన్నతగతుల్‌ గను6గొందు, రితేతరుల్సప 


క్వగురు సుభోజ్యసంపదల గాంక్షయొన ర్చెద రుద్వహంబునన్‌,. ౪౯ 


కం. అదిగాన నిందజల క 
భ్యుదయమనోరథఫలా ప్తి నొంద(దగు మీ 
రిదె కన్యకామణిని మే 
లొదవ(గ లక్ష్కణుని బెండ్జికొస(గుటవలనన్‌ . ౮౭ 


మ. _ చెలువం బొప్ప(గ విపు లిట్టను మృదుషేమోక్తు లాలించి యా 
హలి కొతూహలియై ముఖాజ్జమున హాసాంకూర భావంబునం 
బులక వ్మేన జనింప(గా భుజయుగంబుం బొంగ లోసమ్మ తిం 


దల నంతంత గదల్చి యిట్టనియె వాగ్ధాటీసుధా పేటిగాన్‌. అరా 


చం. _ తొలుతటినుండి దా భగినిలో వచియించిన సూనృతోకులం 
దల(పక నిట్లు బలై, వసుధామరులార ! కురు[పభుండు దో 
ర్చలియు (డు రాజరాజు పియబంధు(డు పౌరుషశాలీ యాఘనుం 
డెలమి దలంచుకార్య మిక నేవిధినై న దొలంగవచ్చునే | ౪౯ 


శా మాకు న్వారల కానుపూర్వమగు (పేమ ల్మీరు సంబంధ మీ 
లోకు ల్రాంచ (గ సుప్రసిద్ధ మిది యాలోచింప(గానేల మే 
లృకూరంగ సుయోధనాత్మజు నకుం జెల్వొప్ప మత్కన్యకన్‌ 
వే కల్యాణ మొనర్ల్హు దైవకృతికిన్‌ వేరొండు నూహింతునే. ౫౦ 


చతు ర్హాశ్వాసము ౨౦౯ 
@ 


తే.గీ, కన్య శశిరేఖ కింక లక్ష్యణు(డె మగడు 


కది, 


కం, 


గాన బుధులు శుభస్య స్మ్‌ఘం బటందు( 
బలుక వినియుండి యడసేయం బాడియగునె 
యనుచు వచియించి మదిలోన నతిళ్లయించి. ౫౧ 


తనదు పురోహితవర్గం 

బును బిలిచి కురుక్షితీశ పు[తుం డగు అ 

క్షణ సార్యభౌనువరునకు( 

దనసుత శశిరేఖ నొసంగు తల(పుం దెలిపెన్‌. వ 


వా రవ్యధూవరులకుం 
దారొబల చం[దబల హితం బగు లగ్నం 


బారసి యారసికునకు మ 
నోరథ ఫలసిద్ధిగాగ నుడివి వినయతన్‌. కోడి 


దేవ నేటికి యాజవదివసమునను 

శభముహూ ర్తంబు గన దినజద్ధి గలిగె 

జాగు సేయక ( దత్కార్య సరణులెల్టి 

సాదరస్థితి నొనరింప( జాటవలయు. 2౪ 


అనినం గౌతుక చిత్తు(డై హలధరుం డప్పట్టణం బెల్ల చ 

య్యన శృంగార మొనర్చ జాటిన మహాహ్హాదంబునం బౌపలం 

తనె వీథుల్‌ విపణుల్‌ వితిర్దు లవరోధస్థానము ల్దివ్యకాం 

చనదీ ప్లిం ఘటియించి రంత నయనోత్సాహంబు సంధిల్దంగన్‌ ౫౫ 


మజీయు( గర్పూరక స్తూరికా[ప్రముఖబహువిధపరి మళ మిత కర్ణమ 
(విలేపి)త రాజనూర్గప్రదేశంబును _ తరణికిరణ[పకరణధిక్కరణ 
మణిగ ణస్థగితరంగ దాం గేయశ్ళంగళ్ళంగారిత వై మా నికానీకంబీను, 
జంభారికుంభినీ కుంభ బంభజ్యమానసంరంభో త్త ంభ శా తక్షుంభ హీర 


14) 


బి౧౦ 


కం, 


తే,గీ, 


కం, 


తాలాంక నంది నీపరిణయము 


వారస్ఫారకంఠీర వాకార పిస్తారితబహి ర్హ్వార పదేశంబును, సకలకకళాకలాప 
ము కాఫలవిచి తరంగవ ల్రికాలంకృత బలభిన్నీల వేదికాసముదయంబును అ 
పురోపవన ఫలఖాదనోన్మాదసంచారిత  శేణీభూత శుకశుకీనికరభ్రమ।|పా 
పితగారుత్మతతో రణాలంకృతంబును నై - సాశ్షాత్యా-యజారాతికాయంబు 
లెజంగున సర్యమంగళాన్వితంబై - విభావసునూమసభాభవనంబు లీల 
నీలాంగదాలంకృత, సకలపరీవారంబై , సాకేతపురీ సదృశంబున రామ 
లక్ష్మణ[పశోభితంబె పావృడాగమంబుభాత ఘనవిచి తవ్యాపకంబై - 
నభోమండలంబు భంగి బుధగురుకవిరా జరా జితంబై యుండి 
నంతట, ౫౬ 


వై వాహికోత్సవమునకు 

గావలయు పదార్ధములు నగ త్యము మీజల్‌ 

వేవెగ్‌ గూర్చు డని బల 

దేవుం డానతిడ వా రతిత్వరిత మతిన్‌, న్‌ా 


తండులసూపాజ్యతైై లామ్లఫలక టు 
కార గోధుమ ముద్గచణక మాష 
తిలగుడఖర్జూల ఫల నారికేళ [క 
ముక హరిచూర్ణ జీరక మరీచి 
దధిమధుక్షీర వివిధశాకసుశలాటు 
కదళీఫల[దాక్షకందమూల 
కర్పూరచందనా గురుసుగంధక చూర 


యేలాలవంగతాంబూలి పర్ణ 


ముఖరవై వాహికోచిత నిఖిలవస్తు 

వర్గము ఘటింప(గా దగువారలకును 

సీరి నియమింప( ద త తృకారములను 

మంతనంబున జతగూర్చి రంతలోన, ౫౮ 


అనవద్య హృద్యవాద్య 
ధ్వని సెల(గ వివాహవా ర్రతతపౌరజనుల్‌ 


చతుర్తాశ్వాసము 
® 


కం, 


చం. 


శం, 


క్షం. 


వినజాటినంత లోపల 
గను(గొని మడిలో సుభ ద కళవళబడుచున్‌. 


వెలవెలనబోయి తాన 

వ్యలదో(చక కొంతవడికి వనజాక్షున కీ 
బలు( డుద్యోగించిన పెడ 

తల(పుం దెలుపంగ నత. డదల్పకయున్నే. 


అని సిశ్చయించి- 


కను(గవకెంపు! బార మది కళ్వళ మంతకు జెంపుదేర హె 
చ్చిన తమి మీర జెక్కువగ చెమ్మటజార (పలంబవైరిపై 
తన కసి కీర పట్టువిడి తాలిమిదూర సరోషఖీషణా 

నన మలరార నాకమలకాభుఏదెంతకు( జేరి యిట్టనెన్‌ . 


తగునా భవద|గజు( డి 

ట్లగు నాయనుదప్పి కన్య నన్యులకిడ మే 
ధు 

లగునా?నేటికి మీకుం 

దెగు నాపాండవులతోడ నిక బాంధవమున్‌. 


తొలుతన్‌ మామగవారు మీఠలతియాప్తుల్‌ బాంధవ(శేష్టులౌ 
టలు నూహించిగదా యిట న్మములనుండంజేసి తామావన 
స్థలి నవ్యాజనుసంచరించ జనినంతం బెద్దమాయన్న న 
న్నలయింపం దనకూ(తు మత్సుతున కియ్యంగ్‌ గోరి నేడీగతిన్‌. 


కలిమి గలవా రటంచని 

వలంచి సుయోధనకుమారవరునకు నొస(గం 
దల(చె నిదితగవె మీకుం 

దెలియని ధర్మములు! (ద్రిజగతీస్థలి గలవే. 


౨00 


నల 


ane 


a) 


కలో 


ఎనీ టి 


[గ్‌ 


కం, 


కం, 


కం, 


తొలాంకనందినీపరిణయము 


శిశువు తనకుంబుట్టి చేటలో ఒడునాడె( 
పొరజనగులు హితులు బంధుజనులు 
గాంచ మత్పుతునకు( గన్య నిచ్చెదన 


బలుకు బొంకజే సిం బాపమనక. 


ఆని ఇంతంత దురం కషించాభరా[కాంత సంతాపితస్వాంత యగు 


నయ్యింతి న్మంతనంబున నపలోకించి రుక్మి ణీకాంతుం డిట్టనియె. 


ఓవిమలాంగి సీవు వెతనొంద(గ నేటికి డైవయోగమే 
యేవిధి సంభవించునొ తదేకఫలా ప్రిసి దోయయా వశం 
వే విపరింప నగ జునభీష్టము [(దిప్పంగ నెవ్వ(డోపు నె 


నా వినవింతముచ్చట వీసింబడి దీనికి నేమి సేయుదున్‌, 


ఖండిత మాడరా దతసి గపైదుటన్‌ సుతకున్‌ స్వతం[తు( డా 
తం డడిగాక కౌరవహిత|పదు( డౌట మదు క్తివిన్నచో 

పాండవ పక్షపాతి యని బల్కిన బల్క(గనిమ్ము నింకవే 
ఉండని నమ్ము కొన్ని సునయోక్తుల జిత్తమెజుంగ జూచెదన్‌, 
కానున్న కోర్యుమెల్లను | 

దానెణీ(గి యెజుంగనట్టు దగుమాటల న 

మ్మానవతి నూజడింపుచు( 

దొనే/గెం బలునికడకు దత్ఫోదరితోన్‌. 


వోయి హలాయుధుకడ- దం 


డాయితపూర్ణకముగా నతాంగుండౌ 


నాయకుని లేవనిడి- బిగి 
బాయఏమోహమున కామపాలుం డనియెన్‌. 


మురహర వా రలికే మన 


గడుడధంజు( డిట్లు బలికె గంఫీరనుధా 


౭ 


డె 


డం 


కయ 


చతుర్థాశ్వాసము ౨౧౩ 
థి 


రురపూరమధురమరధుసం 
భరితస్సురితో కులను సభాజనులు వినన్‌. కి 


శా స్వామీ యెన్న(డులేని ముచ్చట మహాశ్చర్యంబుగా వింటి నీ 
భూమి నృత్యత పోగరిషులు బుధు ల్పుణ్యార్లితు ల్లానని 
(9) జ ది 
ష్టామా హాత్మ్యులు సూనృత|వతులు సీషన్మాాత మైనన్‌ వృథా 
(పామాణ్యో కులు బల్కకుందురుగదా ! పాపాతిఖీతి న్మదిన్‌. జక 


చం. మొదల సహోదరీమణి. [పటాదమునొంద ననుంగు(గూతు(న 
మ్మదవతిసూను,డై న యభిమన్యున కిచ్చెదనంచు సూన్ఫతా 
భ్యుదయుమతి న్వచించియు సుయోధనుసూతి కొసంగి- తుచ్చసం 


పదలకు మోహమందు టిది పాపముగాదె [పలంబభేదనా ! 8 ళ 


గీ నీతికోవిదులగు బుధ|వాత మెల్డ 
'సూన్మతా త్పాతకం పరంిబే నిజమని 
సత్గశౌచదయాజ్ఞానళాంతరస ము 
అందు నితుము నెడబాయకుందు రవని, 2౫ 


ఊఉ. చెల్లెలు నమ్మ(బల్కి. తుది చేటులెటుంగక బొంకు జేసి- మే 
నల్లుండు పాతు(డుండ నొక( డన్యు(డు కన్యకు భర్తయౌనె యీ 
చెల్లనికార్యము ల్విన(గజెల్ల దటంచని నాకు దో(చె మీ 
కెల్పవిధంబుల న్విశదమెగద నీతియనీతిధర్మమ ల్‌. ౭౬ 


చం. అన విసి తోక।దొక్కిన మహాహివిధంబున బూత్కరింపుచున్‌ 
వనజదళాక్షు( జూచి యిటువంటి వృ్యథావచనంబులేల ని 
వ్వనితను మున్నాసంగ సుఖవారిధి సీగతి నోలలా,డె- నిం 
కను శశిరేఖనిచ్చిన సుఖంబున కేమిట తక్కు_వయ్యెడిన్‌. జక 


ఊఉ. _కౌరవు నిజ్టిచుట్టములు గారటె నీవు కిరీటిపక్షమై 
సారెకు బలుు.చుండీ కురుసంత తి పై గనలంగనేల ని 


జల (0౯ 


తే.గీ. 


కం, 


కం, 


తాలాంకనందినీపరి ణయము 


ష్కా రణభక్ష్యథో జ్యములు కై సడదోయుచు చేదుకాయలం 
గోరి భ జీంచునట్టు లొనగూడదె పాండవ బాంధవం విలన్‌. 
పూర్ణస్తామాజ్యవిభవసంపూజ్యులై న 

వారినెల్బను విడచి దుర్వారగహన 

వన్య శై లా[గచరుల కిక్కన్య నొసంగి 

వియ్య మందంగ నూహించు వెట్టి గల(డె. 


అనినం గృష్ణుడు తనలో ( 

దను గనలుచు( బలికె పొండుతనయుల యెడలం 
గనికరములేక సుతసీ 

కనుకూలుల కొస(గ యూర్ణితాప్తిం గనవే, 


అది కనుగొందు( బాండుసుతు లాగహులై చనుదెంచిరేని - సం 


పదల మెలంగు కౌరవులపాటు లెటుంగగవచ్చు నీకు మే 
లొదవ(గ నే వచించు వినయోక్తు లెటుంగవుగాని దైవమే 
య్యది ఘటియించునో దెలియనౌనె మహాత్ములక్రైన న్మగజా. 


అని హేతుగర్భవచనము 

లనుచు సహోదరిని జూచి యమ్మా యిక నీ 
తనయునకు సుత నొసంగం ' 
డని దెలియుము దైవయోగ మది యెటు(గలదో! 


అనుచుం దిగ్గునలేచి శౌరి జన(గా నయ్యంబుజాతాక్షి స 

య్యన తాలాంకుని మోము గన్లొనుచు నన్నా నీకు మేనల్లు(డౌ 
ననిగాదా శశిరేఖ నిత్తునని యాథార్థ్యంబుగా బల్కి నె 

మ్మన మాహ్లాదము మీర నిన్ని దినము ల్మాహిడకుంటిం గదే. 


సీమజదు లడవికే(గిన 

దీమొదలుగ వారి శ్రమ సహింపుచు నై నన్‌ 
సీమన్ననలకు మురిపెము 

చ్లే మనితిం గొడుకు పెండ్లి జేసెద వనుచున్‌. 


8౮ 


క్రొ 


Co 


- అధి 


“౮ళ్లి 


చతుర్గాశ్వాసము 


కం, 


చం, 


క్షం. 


కం, 


మాకుగల లేమి జూడకు 
మా'కురుపతిసంపదలకు నచ్చెరుపడకీ 

చీకటి వెన్నెలగాదా! 

లోకులసంపదలు క్షణములో జెడు హెచ్చున్‌. 


చెలిమిని గూ(తు నిత్తునని చేతిలొ చెయ్యిడి బాసజేయు నీ 
పలుకు లబద్ధమైన నను పొండుకుమారులు చుల్క._(జూతురే 
వలనను నీకు నీవె దయవాటిల(గావలె గాక నొండు నీ 
తలపెడలింప శ క్రిగలదా శితికంఠముఖామరాళికిన్‌. 


కొవున భవదనుమతి గొని 
బావలమజదులను పతినిబాసిన గానిన్‌ 
వేవేల విధుల వా(డొక 

జీవనమని నమ్మి మిమ్ము జేరితిం గదవే. 


అని (ప్రార్థించు సహోదరిం గని విరూపాక్షుండె బోలెన్‌ చల 
ద్భనరౌ[దాకృతి సభ్యు లాబలుని నిష్కారుణ్యుడం చెన్న ని 

ట్రనె నేనవ్వులకంచు బల్కుటలు యా ధార్థ్యంబుగా బూని తెం 
పున నన్నిట్టరిగట్టంగా( దల (చెడే పూర్ణేందు బించాననా ! 


కూటికి పేదలై యొరులకుం గల బిడ్డల నాసజెందు టీ 
పాటిఫలంబు - నీకుగల భాగ్యముఠెల్ల భుజింప కోడలిం 
కేటికి, కొంపల న్విడిచి యేకత కాజడవుల్‌ జరించు మీ 
బోటుల కిచ్చుకంటె తెగుబుద్ధిని నూతినిదోయు టొప్పగున్‌, 


నీకున్న వారె కన్నచి 
కాకుల( బడి కూడుకో(క గానక తిరుగన్‌ 
సౌకరమైన కోడలు 
లేకున్నం గొర(త( గళ వళించెదవేమో ! 


DOA 


౮౬ 


రాలా 


GR 


జము 


ర్‌ం, 


ఇకా 


తే.గీ, 


be 


తాలాంకనందినీప రిణయము 


ఇలబో పొండవు లెంతవారయిన నేమీ, కౌరవాదీకుతో 

తులదూగంగల రాజు లే(తనుచు( దోడో వియ్యమందంగ నా 

తల(పుం బూనుట కింతగా వగవ నీధర్మంబుగాదమ్మ మున్‌ 

బలిమి న్నిన్గానిపోవునాటి పియమౌ బాంధవ్యముం జాలదే, కాం 


అని కర్ణహలములుగా 

వినిపించిన రోషదుఃఖవివశతచే స 

భ్యనికాయ మెల్ల గను(గొన 

దనుదానె దురంతచింతితస్వాంతయునై . - డా 


కజ్జలంబు దొఅంగ (గా వెడల్క-న్నీరు 
పాలిండ్రకుంకుమ పదను చేయ 
నుడుకుగా వెడలు నిట్టూర్చుచే నంతంత( 
జీగురాకు మోవి బిట్టగిలి కంద 
ఖిన్నతచే కళ ల్ఫన్ననై యున్న నె 
మ్మోముదమ్మి యొకింత మురువుదప్ప 
పవమాననిహిత కల్పక వల్లి కాభమై 
నెమ్మే న్వడంకుచు( జెమ్మరిల్ల 
చింత నెదగూర్చి చెక్కిట చెయ్యి జేర్చి 
చాల మదిరోసి బొటవేల నేలరాసి ౫ 
మొదటి హలిమాటలు దలంచి మోము వంచి 
బలికె నొకహాట వాక్స్పౌ౦ఢి బయలునాట. ౯౩ 


తలిదండు లిబుధు లృహోదరుల చెంతన్‌ మున్ను నాకిచ్చు బా 

సలు “నేనవ్వులకాడినాడ+నని కోసంటోక పల్కంగ ని 

చ్చలు లిన్వేడిన లాభ మేమి కురురాజశ్రీ కి మోహించి "ఇ 

దలు కుంతీసుతులంచు( బల్కుటలు మీ(దం గానంగా నయ్యెడిన్‌. ౯౪ 


[పియబంధువుల సంపదయు సుతించితె చాలు 
నొరులలేమి కసహ్య మొందవలినె ? 


చతుర్తాశ్వాసము 
క 1. 


తే.గీ, 


చం. 


కం. 


కం, 


దొడ్డుకొంచెములెన్న దొడరెదు- సీబిడ్గ 
బొడ్డున మణిగల్లి పుపైనేమొ! 
తోంబుట్టువని నీతిదోంయక పరుషో క్ర 
వచియింతు వీవన్నవా | తలంప 
నీ| పియాన్నంబును నెజభుజించుటకం టె 
కారాకు దిని |బతుకంగవలదె 
పీనెనబుజూడ నిట్టంటి గాని రాజ 
కన్య లెందై న దగువారుగ లరు మాకు 
నిన్నిదినములు మిము(గోరియున్న పనికి 
కన్నెనీయక వర్థిలు! డన్నలార ! 


వనజభవుండు మున్ను తల|వాసినరీతి ఫలించు ధారుణీ 
జనములకున్‌ శుభాశుభము, శాశ్వత మై సిరిదెచ్చుకోతలం 
పునుగల నిన్ను బెక్కనుట బుద్ధి యెగా దిటమీ(ద నీకుందో 


చిన్మకియ వియ్యమంది నుఖచిత్తు;ండవై మనుమీ హలాయుధా, 


అని యిట్ల్మగ జు దూజుచు, 

దనభవనంబునకు జనియె దరుణీమణి క 
నొనల వెడ లుడుకునిరు న 

మునిపయ్యెద దడువ( జరణములు దొటువడన్‌. 


ఆంతన్‌ సాత్యకి యాహలి 
నంతక మొనరింతునని మహారోషమన 
స్పంతాపంబున గొందణు 


చెంతంగలవారు ధీతిజెంద(గ బలిశెన్‌. 


హరియున్‌ సోదరి నిన్ను! బార్థనలు సేయన్‌ వారి నుళ్చంఘ్యవా 
క్యరసాభాసముసేయ( బాడియగునే కన్యామణిన్‌ వారికిం 
గుతీగాసీయక యున్న మానె ఘకులం గోపించుచేనీతి-సీ 
'కృరురాజు న్మది మెచ్చుచాలు నితరా|కోశంబు స కేజి కిన్‌, 


వాలా 


౨20౧౮ 


కం. 


కం, 


కం, 


చం. 


తాలాంకనందినీప రిణయము 


రణపండితుఃగు పాండవ 

గుణమణులం ధిక్కరించి గొజగాకుండిం 

దృణసమము జూతువే, ఘను( 

డణుమ్మాతము సిలుచునొక్కొ యర్హును నెదుటన్‌. ౧౦౦ 


ఊరికడనున్న నేమీ 

కారడవుల నున్ననేమి - కౌరవులను వి 

సారశరధార గూల్చెటి 

వారే వారనుచు( దెలియవలయు న్నీకున్‌. ౧౦౧ 


వా రిట కేగుదెంచి శరవర్షము నింపిననా(డు జూడు = నీ 
కౌరవకోటిక న్నకడగం డ్రిపుడాడిన భంగి నా(డు ని = 

స్వారముసేయ టొప్పు లఘుసంపదలం గరివించియున్న వా 
రేరణశూరులం చనెడిరీతి యెజుంగనిమాట పాడియే, ౧౦౨ 


అని కనలి పలికి కురుపతి 

పనుపున పనివినిన భూసుపర్వులను గిరు 

క్కున మరల చూచి వినయం 

బెనయ సభానదులు మెచ్చ నిట్లని బలికెన్‌ ౧౦౩ 


సీరి స్వతర్యతు(డు గావున 

గూరిమి మీ యెడల గలిగి కూ(తురు నొస(గం 

గారణమది యట్టుండని 

మీరాక వివితమౌ సుమీ నామదికిన్‌. ౧౦౪ 


జనవరబాలు రందణకు చక్క-నివా( డభిమన్యు( డర్మిలిన్‌ 
మునుకొనియున్న మేనజికముం గొన నల్టుండు బాధ్యు( డున్నచో 
కినుకను పొండవేయులకు గిడొనరించు సుయోధనుడు దా( 

బనిభిన మీరల్టై న హితపద్ధతి బుద్ధిని జెప్పు టొప్పదే ౧౦౫ 


చతుర్థాశ్వాసము ౨౧౯ 


ఊఉ. వసతి నేవరుండు వరియించ సృజించె విరించి హేతు వ 
'బ్రే సమకూరుగాక నిత రేచ్చల దుర్మతు లెన్ని యూహలుం 
జేసీన నిష్ఫలం బగుట సిద్ధ మటంచు నెజింగి యీ వృథా 
యాసము మీరు జెందు టికనై నను మీదట గాన నయ్యెడిన్‌ . ౧౦౬ 


కం. ఇత్తెజ(గున సాత్యకి కఠి 
నోత్తరములు కొన్ని బలుకుచుండ,గ సా 
జిత్తనయ రుక్మిణీమణు 
లత్తజి విని వినయమెనయ నని రాతనితోన్‌. ౧౦౭ 


మ. ఆల సౌభదుండు మీకు గృష్టునకు మేనల్లుండొ? తాలాంకున 
ర్మిలి మేనల్లుడు కాడొకో? నెనరులేమి న్మీరలీ ఖండితో 
కులు బల్కం దమకేల కన్నియకు బాధ్యులీ తల్లిదం[డాదులుం 
గలరుం గావున వారి సమ్మతము లింకం [దోయ నెవ్వండగున్‌. ౧౦౮ 


చం. అని యిటు లంద అన్నిగతు లా(డుటకుం బలభ|దు డించుక్రై 
నను తడబాటులేక కురునాయకు( డంపిన వి|ప్రయుగ్మముం 
గనుగొని గంటిరే కమలనాభు(డు సాత్యకియుం గురుక్షితీ 
శునియెడ కిన్నయు న్నెనుకు జొప్పడు పాండవపక్షవాక్యముల్‌. ౧౦౯ 


ఉ. పీరలు వెట్టులై పలుకువింతలు మీరు 'దలంపనేల దు 
ర్యారబలారివారమదవారణవారనివారణోరుకం 
ఠరీరవు/డౌ సుయోధను గడిందిమగంటిమి నేనెణుంగనే 
మీర లతిత్యరం [భియము మీఆ+గ వీటికి నేగ(గా దగున్‌, ౧౧౦ 


కం. సుముహూ ర్రవేళకును భూ 
రమణుని వరయు క్రముగను రావింపుడు వే 
గమె యనుచు రత్నభూషణ 
విమలాంబధముల నొసంగి వీడొర్బాటయున్‌, ౧౧౧ 


౨౨౦ తాలాంక నంది నీపరిణయము 


ఊఉ.  అంతకుమున్‌ సుభ దను హలాయుధు( డట్టు నిరాకరింప నం 
తంత దురంత చింతితహృదంత రయై దివసాంతవేళ శు 
ద్గాంతము(జేరి యొక్క కఠినావని కంకటిశయ్య పెని మే 
నేంతయుం జేర్చి లోవెతల నేరికిదెల్పక కుందుచున్నెడన్‌. ౧౧౫౨ 


తగటుగిండేదారుతలపాగ మెలచితీ 
ర్చిన కసీదాకోరుశిస్తుతోడ 
చినుకుబూసల తురంజీచెరంగులరంగు 
సీటుమీణీన వల్లెవాటుతోడ 
మగరాతి సనిహొ యల్‌ బిగిమొస ల్వాకట్టు 
క త్రిహ త్రిన వామకరముతోడ 
గొన(బురాచిల్క- ముక్కునదీర్చు పిడిబాకు 
జుట్టుతాఫాదట్టు కట్టుతో శ 
తే,గీ సకలమృగయావినోదాలసతను( డగుచు 
ఘనహశారంబుననె తురంగంబు డిగ్గి 


వచ్చె తనతల్లియున్న Ee ల. 
భ్‌) [దభుజబలర తుడు సుభ్యదసుతుండు.. ౧౧౩ 


ర్‌ 


కం. తటుకున భవనాంగణమున 
నిటునటు నల్లడలనెమకి యేకతమున కం 
కటిశయ్య చటులకోపో 
త)_టగతి వెతనొందు జనని గను(గొని బలికెన్‌, ౧౧౪ 


ex 
an) 


అమ్మా ముమ్మరమైన భ 

రమ్మున నీమేను గళ దొజంగిన గతి నా 

నెమ్మదిని దో(చుచున్న వి 

ధమ్మేమో దెల్పవమ్మ దాచకుమమ్మా. ౧౧౫ 


ఉ అయ్యల కాపద ల్లలిగినట్టు వినంబడెనో మజేమి యిం 
కెయ్యెడ నెట్టివిత జనియించెనొ మామలు( గూర్మితోడ రా 


ద తుర్గాశ్యాసము 
థి 


కం. 


కం. 


కం. 


కం. 


చం, 


కం 


దియ్యక వెగ్గలించిరొ సతీమణి నాకెటింగింపవమ్మ నే 
నెయ్యము మీఅ నీకుగల నెంజిలి బాపెదనమ్మ నెచ్చెలీ. 


చండ(పోద్బల బాహో 
దండమహాభండనై కతాండ వ కేళీ 
గాండీవపండితుని తన 


యుండను నేనుండియుంచ నొండననేలా' 


అని వినయ మెనయ బల్కౌటి 
తనయుని సనయోక్ర్తు లమృత ధారలుగా న్‌ 
మ్మనమున బనంగొ న6గా 


దనకన్నులు విప్పి గదదస్యక యుగుచున్‌ . 
ం గీ 


అన్నా మీయయ్యం కత 

విన్నదనుక యున్నదటవె విను మిచ్చటనే 
యెన్నెన్నా గలవు మాపె 

ద్దన్న నను న్నిన్ను గూర్చి యన్నలఘూక్షుల్‌ . 


మును - దనకు. గూంతుగలిగిన 

దినముననే - సకలజనులు దెలియంగ, నభిమ 
న్యున కిత్తుననుచు రూఢిగ 

నను నమ్మ(గ బల్కె నేండనాదిరబుద్ధిన్‌ , 


మనకు విపకు:ఃడై న గురుమండలభ ర్ల తనూభవుండు ల 
క్యణు( డనువానికిం బలునిక న్నియ స్‌యంగ విపయుగ 
బనిచిన యంతలోన బలభ(దుడు పెన్నిధిగన్న పేదలీ 
లను మదినుబ్బి యిత్తుననె లగ్నము నిశ్చంపమయ్యె ప్యుతకా. 


త్రీ 


అందులకు హరియు సాత్యకి 
కొందల మందుచును కొన్ని కొన్ని వినీతుల్‌ 


df 
ముం 


0 


OOE 


౧౧౭ 


S110) 


౧౧౯ 


DIG 


౧-౨౧ 


౨౨౨ తా లాంక నందినీ పరిణయము 


బొందింప నత(డు పాండవ 
నిందాస్పదమైన వాకృణితి దొజకొనుటన్‌ . ౧౨౨ 


ఉ. ఏ నతిదీనతన్‌ హలి ననేకవిధంబుల వేడంటోవస 
న్యాన మెజుంగ కిట్టు లవమానముగా కురురాజ్య సంపదల్‌ 
దానె వ హించినట్టు [ప్రమదంబున “సింగ (డుబుట్జ(డై న చం 
దానను విజ్దవీగి కుపితపకటో క్తులు బలె. నిర్ణయన్‌. ౧౨౩ 


మ. మును నేనవ్వులకంచు బల్కుటల కేమో గట్టిగాబట్టి క్ర 
న్య నొసంగం బలుమాజు వేడుటకు నాయంబౌనె- మీవారలె 
లను దురోోధనుదాడికోడి వను లెల్టన్‌ సంచరింపంగ నీ 
కును కోడల్‌ కొజుతాయె నంచు మది సంకోచించెదేమో యనన్‌. ౧౨౪ 


మ, పద్దిడుకూ టికి న్మొలకు బట్టకు నీడ బరుండ కొంప లే 
పట్టుకలేక కౌరవులు పట్టపగల్‌ యిలు వెళ్ళగొట్ట(గా 
నట్టడవుల్‌ జరింపుచు ననాధలరీతి మెలంగువార లీ 
కొట్టుదొలంగినప్పటి కి( గోడలు మేడలు. గల్గవా యనెన్‌, ౧౨౫ 


కం. కొడుకు న్నీవును కూడుం 
గుడుచుటయేకాక నింక కోడలు మాపై 
బడియుండవలె నటంచును 
గడువేడుక గల్లెనేమొకో యని బల్కెన్‌. ౧౨౬ 


మ. పని బూనం ధనవంతులైన బదివే లృంధువజంబైై న నీ 
యనఘుండొ ధృతరాష్ట్రనందనుని 'వియ్యంబందుకం చెం ఘనుం 
గన నందై నను కూటిపేదల కొసంగం బూనుట ల్మాని మె 
లన నూతం బడ([దోయ మేలని దురాలాపంబులాడెం జుమీ. ౧.౨౭ 


చం. నను గినియంగనాడి కురునాయకు( డంపిన వ్మిపయుగ్మముం 
గను(గొని నేటి కాజవదినంబున రాతికి లగ్ననిశ్చయం 


వ తుర్గాశ్వాసము 
థ 


తే.గీ, 


కం, 


కం. 


కం, 


తే.గీ. 


సు వ 


బని పతితోడ బలి యు రయంబున వారల(దోడితెం డనీం 
బనిచెను నేటితోటి బలభ [దత నూజ సుభ దకోడలౌ 
ననెడు జనానులాపము వృథాయి నటంచు గృశింతు పుతకా, ౧౨౮ 


సత్యకథనంబు మాని యౌద్ధత్య మూని 
మనల దార్శిద్యులని చూచి మదిని రోసి 


కలిమిగల కౌరవుల మెచ్చె కన్య నిచ్చె. 
బేదతన మిట్టిదియెగాన బృథ్విలోన, ౧౨౯ 


చాపల్యాంకుర మా ర్రికారణము భాషావ్యత్యయ|పా ప్రి దు 
ర్వాాపారా[శ్రయ, మా ప్రదూషితము, దై న్యాలాపజన్యంబు, హృ 
తాపోపస్మృతి, బంధుసొహృదవిఘాతంబై న దార్మిద్య మి 

ట్టాపాదించిన మి[తులై న నెడసేయం బూను టాళ్ళర్యమే. ౧౩౦ 


ఘనులగు పాండవు లిచ్చటి 

కనుమానింపకను మనల నంపెడివేళన్‌ 

వనమునకు వారితో మన 

మనుగమియించక వసించు టనుచిత మయ్యెన్‌. ౧౩ 


ఫి 


చేటెణు(గని పనిజేసియు 

మాటల పనియేమి - దిక్కుమాలినగతి ని 

చోట వసింప(గ నేటికి 

నేటగు నాయాళలన్ని నేటికి దీరెన్‌. ౧౩౨ 


అని జనని దెలుపతనలో( 

దను గనలుచు సవ్యసాచితనయు(డు రోషా 

ననజనిత ఘనతరోచ్చా 

సనిరూఢ సభీషణో[గసముద (గగతిన్‌. ౧౩౩ 


దండలాడిత మౌ మృగేం[దమ్ము లీల 
బదహతంబై న గృష్టసర్పంబు పగిది 


అలి ఎలి ౪ 


pm 


తాలాంకనందినీప రిణయము 


ఫ్‌ బలభ|దు( ఉట్టనియెనా ! హీనో క్రి జ మాయయ్యలౌ 
ధీమత్చాండుసుత్మ పభావములు బుద్ధిం దల్బలేదేమొ మ 
త్సామర్థ్యం వీదె చూడు యాదవకులధ్యంసంబు గావించి - సు 
[తామాద్యష్టదిగీశు లడ్డుపడినం దరించి భర్జించనే. 


ధరణీతలముం (గుంకిన 
హరిహరచతురాననాదు లడ్డంబై నం 

గిరులుం బొరలిన యాదవ 

విరహిత మొనరింతు( జూడు 0 బెల్లిన్‌. 


బలు(డే గాదు కృతాంతు(డై న యెదుటం (బాపించినన్‌ మద్భుజా 


గ్గ సాటోప ధనుర్విము క్త బలవత్కాండ [పచండానలో 
జ్ఞలకీలాహతి ద్యారకానగర శశ్వజ్ఞంతుసంతా మున్‌ 
శలభపాయముగా నొనర్చెద ను a బృమర్థ్యముం జూడ వే, 


భువినాతోడ నెదిర్చి బాహుబలిమిం బోరాడ(గా నోపు శూ 
రవరేణ్యుం బరిమార్చి సంగరజయారంభేందిరన్‌ రేవతీ 


ధవపుతీమణి నొక్కలగ్నమున నుద్వాహంబు గై కొందు - యా 
దవులుం గీదవు లెందు డాగెదరొ చూతా మంచు నత్యుగుండై. 


మహితరోషాగ్నిధూమముపైని సుడిగొన్న 
చెలువున తన కొండెసీగ వెలుంగ 

దిగ్గంతితుండ (పదీ _పదీర్ణానర్భ 
ఘనజాహుదండయుగంబు సెలంగ 

తతపర్శాక మదేవతాదంష్ట్రలనకి ప్పు 
కోరమీసముల వయ్యార మమర 


౧9 


౧3౩౫ 


(౧౨౬ 


౧౩2౭ 


౧8౮ 


చతుర్తాశ్వాసము 
@ 


కతి. 


చం. 


నడయాడు కొండపై యడరు శృంగము లట్లు 
నెగు భుజంబులు చెవుల్‌ దగుల నుబుక 


ధనువు నెక్కించి కనుల రౌదంబు బెంచి 
సాహసం బెంచి చివ్వున చౌకళించి 
శూరతను. బెంచి చన నెంచు సుతుని గాంచి 
దిగ్గన సుభద చింతించి దగ్గజించి. 


అన్నా తాకమసి తామసి 

యన్న వినీతిని దలంప వత్ఫ్యుగు(డవై 
యున్నన్‌ మాన్పగ వశమే 

సన్ను తరణశూర ! సవ్యసాచికుమారా ! 


కౌరవులుం దురాత్మకులు గావున వారికి వప్య(డైన యీ 
సీరికుమారినే సతిగ జేకొనకున్న గొజంతయొనె - శృం 
గారగుణాభిరామలగు కన్నియ కెందజు లేరు తండి జున్‌ 
ష్కారణవైర మేల - నుడుగందగు నింతటనై న బ్యుతకా ! 


ఏలోకంబులయందునై న గలదే యిలాంటి దుష్క్టుత్య ము 
తాలో|గాకృతి మేనమామలపయిం దండెత్తి భంజింప నీ 
లీలం గూడదు తం[డి కన్నియను చెల్మి స్నీకు పీకుండినన్‌ 
మేలాయెం జనదూష్యమైన పని సుష్మ కోపమే. పొపమ 


అనుచు సుభద కూర్మి తనయా[గణి చేతులుబట్టి భీతిమై 
తనువు వడంక గద్గదికత న్వచియించు వినీతి బోధనో 
కిని నిశితాంకుశంబులగతిం దగి మ తగజంబురీతిగా 
వెనుకకు (దొక్కి తామసమువీడక నిట్టనె తల్రితోడుతన్‌. 


ధరణీభోగ ములెల్ల( టో విడిచి మాతం|డు ల్మహారణ్యసం 
చరులై పోవ పిజుంద నీవు జననిచ్చన్‌ లేక మీయన్నలా 


15) 


ఆరు ని 


ie 


అలయం 


౧౪౨ 


౧౪౩ 


౨౨౨౨ల తాలాంకనందినీపరిణయము 


దరతం గౌరవ మెంతురం చని [ప్రమోదం బంది పుట్నింట నీ 
కరణిన్‌ నిల్చుట చుల్కజూడర మహాగర్వోన్నతుల్‌ యాదవుల్‌. ౧౪౪ 


కం, అమ్మా కోపము వలదని 
నెమ్మదిలో సీకు దో(చెనేని యిచటి హై 
న్యమ్మునకు నోర్చి నిలువు, ము 
దమ్మున నే జనెద( బాండుతనయులక డకున్‌. ౧౪౫ 


మ. అఆనినం గన్నుల బాషృము ల్తొరుగ మాయన్నా! పతిం బాసియై 
నను నిక్నేపమురీతి నిందల(చి యిన్నాళ్షిచ్చటన్‌ నిల్చి తిం 
కను నీవే గన రక్షణం బయిన శక్యం బౌనె నీవెంటనే 
జనుదెంతు న్మది సమ్ముదమ్మున ధనుర్జ్యావల్లి స శ్లింపవే! ౧౪౬ 


కం. అని కొంత వంత దీజఅంగ 
జననీమణి బల్క నతడు సమ్మతిగొని ద 
తణ మర్టర్యాతి వేళం 
ష్‌ ధి 
దన వెంటం దల్లినడువ( దత్సురి నెడలెన్‌. ౧౪౩ 


కం. భూపాల యేమి జెప్పుదు 
నాపార్థసుతుండు శరశరాసనయుతు(డై. 
కోపాగ్నిశిఖలు వెడల వి 
రూపాక్షుని రూపమున నుజ్ముపథ నజీి6గెన్‌. ౧౪౮ 


మ. తనయునితో సుభద వెనుదౌలుచు నేగుచు నించుకేనియుం 
జనకుని దల్ప దన్నల (ప్రశంసల నెన్నదు, తల్లినైన బే 
ర్కొానదు- మహాంధకారమునకున్‌ భయమందదు, రాచకూతు నె 
మ్మనమున వెగ్గలం బగుచు మార్కొనురోషరసం బదెట్టిదో! ౧౪౯ 


తే.గీ. ఎండకన్నును నీడక న్నెజు (గకుండ. 
బాదముల ముద్దరా లొ త్త( బరగుసతికి 


చతుర్ణాశ్యాసము 
థి 


కం, 


చరి, 


కం, 


చం, 


ఎండకన్నును నీడక న్నేక మగుచు( 
బాదముల ముద్దజా లొ త్ర పథిగమించె. 


ఈరీతి నర్ధర్మాతిని 

ఘోరాటవిలోన జొచ్చి కొడుకుం దాన 
య్యేజు లు పల్లేరులు న 

ల్లేలులు( బొదలెల్ట గడచి యేంగెటివేళన్‌. 


సతతవంశానువ ర్తనోన్నతయశునకు 
సతతవంశానువ ర్తనోన్నతి లభించె 
వితతసద్విజనికరాను వృత్తునకును 

వితతసద్విజనిక రానువృ త్తి గలిగె. 


చని చని కాంచె ముందట రసాల, తమాల, విశాల సొల, చం 
దన, కృతమాల కౌపక, రథ|దు, కపిల్తే, కురంట కాభయా 
ర్జున, వకుళాన్దు, పీతనఖరోచనతాల, కదంబ, నింబ, కాం 


చన, కరవీర, వీర, జల, జత, వట, ప్రముఖద్రుమావజల్‌. 


రాకుమార శేఖరుం డరణ్యభూమి గాందె భ 


.లూకము ల్వనౌక ము లలూకము ల్బలాకముల్‌ 
(షం జ్ర 


ఘూకము ల్మహాకులో[గకోకముల్‌ నిహాకముల్‌ 
దాకిమూ(కలై చికాకు దాకొనంగ బై కొనెన్‌. 


ఈరీతి జనగ చనగా 

తూరుపు తెలతెల్టవారె( దోయజముకుళా 
గారములు వెడలె మధుపము 

లారవి యుదయా।ద్రిశిఖర మధిరోహించెన్‌, 


అపు డథిమన్యు డగ్గహనమందున హల్టిక త ల్లజస్సుర 
ద్విపులసరోవరంబు గని వేగమె త త్రటమం దహర్ముఖా 


అలి లి ఢీ 


౧౫౦౮ 


౧౫౧ 


OAD 


౧౫8 


౧౫౪ 


౧౫౫ 


చం. 


కం, 


జట 


తాలాంకనందినిపరిజయ ము 


భ్యుపచితకృత్యము ల్లడపియుం జనసీమణి తానుగొంత పా 


€/ 
పువిది దూలుచుం ద్వయితవన్యపచ భమణానుతాపియె. ౧౫౬ 


er 


జనకులు నుండు చొ ప్పెజు(గశాలక గాఢ తరు ప్రకీర్ణకా 
ననగతసింహభల్చహ రిణవృక శంబరశ ల్యముఖ్యస 

త్వనికరఘూర్థిత ధ్వనులు తల్లికి దల్లడ మంద మానుజే 

సినయవమానశ ల్యమది చిత్తము పెళ్ళగిలం జెకల్ప(గన్‌, ౧౫౭ 


విలునమ్ము ల్ఞనజోడువీరులుగ హృ ద్వీధి న్మహాధై ర్యని 

శ్చలు(డై కాజుపొదల్‌ నదుల్‌ విపినముల్‌ శై లంబులుం దాటి య 
వ్వల నొచ్చోట ఘటోత చా శమము కేవన్‌ గండ భేరుండసిం 
హలులాయవృకశంబరాద్యఖిలస త్వార్భాట ఘోరాఓ విన్‌, ౧౫౮ 


తనయునితో సుభద జవతం గమియింప(గలేక నుస్సురం 

చని యడుగుల్‌ దడంబడ ముఖాజ్జము బిట్టుగలంగ ( జెమ్మటల్‌ 
బెన(గొని దప్పిచే గళ వళింపుచు-నిద్దుర మేనదూగ (గా 

గని యభిమన్యు( డవ్యవధిగా జని యొక్కసర స్పటంబునన్‌, ౧౫౯ 


చల్చనితోయంబులు తన 

తల్లికి దాహంబు లిడి లతాకుంజములన్‌ 

మొల్లమగు మృదులతలమున 

బల్పవము ల్విరులు పాన్పు బజచి [పియమునన్‌. ౧౬౦ 


పవళింప(జేయు తనయుని 

సవినయసక లో పచార సౌఖ్యంబులమై 

నెవదీటీ కంటనిద్దుర 

దవిలి వసింప(గ మనోవ్యథాకలితుండై , ౧౬౧ 


అకటా! దైవనియోగముం గడప శక్యం బౌనె గాకున్న నే ' 
నొకటిం దల్వ(గ దైవ మొండొకవిధం బూహింజె తాలాంకపు 


చతు రాశ్వూసము 
రు 


కం, 


తే.గీ; 


0 


౭ 


తికపై మోహవిదాహతం బొరలు టింతేగాని తద్భోగ మిం 
చుక చేకూరని హేతునన్‌ జనని కిచ్చో వెచ్చనూర్చంబడెన్‌, 


అహహా! యీ బలుకోనల 

బహుళ వ్యథ [సుక్క గమనభరమున నేండీ 
మిహిరాకరాస్య నెటువలె 

గహనంబున ద్ర్వైతవనముకడ జేర్ప్చనగున్‌. 


మామ ననుజేయు యాయవమానమునకు 
తామసంబున వెడలునంతనె పీజుంద 


యేటి కరుదెంచె యీమృగార్భాటములకు 
మనునె యీరా|తి సుమసుకుమారగా| తి, 


. పదముల( గర్భ్క-శోపలము లొ త్రిక వేళ 


సొటసొటబోయి యుస్సురని [సుక్కు 
మిటమిట నెండలొక్కట మిక్సు టంబి న 
మిగుల పెందగల నెవ్యగల నొగులు 


బెడిదంపు వడగాడ్ను లుడుకులై యెదురక ్మ_ 


సుడి(బడి యక్క డక్కడనె నిల్చు 
జెలాకటను దలడిలి పెలున వేలి 
ర్స 9m 0౧ అ * 
బహుళ మారాయాసభరము జెందు 


నిట్టి సుకుమారి నెటువలె నెట్టుకొనుచు 


"నడచి కౌంతేయులున్న వనంబు గాంతు 


నని వితర్కించు ర్‌ర్యంబు ననుకరించు( 


దలివెతలెంచు మదిలోన దలడిలు. 
“0 9-9 


రమణీయనుందిరారామసౌ ఖ్యముమాని 
'ఘోరాటవులను సంచార మొదవె 

కేశీసరోవర | క్రీడాసుఖము వీక్షి 
సంకాభవాలవి|భమణ దవిళె 


జండా 


౧౬.9 


౧౬౩ 


౧౬౪ 


౬న 


అవి కిట 


తే.గీ, 


తాలాంకనందినీప రిణయము 


కమనీయతరతూలికాతల్పముల డించి 
చటులశార్మరి లభూశయ్య గలిగె 

కాంచనమయడోలికాని దలు దొలంగి 
కంటక వల్రికాక షణ మొదవె 


శారికొపిక శక రవ శపణ డొల(గి 

కఠినతర ర్సుల్రికార వాక ర్జన ద్‌గె 

నహహా విధికృత్య మింక నేమన(గవచ్చు 

మామజేసిన యపక్కతి వలన మాకు. ౧౬౬ 


అనుచుం బెక్కు విధంబులం జనని మార్గాయాస మూహించి యం 

తనె ధైర్యంబు ఘటించి వన్యమృగసం[తాసపదోద్యద్ధను 
ర్లుణఠంకారమహాధ్వను ల్లీశల బెక్కు న్మోయ సన్నద్ధమా 

ర్లణు(డై తల్చి కడ న్వసించి శశిరేఖం జీ త్రమం దెంచుచున్‌, ౧౬౭ 


హా విమలాంగి! హా లలన! హా మధురాధరి! హా తలోదరీ! 
హా వనజాత నేతి! దరహాసముఖి! హరిమధ్య! వో సతీ! 
హా విరిబోణి! హా రమణి! హాతరుణీ! శశిరేఖ-నేడు నన్‌ 
హా విడనాడితే యహహ! హా! విధి యింతగ హాని జేసెనే. ౧౬౮ 


పిన్నతనాననుండి యొక పెన్నిధిగన్న సమున్నతోన్నతిం 

గన్నియ నిన్ను మిన్నగొని కన్నెదనంబును వెన్నుదన్ని వై 

సెన్న(డు వచ్చునంచు మదినెన్నుచు నున్న విపన్ను నన్ను శే 

కొన్నన వింటిమన్నె పయిగొన్నను కన్నెడసేయ న్యాయమే! ౧౬౯ 


మదనాయాసము తెల్టి దెల్పి చెలి నన్‌ మన్నించుమంచు న్మహా 


“పదే (మొక్క-(గ నన్ను నెత్తి కుచకుంభంబు ల్వడిం [గుచ్చి [కొం 


బెదవిం బానక మిచ్చి నాకొజకు నొప్పిం జెందితొ నాథ!యం 
చు దయాదృష్టిని మేను చెనిమిరినన్‌ సొక్కించు టింకెన్నండో ౧౭౦ 


మామకహృ|త్పభేడియగు మారునకుం గడుమిక్కుటంబులౌ 
కోమలిగబ్బి నిబ్బరపు( గుబ్బ లురమ్మున (గుచ్చి కౌ(గిటం 


చతుఠల్లాశ్వాసము 
ఠు 


పైశా 


[బేమ ఘటించి నావగల బెం పణ.గించి సుధాధరంబు చే 
వేమరు లంచమిచ్చి యరవిందదళాకి రమించు పన్నండో. 


చేగొనుమని బండుటాకుల మడుపుల 
నధరంబుపై జూపి యాస గొలిపి 
యది [గహించుటకు నేగదియగానీ కను 
గికురించ( బొలయల్క_ గినుకనెవ్య 
గలం బొందు నన్ను జెక్కిలిగొట్టి బలిమిచే 
దమి బెనంగ జెలంగి తమల మిచ్చి 
మొనపంట చుజుకంట మోవినొక్కుచు గబ్బి 
గుబ్బ లురమున జేర్చి గు సరించి 


యేలరా నన్ను, యీకోప మేలరా య 
టంచు మదనుని ధైర్యంబు లెంచి మించి 


మమత రెట్టించి మన్నించి మదిగరంచి 
యిందు విలుకేశి నన్ను లాలించు చెపుడొ ! 


మాకులమున కాద్యుం డగు 

రాకాశ శియే నిరాదరంబున | బ్రేల్చెన్‌ 
లోకమున బలిమి జెడిన న 

హా కూరిమి బంధువర్ల మహితు లారె ! 


అని చింతించిన యంత నంతటనె ధైర్యం బుంచి (పోద్యద్ధను 
ర్లుణనాదంబున దల్లికి న్నిదుర మేల్కోనానొకో యంచు ద 
వ్వున దానిల్చి మదేభసింహశ రభ వ్యూహంబులం జ్దేరసీ 

కను బాణాసనబాణము ల్లొనుచు జా[గద్భావు(డై. నిల్చినన్‌, 


అంతట ద్వారకానగరమం దభిమన్యసుభ[ద లిట్టు ల 
త్యంత విషాదచి త్రమున నర్జనిశీధి నళణ్మగాములౌ 
టంతయు పొరులుం జనకు( డంతిపురంబున స 

కాంతలు విన్నమ్మాతమున గళ్యళమందుచు శోకమగ్నుర్భై., 


౧౨౩౧ 


౧౭.౨) 


౧౭౩ 


౧A 


లి ఏలి 


శ్రే. గి, 


Fa 


తే, గీ, 


తాలాంక నంది సీపరిణయము 


ఆయ్యమయో!ముప్న పతిబాసినప్పుడై న 

వెతల నెజు(గని యిమ్మానవతికి నేండు 

దుర్గమంబై న కాంతారమార్గములను 

కొడుకుతోగూడి వెతలెట్టు గుడిచె నొక్కొ, ౧౭౬ 


నెల(తవాల్చూపు లేణీదృళంబు అటంచు( 
బెబ్బులుల్‌ పై బడి బెన(గెనేమొ ! 
కోమలిఫాలిండ్లు కుంభికుంభ ములంచు 
బెజకి సింహములు మైకుజి కెనేము! 
పడ (తియూరువులు రంభా స్తంభము లటంచు 
వేదండ ములు (దుంచివే సెనేమొ ! 
లేమజంఘికలు శా లీగర్భము అటంచు( 
[గోడము ల్లవిసి కోలాడెనేమొ ! 


తోడెవరులేక పసిబిడ్డతోడ నతీగె 
నహహ గుణవతికింత ఘోరా ర్రి గలిగె 


నేమిసేయుద మేమంద మెందు గంద 
మక్క-టా! యింతజేసెనే హలధరుండు. ౧౭౭ 


అని యనేక (పకారంబుల ని లపించుచు సద్గుణవతియగు 


ఇ రొ 
_. రేవతిం జూచి యిట్టనిరి- ౧౭౮ 


చం. 


త గునటనమ్మ మేనజీకధర్మము లుండ(గ లొకికంబులం 
దగవ్వ లెజుంగ నట్టు మజద ల్నిజు పేద యటంచు నాథునిం 
దగ నెసగొల్సి యిల్వెడలుదాక గలంచితి రాడుబిడ్డ, ని 


| ట్టగడుపడంగ దోచి సుత నన్యులకీయగ కోర్కె గల్లెనో, ౧౭౯ 


అదిగాక న్మును గూ(ళు నిత్తునని సత్యాలాపము లొన్ని- మా 
యెదుటం బల్కుట లింతలో మరచి నే(డీతుచ్చకౌరవ్యసం- 
పద కొశించి యనన్యమాన్యుండగు సౌభ్యచుం డనర్హుండటం 


'ఛదయా ప్రిన్‌ నడురేయి. కా అడవిపాలై [(దోయణా బాడియే, రలాల 


చతురాశా(స ము ౨౩౩ 


కం. 


కం, 


చం, 


కం. 


అని తనుకర్ణహలముగ నాడెడి రుక్మిణిసత్యభామలం 

గను(గొని రేవతీరమణి గాద్గదికన్‌ వచియించె నయ్యయో! 

మనమున మతుు_మారి నభిమన్యున కీయక నన్యరాజనం 

దనున కొసంగువార్త శతధా కలనైన నెజుంగ నక్కటా! ౧౮౧ 


భూనభము ల|గసాక్షిగ 

నేనెన్నం డిట్టివార్త లెజు(గను ననుమే 

ల్ఫోనాడి నిందసేయ(గ 

హ్‌ తో రెట్టాడెనమ్మ మెల(తుకలారా! ౧౮౨ 


ఏ భామతోటి సాటిగ 

మీబావ మదాజ్ఞ మేరమీజినడువ' a 

మో భామలార మీమది 

నాభావమెణింగి దెప్పనగునటనమ్మా. ౧౮౩ 


మదనసమానమూ ర్షి'యభిమన్యుడె యిల్లిటపల్లుండంచు- నె 

మ్మది ముద మందుచుండి యొకమాయనెజుంగని నన్ను నూరకి 
ట్రదయమతిం గతాగతము లన్నియెజింగి యెజుంగనట్టు- నా 

కిది యొక లేనిపాపముల నిట్ణా డిగ ట్టకు(డమ్మ [మొక్కెదన్‌. ౧౮౪ 


దవిలిన బాంధవ్యము విడి 

యవివేకముతోడ కన్య నన్యులకొస (గన్‌ 

ధవుని కిటు బోధజేతునె 

యువిదల పుట్టింటి యాళ లొక్కటిగావే! ౧౮౫ 


అని పలికి బాష్పభరితా 

ననయై శోకింపుచున్న నాతి వినిర్దో 

షనిరూఢభావముం గని 

వనితలు చెలి(గూడి వెతలువడుచున్నయెడన్‌. ౧౮౬ 


ఆంతిపురంబునందు చెలులందజ లౌక్కుట గుంపులై, పలం 
బాంతకు( డాకురుక్షితివర్శాగణిపక్షముగాన కూతు న 


చం, 


చం. 


చం. 


చం, 


రం, 


తాలాంకనందినీపరిణయము 


క్కంతుసమాను( డల్లునకుగాదని లక్ష్మణనామధేయు. డ్‌ 
త్యంతహితుండుగా( బరిణయం బొనరింపు తలంపుబూనుటన్‌. ౧౮౭ 


చెలియలి నింద సేయుట కృశింపుచు నాసతిపట్టితోట ని 

ల్వెలువడి దుర్గమాటవులవెంట గమించుట నేటరేపటం 

దల(పడి లక్ష్మణాఖ్యునకు దన్నునొసంగాడివా ర్త లించుకన్‌ 

వెల(దులచే నెటింగి మదివేదనతో శశిరేఖ యిట్టనున్‌. ౧౮౮౮ 


ఇది యొక వింతబుట్టె బలు( డింతటిదాక సహోదరీసుతున్‌ 

మది నొక పెన్నిధానము సమానము జూచి మదుద్వహంబు స్రొం 
పొదవ(గ వానికే శుభమహోన్నతి జేతునటంచు బల్కి నే( 

డిది కడ([దోచి యీధనమదాంధసుయోధనసూతి కిచ్చినం 

బద(పడి ప్రాణమైన నెడబాసెద నయ్యభిమన్యు బాతునే! ౧౮౯ 


పరమదయాళుండై న హరి పాండవపక్షుండె గాన సీరి యా 
హరివచనంబు మీర(డు యథార్థముగా నభిమన్యు(డే ననుం 
బరిణయమంద గూర్చు ననుభావముచే నొగిబాయలేని సం 
బరముననుండు నన్ను నెడబాపునొకో విధి నేడు దైవమా! ౧౯౦ 


తల(పగ పొండవేయు లతిధర్య వివర్థకు అందులో మహా 

బలు( డభిమన్యు డంగజితపంచశరుం డదిగాక వానిపై 

తల(పువహించి యేను [బ్రమదంబున నుండ బలుండు నేడు కే 

వల మవిసీతబుద్ధి బెజవారల కీయదలంచె నక్కటా! ౧౯౧ 


మతిలో కొండొకనాటనుండి యతి పేమ ల్మీర మాలోనమే 

మతికౌతూ హలవృత్తుల న్మెల(గ తాలాంకుండు దుష్క్యతిమా 
న్వితు(డ్లై వానికొసంగ సమ్మతిలక న్వేరొండు నూహించె నా 

(బతుకుం గోరి సుఖించుకంటె బలవ్యత్పాణాంత మే మేలగున్‌. ౧౯౨ 


మాట లిక జల్లుపొల్డులు 
కోటి యనం దగదు వానికూటమి విడువన్‌ 


చ తుర్గాశ్వాసము ౨5౩౫ 


కం. 


యేటితా నీటితొ (తాటితొ 
నేటితా తోటిసతు లజయ నేమృత నౌదున్‌. ౧౯౩ 


అనుచుం గన్నులుమూయు విప్పు తడబాటొ పొన్పునం బండు లే 

చును గూర్చుండు నగుం [భమించు( దలయూచుం ద తరించుం జలం 
బునలో నుస్సు రటంచు బెగ్గిలు నభంబుం గౌ(గిలించున్‌ మనో 
జనితాంతవ్యథబూని మ త్తగజహ స్త్మగ స్తపద్మాకృతిన్‌ . ౧౯౪ 


అంతటిలోపల దనుము 

న్నంతిపురంబునను బెంచినట్టి చిలుక య 

క్కాంత వెత దీర్చ పచ్చల 

బంతివలె |న్యాలె నంసభాగముమీ(దన్‌. ౧౯౫ 


పిన్నతనంబునుండి తనుబెంచిన (బేమ జెలంగంబల్కెనో 

వన్నెలచిల్క_ నీవిపు డవశ్యము నాయెడ కేగుదెంచు మే 

లెన్నదరంబె దీనికొక హేతువు నామడిలోని కోరికల్‌ 

ము న్నభిమన్యుపై. గలుగు ముచ్చట లిచ్చట నీ వెజుంగవే, ౧౯౬ 


అందున నౌక్క వింత ముసలాయుధు( డాకురురాజు భూతికో 
నందమునొంది నన్నతనినందను కీయ(గ కొంతసమ్మతిం 

బొందుట మన్మనోహరునిపొం దెడలించుట దానజేసి పౌ 

రందరసూతి చింతిలి యరణ్యము శకేగుట వింటి కీరమా ! ౧౯౭ 


శై శవవేళగూడిన (ప్రశంసలు మాటికి నెన్నుచున్న నా 
యాళలు నేటితో వివలమౌ తజిగల్లెను నే(టికైన (భా 
శేపని చెంత కీవు జని యేననినట్టు వచించి నేడు నా 
గాసి సడల్చి నావిభునిగె కొని రాగదె నీకు [మొక్కె_దన్‌. ౧౯౮ 


ఉత్తము( డన్నివిద్యల (బయోజకు( డుజ్జలరూపశాలి లో 
కో త్రరసద్గుణాఢ్యు(డు మహో[గబలుం డదిగాక నాకు మే 


కం, 


pe 


తే.గీ, 


కం, 


తాలాంకనందినిపరిణయము: ' 


న త్రకుమారు డంచు హృదయంబున నమ్మిన నన్ను పాపపుం 
జి త్రజుబారిబాపుమని చిల్ల మృదూక్తుల జిల్మ బల్క-వే. గ్రుకాకొ 


తానె త్రజీ జనుదెంచునొ 

కో ను తమకుసుమశయ్య నొయ్యన దనతో 

నే న త్రమిల్లి యెన్న(డు 

మేన త్రసుతుం బెనంగి మేనెత్తుదునో! ౨౦౦ 


నుదిగుట్టు జెడనీక నిదురింతమని జూడ 
దడదడగుండెలో దల్లడిల్లు 
దల్పడం బుడుప నంతటలేచి పచరింప 
నై వెన్నున నెట్టి నట్టులౌను 
నటులాయెనని గన్ను లజమాడ్చి కూచున్న 
తనుదానె మేన్లు డించినట్టు వడకు 
వడ(కుచో మైకొంతవడికి యూరటజెంద 
సివమె త్తినట్టనే చిత మడలు 
నడలుటయెగాని యొకవెళ్లికైెన గొంత 
వడికిని వివేకమును మహావనధిబడిన 
వాని కొక నావయును డై వకళత నొదవు 
గాని నారీతి దుర్నీతి గాననై తి, ౨ంం 


ఇన్ని వచింపనేల నిక నెన్చి యుపాయములై న బన్ని = నె 
నన్నవిధమ్ము లన్ని దెలియ న్నరనాథుసి కూర్మి రంజిలన్‌ 

విన్నప మాచరించి యతివేగమె ద్వారక జేర( జేర్పు - నీ ' 

కన్న మదాప్తు లెన్వరను గానను మాటికి మాటలేటికిన్‌. ౨౨౨౨ 


మరు నంప చిచ్చణకు aI 

కరణిం (బాణములు నిల్పగల నీవై నం 

గరుణించు మిక “నహింసా 

అల్లో శ wy Ra 
సరమో ధర్మ మను శాస్త్రపద్ధతి వినవే! రిం? 


చతుర్తాశ్వాసము 
@ 


కం, 


తే.గీ. 


చం. 


చం. 


కం. 


సక లోపయు కుల న్యా 

నికి నాకొనగూర్చు నేర్చు నీవెజటు(గవె - యిం 

కొక నూరు కల్ప లాడిన 

నొక పెండ్ది యొనర్ప ధర్మమున్నది చిలుకా ! ౨౦౪ 


వాని నెందేని వెదకి తేబూనితేని 

[(బేమ నీకును నీకలస్వాములకును 

జానకంబును వడపప్పు పంచదార 

బంతి సాగించి విం దొనరింతు చిలుక. ౨౦౫ 


ఉపమగ నిట్లు బల్కు వినయోక్తుల కాక మీయకొన్న దై 
రెపరెప జెక్కలార్చియ పర్మిభమణంబున గొంత సేపు న 
చ్చపలమృగాకికిం గమనచాతురిజూ పీ యతిత్వరం జనెన్‌ 
విపులమహాటవిన్‌ గగనవీధిని నయ్యభిమన్యుపాలికిన్‌ ౨౦౬ 


చని యొకచో నికుంజసుమశయ్యను నిద్దురజెందు తల్లిచెం 

తను ధనురంబకొంబుల నుద|గగతిం గొని యుజ్ఞ్వలద్ధను' 

ర్లుణరవ ముగసత్వముల గుండెలు వేక్కలు(గా బెకల్చు - ఫ 
ల్లుణసుతు నొక్కటచెట్టు కొనకొమ్మననుండి గనెం (బియంబుగన్‌, ౨౦౭ 


అంత నొక్కింత తడవు నవ్వింతచిలుక 
జూచి చేజాచీ యాసవ్యసా చిసుతు (డు 
పట్ట సమకట్టి మది కోర్కె లటైబుటి 
లు టి థి థు 
పొంచ్చి హర్షించి మించి వర్షించందొడంగె. ౨౦౮ 


(పతిలేని చిలుక యిది-భా 

రతిచేగల శుకమొ లేక రతిచే శుకమో 

సతతము మాళశశిరేఖా 

సతిచేతిపకంబొ కాక సతిచేశుకమో ! ౨౦౯ 


అని పొంచి పొదలమాటున 
తనువొంచి తదేకదృష్షి దగనుంచి జివు 


కం. 


కం, 


పైశా 


ర్‌ం, 


కున చౌకళింది తనుజా 


చిన చెయ్యంకించి యొడిసి చిలుకం బట్టన్‌. 


పట్టుబడి జాతిచేష్టల 
సిటటుం గోటులాడి యెటనకను రా 
టట జ టు 
పట్టు పనిదిట్ట పజప(గ 
బట్టిన గుట్టునను మనుజభాషల ననియెన్‌. 


పక్షులవంటి మముం గ్భప 
రక్షింపుమటన్న నృపులు రక్షింపరి - నే 
సొక్షాత్పక్షిని గద - నీ 

వక్షమమతి బట్టుకొన ననర్హ ముగాదే. 


సర్వకాలం “బహింసా పరమో ధర్మ” 


మని బల్కు శా స్త్రంబు లవియు వినవె 


నిరతంబు 'పాపాయ పరపీడన మటంచు 
' తెలివి జెప్పుటలు బుద్ధిని దల(పవె 

సతతమ్ము 'నాత్మవ తృర్వభూతాని' యన్‌ 
ధర్మవర్రనల పద్ధతులు గనవె 

సు పసిద్ధిగ “నధర్మః |పళయం యాతి” 
యని నీతికోవిదు లన నెజటు(గవె 


హింస కుభయంబు( బరపోషణేచ్చ = భూత 


సమత ధర్మానుకూల నాస క్తి గలుగు 
సీవు నను బట్టినట్టి దుర్భావమేమి 
ధన్య యభిమన్య సక లరాజన్య మాన్య, 


అని వినయ మెనయ బలికెటి 
తనచేతిశకంబు మేను దగ నిమిరి చురు 
క్కని మనము గలి(గి యిట్టను 

దనదు వచోనిచయమమృతధారలు గా(గన్‌. 


తాలాంకనండి నీపరిణయము 


౨౧౦ 


౨౧౧ 


ఎవనీ౦౧ ని 


౨౧౩ 


అలి (ఖో 


చతుర్జాశ్వాసము 


కం. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


కఠి, 


కం, 


సీ పట్లు మొదలు దెలియక 
గు 
జేపట్టితి సింతెగాని చిలుకా యికనే 
నేపటిన నీపటున 
ట్‌ దడ 
పాపం బించుక దలంచి పట్టుటగాదే ! 


(పేమచే వ్యాసనందన పేరు మోసి 
యాదిలక్ష్మీ సుతునకు వాహనమ వగుచు 
ఘనతరుల( గూడి ఫలలాభమున జెలంగు 
శుకవతంసమ నిను హింసజానుప( దగునె. 


అన విని యాదరో క్షు లిటులాడెడు నయ్యభిమన్యుతో శుకం 
బనియె- నృపా[గణీ భవదుదంచిత బుద్ధికి సంతసించి- నీ 
మన మరయంగ నేననెడి మాటలమా[తమెగాని నీ ప్రియాం 
గన శశిరేఖ బెంచిన శుకంబను నిన్‌గన నే(గుదెంచికిన్‌. 


ఇంతి యంతంత కుంది లతాంతకుంత 
తాంతసంతాపచింతిత స్వాంత యగుట 
లింత గానక యిటుల నేతెంతురయ్య 
యింతవా(డవు తగుదువీ వెంతకైన. 


బెండంత పనికి నీవొక 

కొండంత న్మదినిబెంచుకొని వచ్చినచో 
చెండాడకున్నె మరు( డతి 
చండాలులతో మెలంగు సాహసిగాడే ! 


నరవర నిను మది దలచిన 

తరుణికి రణమయ్యె పరభృతధ్వనులు- నిశా 
చరు డయె[ కుముదమి తుండు 

మటిమణి పెనుసోథ డయెగ మరుదంకురముల్‌ , 


౨౦౫ 


అరలు 


౨౧౬ 


౨౧౮ 


౨౦౧౯ 


౨౦ 


ec 


చం. 


తాలాంకనందిసీపరిణయము 


ఓక వేళ మరుశరాళికి భీతిని వడంకు 
నొక వేళ శశిదీ ప్తి కుడ్డుగుడుచు 
నొకవేళ తనుదానె యస్సురంచని [సుక్కు 
నొకవేళ సఖుల జీరక నదల్బు 
నొకవేళ భవదాకృతికి చిత్తమున మెచ్చు 
నొకవేళ తనుసుఖా ప్లికిని రోయు 
నొకనళ బాణముల్‌ బెకిలించ నూహించు 
నొకవేళ జనకు నూరక శపించు 


నొక్కవేళను తనమేడ నెక్కి నిక్కు 

నిక్కి నీరాకగోరి నల్టిక్కు. లరయు 

బిన్నతనమున మీరున్న వన్నెలెన్ని 

కన్నెతమి గొన్న చిన్నె లెన్నెన్నొ గలవు. ౨౨౧ 


ఎవరికి దెల్పరా దనుచు నింతి మనోవ్యథచే గలంగు- నిం 

కెవరికి దెల్పకున్న గత మెట్టని చింతిలు- తెల్చవారు వా 

రెవరి కెటుంగజే సెదరొ యిట్టి వినిష్ఫలిత్మపచింతనల్‌ 

వివర మెజుంగరంచు ధృతివీడును యప్పుడు వేడు దై వమున్‌, వివి 


అతివ తపియించు విరహాగ్ని కౌొషధంబు 

నీదు ముఖబింబపూర్ణ చం| దోదయంబు 

నీకుగల్లు వియోగరుజ్నిచయ మణ(ప 

తరుణిమధురాధరంబె చింతామణియును, ౨౨౩ 


అంగన నిన్ను చ్మితపటమందు లిఖించు- లిఖించి కోర్కెలు 

ప్పొంగ(గ జూచు( జూచి వల(పుంగొని మెచ్చును- మెచ్చి నీపరి 
ష్యంగమె గోరు- కోరి వలవంతల( జింతిలు- చింతిల న్మన 

సంగతి నూర్చు- నూర్చి సరసంబు విసంబుగ దా గనుంగౌనున్‌, ౨.౨౪ 


ఇంతి భవద్వియోగదళ కే వింపింపగ నంతకన్న న 
త్యంత విషాదసంజనక మెనదిగాదె- సుయోధనాత్మజుం 


చతుర్తాశ్వాసము 
ఛి 


చం. 


చరి, 


డింతటిలో వరింప(గల చెలి వివాహ మటంచు వార వి 
న్నంతనెగాన సీవు క్షణమాలసియించ హితంబుగా దికన్‌. 
కౌరవవారము నీశర 

ధారాసారమున బాజదరిమి యశోవి 

సారమున రేవతీసుత 

సారసలోచనను రాక్షసమున గొన(దగున్‌. 


అని సకలంబు( దేఓపడ నాడు శుకంబును జూచి బల్కె- నో 
వనజశరాశ్వరత్నమ ? భవత్కరుణన్‌ శశిరేఖ సేమమున్‌ 
విన(బడె నింక నా హృదయ వేదన నేమని దెల్చ నే(టికై 
నను నినుగాంచు కారణమునందను నిల్చిన దింతే మేలగున్‌, 


ఎన్నడు రాణివాసమున నింతి వసించెనొ- నా(టనుండి య 
త్యున్నతమోహవేదనల నొంద సుయోధనసూతి కింతలో 
కన్నియ నీయంగా దలంచు కర్ణకఠోరపుదుష్టవా ర్త నే 
విన్నదిగా మొదల్‌ హృదయవేదన నేమనిజెప్ప కీరమా ! 


మును నాకున్‌ శశిరేఖ నిత్తునని రాముం డర్ధి సత్యోక్రిమ 
జ్ఞననీరత్నము నమ్మ బల్కి యిపు డాచందంబు పాథోవిలే 
ఖనముం జేసి సుయోధనాత్మజునకుం గన్యామణిన్‌ బెం డ్రిసే 
యను యూహించిన వార్త విన్నక్షణమైనా నిలునే కీరమా ! 


కావున నింక మీదట నఖండబలోన్నతులై న పొండుపు 
[(తావలిలోన నేగలసినంతట చూడుము యెల్లి నేడు దు 
ర్భావుల( గౌరవాన్యయుల భర్జనజేసి యదు వజంబులన్‌ 
వావిరి నొంచి రాక్షసవివాహమునన్‌ వరియింతుం గన్యకన్‌. 


తను నెడబాసి వచ్చిన మొద ల్మరునంపల కాక ,కేకికా 
గణముల కేక, కోకిలశుక భమరంబుఐ ఢాక ,యోవధీ 
16) 


D0 


చింది 


అలి నీరా 


వలీ బీ కొ 


తీత య 


౨౪9 తాలాంకనంది నీపరిణయము 


వని బలురాక తెమ్మెరులు సోక,తడేకవిలోకనై కజ్బం 
భణమున నున్నవా(డ ననుమా యనమానములేక' కీరమా ! ౨౩౧ 


చం, క్రచకగిరీం[ద మిట్టటులు (గా చలియించంగ భూనభంబులం 
తనుదను దానె దాకినను తారలు ర్ఫుల్లన నేల వాలినన్‌ 
వననిధు లింకినన్‌ జలజవల్టభు( డస్తగిరిం జనించినం 
దన సిక నేవరించు టిది తధ్య మటంళు వచించు కీరమా ! ౨౩3 


కం. బంగరుచిలుకా నీవలె 
నింగితము లెజుంగు జాణ లెవ్వరు సీం 
క్సంగతుల నేర్పు దనర - కు 
రంగాక్షికి దెల్చు పోయిరమ్మని బనుపన్‌, ౨98 


కం, రివ్వునను యెగసి చని చని 
యవ్యనజాతాక్షీ సౌధమందు నడిగినన్‌ 
నెవ్వగల బొగలు నచ్చెలి 
నవ్వుచు చెసాచి యెదురునడచి [పియమునన్‌. ౨౩౪ 


కం. ఓయి శుకరాజ వచ్చితి 
వా! యెచ్చట గంటి వర్ణునాత్మజు - నీవుం 
బోయిన కారకం బెల్టను 
కాయో పండో వచింప(గాదగు వేడ్కన్‌. ౨౩౫ 


కం. కంటివె మత్పాబెశ్వరు 
వింటివె తన్మధురతరనవీనో కలు - నీ 
వంటివె నేననినట్టుల 
నంటివె తద్భావమరసియని కొంతవడిన్‌. ౨ 


ళం 
f 


చం. ఆనిన భకంబు టల భవదాజ్ఞను నాతల:దాల్చి = భూరికా 


ననము అతిక్రమించి విజనగ్గంమైన ఘటోత్కచ్యాశమం 
థి మా 


చతుర్తాశ్వాసము 
థి 


కం, 


చం. 


కం. 


బున సుమశయ్యపై నిదుర(బోయెడి తల్టికడ న్వసించు - న 
మ్యనసిజదృక్కరీరు నభిమన్యకుమారునిగంటి నక,రో ! 


కని యానతశైై - నేనా 

తనితో నతినీతిననిన తనుదానే - న 

న్నెనలేని నెనరుగను మన 

మున గనుగొని యనియె వినయమును వెన(గౌనన్‌. 


నిను మది సంస్మరించుకను నిద్దురలేక తపించు - తాళలే 


వింద 


నని (భమియించు చ సౌఖ్యముల నన్ని త్యజించు - వియోగసాగరం 


బున బడి తల్లడించు నినుబోలు సతిం గననంచు నీరునిం. 
చిన కను లప్పళించు నిక జెప్పెటిదేమి కురంగలోచనా ! 


ఇదిగో నేండె వివాహలగ్ను మన(గా నేతెంతు( గౌరవ్యదు 
ర్మృదహంకార మడంచి యాదవ్త్వల సంరంభంబు బోకార్చియ 


౨9౯ 


భ్యుదయా ప్తిం జయలత్న్మితో నెనసి నిన్నుద్వాహముం జెంద - నె 
మ్మది నుద్యు క్రతనున్నవాండ ననెనమ్మా ! నమ్మవమ్మా సఖీ! ౨౪౦ 


[కిందటినుండియు దను-నా 

యందుం దనయందు నేను నలరెడి [పియముల్‌ 
డెందమున మరవవలదని 

పొందికగా జెప్పిరమ్ము పొమ్మని బలికెన్‌. 


కొవున నీవు గోరినటుగా ఫలకాలము సంభవించె న 
మ్మా విను మింక నిన్ను నభిమన్యుని యాపరమేష్టి దంపతీ 
భావమునం సృజించుట (ధువంబు భవచ్చుభలగ్న వేళ యం 


దేవిధినై న వాని వరియింతువు గాంతువు నిక్క మింతయున్‌, 


అని స్మత్కమంబుగా షా! 
యినపని వివరింప కుతుక మెసంగగ చిలుకం 


290 


ఎవి రని 


ఎస? 


చం. 


శం. 


కం. 


తాలాంక నంది నీపరీణయము 


గి ముద్దుగొని [బియంబున 
వనజాయతనే త్రి హరవారిని దేలెన్‌. 
aq ($ 


ఆట నటవిం ధనుర్గుణమహారవమ భధరాతలంబు లు 


త్కటముగ నిండి (మోయ దనతలికడ న్వసియించు భూపధూ 


ర్టటి నభిమన్యు దత్పరిసరస్థనిజా[ళమదుర్గమార్గప 


ర్యటన మొనర్శుచుం గనె భయంకరమైన ఘటోత-చుం డొగిన్‌, 


పెటపెట సండ్లు గీటి యతిఖీమపరా క మకంఠకాహళా 
ర్భటి దశది కటుల్‌ బెటిల (బద్దలుగా6గ హుటాహుటిస్వదో 
సటపటుధాటన ల్పెల(గ దర్జనభర్ణనజూపుచు నృటన్‌ 
నిటలతటాక్షునిం బలెనె నిర్భియు(డె చనుదెంచి యిట్టనెన్‌. 


ఎవ్వుండ వీవు నిర్భయత నిట్టడ విం బటు[ కూరసత్వముల్‌ 
నెవ్వగ జెంద చాపగుణ నిస్వనము [(లృకటించుకొంచు [కొం 
(గొవ్వున నిల్చినా(డ వకుకున్‌ మదిలేక యనన్యభాజనం 


బివ్వునవాటి నీవెలుగవేమొ ఘటోత్యచు నాశ్రమంబుగన్‌. 


సీమదిని మీ(దెజటుంగ వి 

దేమొ, మదా[శమముజొచ్చి యెవ్య(డు మును సు 
[తామముఖరామరాళుల 

మామకబాణానలార్చి (మగ్గక జగతిన్‌, 


తులలేని గర్వమున నొక 

విలునమ్ములు బూని పెద్దవీరునివలె న 
పొలమెల్డ( (దిమ్మరిలె దిదె 

గలిగెను కాలంబు డింభకా నిను మింగన్‌, 


కొపున డైవపయత్నమున గల్లెను నేడు నరామిషంబు మ 
ద్భావము సంతసించె( బలుపలు,,_ లికేటికి నేంటికూటికే 


అలి భవ 


లవి ల 


చతుర్థాశ్వసము Cre 


తే:గీ. 


సీవనవాటి దాటి జననిత్తునె నిల్వ మటంచు బల్కానం 
గేవల రోషభీషణదృగీముఖు( డౌచు బిరాన తేచియున్‌. ౨౪౯ 


ముఖబహిర్గతకో పశిభిశిభాతతు లట్టు 
జత/గొను పల్టమీసములవాని 
కెరలిన [బళయాగ్నికిరణజాలము భంగి 
రహి నించు దంష్టా9ంకురముల వాని 
విలయమృత్యుజయ వీక్షణద్యుతిమాడి,. 
మిడి గుడ్డ మిరుమిట్లు మెజయువాని( 
గల్పాంతకాలభాస_ర పరిధి, కియ 
వికట భుకుటితటాలక మువాని 
[కొవ్వి నడయాడు కాటుక కొండ పగిది 
మేన నల్రనిధాయల మించువాని 
భుజగమునుటోలు నొక విల్దుబూనువాని 
జూచి యిట్టనిబల్కె నారాచపట్టి, ౨౫౦ 


ఏరా యెవ్య(డవీవు మద్భుజబలాఒ౬ హీన పతాపంబు నిం 

డారం గానక దుర్మద[పథితదుష్టాలాపముల్‌ బలు). చే 

శూరు ల్మెత్తు రనం జయించి జయముం జూపించితే చాలదే 

వేరే నీవు నుతించుకోదలెనె దోర్వీర్ణపకాపోన్నతుల్‌. ౨౫౧ 


అనినం దైత్వు( డహంకృతిం గెరలి "సైరా ! వీనివాగ్గెక్ణనే 


మన(గావచ్చు మదీయగర్భనల కింతై నం భయంబంద( డీ 
ఘనగర్వుం బరిమార్చి ఫీనితనువుం ఖండించి మచ్చాసనం 
బున వర్తించెటి భూతకోటి కితనిం బూర్జాహుతం జేసెదన్‌. ౨౫౨ 


"అని తలంచి విజృంభింది యభిమన్యుం గాంచి యిట్టనియె. ౨౫౩ 


వేళకు కూరలేక పలవిందెటివానికి వంటమింటికుం 
దేలును గాంచి నట్టణు(గుదెంచితి వీవు మదాశమంబునన్‌ 


తే.గీ 


చా 


కం, 


చం, 


కం. 


తాలాంకనందినీపరిణయము 


(వాలిన నెవ్వ(డేని సమవ ర్రిపురిం దనుదానె జేరునా 
ఖీల ఘటోత్కచుం డనెటిపేరు వినం జగముల్‌ వడంకచే ! ౨౫9 


నిదురబోయెటిసింగము న్లెదిమినట్టు 

లట్టి నినుజూచి కో పంబు బుభై నాకు 

నింక విలునమ్ములును గొని బింకమునను 

(బేల(గానేల రమ్మని బిలువ నత(డు. ౨౫౫ 


దనుజుండను పరుషో క్తి క 

గనలుచు( గోపంబు రూపుంగై కొనిన ట్టం 

ధనురంబక తూణీరము 

లను సవరింపుచును నిట్టుల న్యచియించెన్‌. ౨౫౬ 


డింభకు(డని జూడకు నను 

దంభోళి యడెంత ? భూమిధర మెంత?జయా 

రంభహరి యెంత-మదన 

తుంఖీం|ద మదెంతదొడ్డు కొంచెముగలదే! D2 


సమరచణుండవై. నిఖిలశక్తులు గల్లినవా(డవై న స 

త్కమమున సీపరా క మము? గన్నులజూపుటె సాక్షిగాక-తు 
చృములగు వాకృ9చారములు సజ్జనసమ్మత మౌనె సంగరా 

ధములగు వార లీగతి వృథావచనంబులు బలు. చొప్పగున్‌. ౨౫౮ 


అనినన్‌ రోషకషాయితాక్షు( డగుచున్‌ హైడింబు డుద్యద్ధను 
రుణఠంకార మొనర్చి యార్చి దిశలుం ఘూరి ల= కోలాహలం 

n ణయ 

బున నాశీవిషతుల్యశల్యముల నాభూపొలువక్షఃస్థలం 

బున నాటం గురిజూచి యేసె వినయంబుం బెంప్ప శోభిల్ట(గన్‌, ౨౫౯ 


అంత నృకొంతు(డు విలయకృ 
శ్రాంత్తునిగతి గెరలి పటుథరాంబకమున న 


చతుర్గాశ్వాసము des 


కం. 


కం. 


ద్ధ్వాంతచరు సి శిత బాణము 
లింతీంత నృకలములుగ నిరిచియు కినుకన్‌, ౨ 


{i 
క్‌ 


పటునారాచము వింటనెక్కిడి నభోభాగంబు గంపింప ది 

క్రటముల్‌ [మోయ శిలోచ్చయంబుల |పతిధ్యానంబు గల్పింప నె 

క్కట నాకర్ణతలాంతమంద గొని పీ(కన్‌ వేయ హైడింబు వా 
త్పుటము న్నాటె మహేందు( డ|దినిడుదంభోళి పభాభాసమై ౨౬౧ 


దానికి భీమనందను(డు దల్చడమంది నుహాశనీసమం 

బైన శరతయంబు విజయాత్మజు రొమ్మున నాటనేయ రో 

షానలదీపు డై బదియు నై దుశరమ్ముల నొక్క. పెట్టు సం 

ధానముజేసి వేయ నవి దాకె ఘటోత్కచు కీలుకీలునన్‌. ౨౬.౨ 


అందున దానవు! డలిగి పు 

రందర ప్యొతుని భుజాంతరాళంబున = నం 

దంద ఖరశరపరంపర 

కొందల దంగ నుడ్డు గుడువ(గ ననున్‌. ౨౬8౩ 


అపు డామార్గణజాలముల్‌ తృటిని మాయంజేసీ సొభ|దు( డ 
[సపబాహాయుగ ము[గబాణముల లక్ష్యం బుంచి హుంకించి దో 
ర్నిపుణత్యంబు సెలంగ నవ్యవధిగా నిర్భీతి నేసెం దివి 

ష్షప సంచారులు మిట్టిపాటున నఖండధ్యాన ము ర్చేయగన్‌. ౨౬౪ 


ఈకరణి నొకరి కొకరు - చి 

కాకు పడ నేయ చండకాండ |పహాతిం 

బై కొన్న మేనిగాయ(పు 

మూ(కలు జల్లెడను రం|ధముల గతి నొప్పెన్‌. ౨౬ ౫ 


ఈరసము ల్లొలంగక నహీనగతిం దము దాము బోరు త 
దోరశరానలార్చి గను(గొన్న బగల్వలె నొప్ఫెరాతి మా 
ఖు ఖం 


౨౪౮ తాలాంకనందినీపరిణయము. 


కూరులమేన నెత్తురులు జొ త్రిలె న త్రణి కాననంబునన్‌ 
భూరి వసంతకాలమున బూచిన మోదుగులట్ట చ్మితమై. ఎ౨దుకు 


కం. కరభుజగళచుబుకములన్‌ 
ధర గండ|భూ లలాటతల నాభీకం 
ధరజానుజం[ఘివతో 
దరముల నిరువురకు బొాణతతి నిండుకొనెన్‌, ౨౬౭ 


శా ఆవీర్మపబలాట్టహాస ములు నాయాశింబినీ నాదముల్‌ 
వేవవ్యూహజయధ్యనుల్‌ వినిన భీతిన్ని|దలో కంపితం 
బె వామాక్షి సుభద మేల్కని - సుతుం డాఖీలకల్పాంతవీ 
రావేశ [పమధాధినాయకునిఛాయం బోరుట ల్లాంచినన్‌. ౨౬౮ 


కం. తనుజుండు దనుజుం డీగతి 
ననిలో ననిలోపమానులుగ లీక్షణులైై 
పెను;గు పెనుగాయములు దను 
గను(గొని కనుంగొనల వాస్పక ణగణగతయె. ౨౬ డా 


కం. కట్టా యీపసిబిడ్డం 
డిటుల సం[గ్రామరంగ మెన్న( డెజు(గ డీ 
కు 
పట్టుననె దారసిలె నిజు 
కెట్టుల గానున్నదో ర మేశ్వరు నాజ్ఞ న్‌, ౨౭౦ 


కం, ఏలా హలిపై నలిగితి 
నేలా వికబాటవులకు నేతెంచితి నిం 
కేలాగ్ముబతుకు సీపసి 


బాలుం డాలమున భీమబలదనుజులతోన్‌. ౨౭౧ 


తామసం బెవరికి దగదంచు దెలసి'మా 
యన్నకూ(తురును నేనడుగు టేమి? 


లా 


చతుర్థాశ్వాసము ౨౪౯ 


తే.గీ, 


చం. 


కం. 


కం, 


కూ(తును రారాజుకొడుక కీయంగ వెట్టి 
తఅ(గున మగుడ (బార్థించు టేమి? 

(పార్థించితే నన్నుబలుండు తూలాడంగ 
కూడుగ్గ బట్టి నేగునియనేమి? 

గునిసి నాలోననే గుములుచు నుండక 
తెలియనిసుతునకు దెలుపు చేమి? 


తెలుప కోపించి యీత. డేతెంచు పేమి ? 

తడయ కీతనివెంట నేదవులు టేమి? 

దవుల నన్యాయధౌ ర్యవాదం బిదేమి 

బాపురే దీనికింక నువాయమేమి? ఎ 


బలుని మెడ కినుకచే నే 

నిలు వెలువడి కొడుకుతోడ నేతెంచుపచే( 

బలునోటం బలుమాటలు 

బలుక ర( గయ్యాళియీసుభద యటంచున్‌. ౨౭౩ 


# 


తగు[పా పెవ్వజులేక నొక్కురుండు కాంతారంబునం దుండ(గా 
పగదీజం గురురాజు మత్సుతుని జంపం బంపెనో వీని యీ 
జగదుత్సాతమహాహవంబు గన నాశ్చర్యంబుగా నున్న దె 

ట్లగునో గాని నిశాచరాధ ముణమాయల్‌' మబ్బుచాయల్లదా! ౨౭౪ 


హితు లెవరులేని తజి ని 

ర్దితశ్యతుండై న తండి చేరువనున్నన్‌ 

సుతునిపయి నీ(గ బొరయునె 

యతిఖీకరదనుజు లెంద అడ్డంబై నన్‌. ౨౭౫ 


కనురెప్ప లిడక బెగిలి 
తనయునిబలవి[కమ్మపథం గనుచుండెం 

దనయు(డు. జగదద్భుతముగ 

ననిసేయచు నుండ( దల్లి హర్షత గనియెన్‌, ౨౨2౬ 


కం. 


కం. 


తాలాంకనందినీపరిణయము 


ఆపుడు హిడింబి పార్థతనయ। పక టాహవధైె ర్యధుర్యదో 

ర్నిపుణత గాంచి యాత్మసుతునిన్‌ రణకేళినితం డకారణం 

బిపుడు వధించునం చనెటి హేతువు నామది దోంచుచున్నదీ 
యపరిమితో[గమూ రి విలయాంతకు( డాకృతిబూని వచ్చెనో ? ౨౭౭ 


మును ద్రైవనిర్ణయం బి 

ట్టనుకూలంబ్రై లభించె నదిగాకను నా 

తనయుండు గెల్వనేర్చునె 

యని పెక్కుగతు ల్లణించి యడలెడు వేళన్‌. ౨౭౮ 


దనుజుం డంతటబోక భీకరధనుర్థ్వానంబు గావించి. ది 

గ్గన రోషానలమెల్ల వ క్తిమున |గక్కన్‌ సింహనాదార్భటిం 

గినుకం బాడబతుల్యడాజ్యలన మాగ్నేయాస్ర్త్ర మెక్కించి- (గ. 

కున సౌభ దునివే సె భూనభము లా|కోశింప రౌ[దాకృతిన్‌. ౨౭౯ 


ఏసిన భగీభగ్గున నహీనతరాగ్నికణంబు లొల్క. ఘో 

రాశనిరీతి రా గని రయంబున నవ్విజయాత్మజుండు దోః 

కౌళల మొప్ప దాని శతఖండములై చన కాలదండసం 
కాశితవారుణాస్త్రము నఖండగతిం గుటీజూఛి యేసివన్‌. ౨౮౦ 


ధారాళమైన సలిలా 

సారముల( దదస్త్రజనితసంతాపము- చ 

ల్లారిచియ భీమ సేనకు 

మారు(డు దుడుకుడువనంబుమయముగ జే సెన్‌. ౨౮౧ 


అంత ఘటోత్కచుండు వరుణాస్త్రజ బాధ లణంచుకొంచు క 
ల్పాంతకృతాంతునిం బలె మహాగహు(డై. భుజగాస్ర్రమె త్రీ గక 
ర్లాంత ముగా ఘటించి విజయాత్మజు రొమ్మున గుమ్మ దానన 


| త్యంత విషాహిజాలక సహ] సములై తనువె్ధ (గుమ్మినన్‌, చిధాయి 


~~ ర్యా 


చతుర్జాశ్వాసము ౨౫౧ 


కరః 


కం, 


కం. 


సీ, 


తమి నభిమన్యు(డు గరుడా 

స్ర్రము నభిమం(తించి వేయత టిని శతసహ 

(సములై న పన్నగాశన 

సముదయ ముదయించె చి తసంకాశముగాన్‌ , ౨౮౩ 


కొన్నింటి జించి పదహతి( 

గొన్ని(టి విదళించి తుండకులిశాాగమునం 

గొన్నింటి బించి భుజంగాల్‌ 

ఛిన్నాభిన్నములుగా(గ జేసి మెజసినన్‌. ౨౮౪ 


అది గను(గొని హైడింబుం 

డదయమతిన్‌ రాక్షసాస్త్ర మరిబోసి భయా 

స్పదసిఠహనాదముల పె 

ల్లొదరుచు హుంకించి మించి యురువడినే సెన్‌, ౨౮౫ 


ఆశ స్త్ర మసురమాయామోహితం బౌట 
శరభసింహవ్యా ఘళల్యభుజగ 

, సరశుతోమరశర| పాసఖడ్గస్లూం 
పాషాణముఖభయాస్పదము లెల్ల( 

గురియింపుచుంట గన్గొని సుభ[దసుతుండు 
శదుపసంహత చికిత్సానిరూఢి 

తడవు యోచించి గంధర్వాస్త్ర మరిబోసి 
విధివిధాయకమున [వేయ నదియు! 


తే.గీ. బెక్కుగతులను | దిజగదాభీల మగుచు( 


కం. 


(దిశ యకాలానలజ్వ్యాల బగిదిదోప 
మీంటమంటను మంట లొక్కుంట నంటి 
దనుజమాయామయోద్ధతుల నణ(చె. ౨౮౬ 


పౌరి పొర బెబ్బులు లట్టుల 
నిరువుర బలములను దక్కు వెక్కువలేకన్‌ 


MD _౨ 


కం, 


తాలాంకనందినీపరిణయ ము 


కది కదియుం గిరి గిరియున్‌ 
హరి హరియుం బెన(గినట్టు లాహవ మయ్యెన్‌. ౨౮౭ 


అంతం దెలదెల వేగుట 

లెంతయు గని దనుజు( డలిగి యిదిగో నిను ఖం 

డింతునని యార్భటింపుచు 

పంతంబున నెకుబెట్టె (బహ్మాస్త్రంబున్‌ ఎరారా 


ఆమహద స్త్ర మెక్కిడుట నష్టనసూను(డు జూచి యు[గు(డై 

దీమతి వ|జఖండ మును (దెంపంగ వ్యజమెగాన దీనిను 

ద్దామ మణంప(గా నదియె దక్క మజొండు శరంబులే దటం 

చామితథై ర్యధుర్ణత( దదస్త్రము నెక్కిడు నంతలోపలన్‌. ౨౮౯ 


ఆ|బహ్మస్ర్రము లిరువురు 

చేబూనిన దిశలు చిట్టు చీ(కట్టమయం 

బై బడబవహ్ని కీలల 

నాబహుళ తరాగ్నికణము లవనిన్‌ రాలెన్‌, ౨౯౦ 


ధరణితలంబు దద్దజిలె తారలు సూల నభంబు దిర్దిరం 

దిరిగె సుధాంశుభాస్కరుల దీధితి |క్రుంగెను [బద్దలై దిశల్‌ 

దెరిచెను పచ్చిగోడలగతిం జతురంబుధు లింకె న్నదులున్‌ 

మొజ సె నభంబునన్‌ సురసమూహము లార్చి విమానపం క్రి త్ర 
తీరమున డుల్లై వాయువు (ధువం బణ(గెం |బకయాంతసూచనన్‌. ౨౯౧ 


ఆసమయంబునన్‌ మునికులా గణి నారదమహౌని యాగమో 

ల్హాసుండు కోటిభాస్కర విలాసుండు మాధవసత్క_థాసుధా 

భ్యాసు( డనారతాంచదుపవాసు(డు వారలముందటం దయా 

భాసురమూ ర్రియె నిలిచి బల్కె ననాగతవేది గావునన్‌. ౨౬౨ 


ఓపో వి|క్రి మధుర్యులారతగు నుద్యోగంబు బాటిల్లె సి 
స్ఫొహా చ్యుంబున నన్నదమ్ము లిటులన్‌ సం[గ్రామముం జేయని. 


చతురాశ్యాసము 
@ 


కం. 


కం, 


కం. 


కం. 


ర్యోహ|ప్ర| క్రియ లెంయగాశముగదా |! మూర్గాళిసంభావ్య పీ 


యూహ ల్హాలుడు గుందు వైరము మచీయోక్తు ల్విన న్మేలగున్‌. 


మీరలు భీమార్జున ల కు 

మారులు-రణరంగ జితకుమారులు మీలో 

మీరు కలహింప దుర్జయు 

లీరసములు మాని యుపశమింపుడు శరముల్‌. 


భవద్యగజనకు(డై దగు 

పవమానసుతుండు దనుజభామహిడింబిం 

దవిలి చరింప(గ తద్ద్యుతి 

భువిని ఘటోత్కచు. డనంగ బుపై నితండున్‌. 


నీవర్దునువలన గుణ 

పావీణ్యత దనరు కృష్ణభగిని సుభదా 
దేవి జఠరాంతరంబున 
నావిర్భవమొంది నాడవౌ నభిమన్యా! 


మీ రన్నదమ్ములై యీ 

ఘోరాహవమునను వోరగూడ దటొండెన్‌ 

దీరులు రణశూరులు- బో 

సాథలు నొకరొకలోంంగెలువ కక్ళంం బిగునో, 


అనుచు న్వారలవావులు న్వరుస లిట్టనోన్యసౌ హార్షసం 

వో బీ ది 
జనిత పక్రియ తేంటంగా౯ దెలిపి స్వేచ్చాగామియె వల్లకీ 
ధ్వని నారాయణశబ్దముం గొలువ నంత ర్థానముం జెండీ నం 
తనె నిర్విజ్ఞమనోగతిం దడవృ బై తోన్య|క్రియాహాన్యులై . 


వెలిపిన చచనంణుల 
కనుతాపము( జెంది శరళరాసనములు స 


అ 


విక్‌ ల 


బిర 


అధిక 8 


D3 తాలాంకి నందినీపరిణయము 


య్యన నేల వైచి యాలిం 
గనమొనజిచి కనుల బావృకణగణ మెనయన్‌, ౨౯౯ 


ఉ. అన్నవు నాకు నీవు దనుజాగ్రణి నేననుజుండ నయ్యయో 
మున్నిటు నేనెజుంగమిని మోసమువచ్చెను నీతిమార్గమం 
చెన్నక నీపయిం దొడరి తింతటిలో సురసంయమీం[దు( డొ 
పన్నశరణు[డై తగవుంవాపి నిను న్నను [బోచె నర్మిలిన్‌. కం౦ 


కం. అనిన ఘటోత్కచు(డుం గు 
బ్బున గౌ(గిట( జేర్చి విజయపు[ తుని మేనం 
గను [గొక్త గాయములు చే 
బునుకుచు( గనుగొనల నీరు పొటపొట దొర(గస్‌. కెం౧ 


కం. మాయన్న దీన నీకు న 
పాయము నిసుమంతయైన (బాపించిన- నా 
కాయం బికేల- ధీరో 
పాయం బికనేల ధర్మపద్ధతు లేలా! 308 


శా, తండుల్‌ కౌరవకై తవపబలబాధాబద్దులై యున్నచో 
వేండంబైన మనోవ్యథం బొరలు నీవీర పతాపంబులం 
దీం[డింపం దిననీక నిష్కి గయత వ_్రింపంగ నేనూరకే 
తం|డీ నేడొక కీడుజేసితిగదా 'ధ ర్మెతరాచారినై, కంకి 


కం. హావను(డౌ సురముని= మన 
లావు లెటీంగించి దుష్టవార ముడిపి స 
ద్భావమున శరణ మయ్యెం 
గావున మన మిపుడు [బతుకు గంటి మవరజా. 20౪ 


చం అనుచు ఘటోత్కచుండు వనకమురాన న్యచియించు నంత ద 


జనని హిడింబి- నారదవచస్నగణిం దనతోటికోడ లౌ 


చచుర్దాశ్వాసము 
థి 


చం. 


కం, 


కం, 


ననుచు సుభదనుం దెలిసి యాదరవృ త్రి పయంటకొంగునం 
గను;గవ నీరు బోందుడిచి గాద్గదికధ్వనితోడ నిట్టనున్‌, 


చలియల నీమది న్యైతల జింతిలనేల( దనూజు లీగతిం 
దలువని తల్పు, జోరుటలు దై వకృతంబగు చిత్ర మీగతిం 
దల(పడ దీనికి న్వగవ ధర్మమె నారదుః డన్నదమ్ములన్‌ 
పొలుపుగ దెల్ప(యగా మరలబుట్టినచందము లిద్ద జిద్ధరన్‌. 


ఇరువుర లీంక( బోరిన మరేమగునో దలపోయ నెన్నిటన్‌ 
సురమునివంటి బాంధవుని జూడము మేలిదె బాలు జాలు- కీ 
డెలు(గక నాసుతుండు మిము నిట్లొనరించె నటన్న నేరముల్‌ 


మరువుము తలి వీరం శమం బొనరించుట సీతి యన్ని(టన్‌. 


అని యిట్టు లూరడిల్ద(గ 

ననుకూలనయో క్రి దెలిపి యతిపయు దానున్‌ 
మన మలర మెలయగుతణి న 

ద్దనుజుండు సుభద గని పదంబుల కొజిగెన్‌. 


జననీ యెన్న(డు రానిదాన విటు లాశ్చర్యంబుగా నేండు- నీ 


తనయుం దోడ్కొని రాగ మత ,లుష చి తప క్రియన్‌ సోదరుం 


డని యూహింపక నేనెదిర్చినవిధం బాధర్మరాజాది మ 


ఎలి వటి 


30౫ 


32 


ciao) 


జ్ఞనకు ల్విన్న నస్‌! ఘటోత్కచుడు దౌర్హన్యుం డటం చెన్నరె. 3౩0౯ 


కావున తమ్ముం డిత(డని 

భావమునం దెజుకలేని పనిజేసితి - సీ 
వేవలననై న నేరము 

గావు మటం చత(డు (మొక్కగా నిట్టనియెన్‌ . 


ఆన్నా కీ కడ్రలంగ నేమిటికి దైబాయత మిట్టయ్యె - ము 


న్నెన్నం కీత్ర(డు నిన్ను సీవితని మున్ని కింది మీలోన మి 


ఎలి యేటి 


క్‌ం, 


చం. 


కం, 


తాలాంక నంది నీపరిణయము 


రన్నల్దమ్ముల గా నెబుంగమిని యిట్టన్యాయవై రంబు లా 
సన్నంబై. మునిరాట్కృపొమతి పునర్ణన్యంబు నొందె న్సుతా. 


సీవి ట్టజ్జు నిరీతిగా బొగల6గా నీతమ్ము డత్యంత దుః 
భావా ప్రిన్‌ వగవం దొణంగె నిక శూర్యాగేసరు ల్లోకమం 
డేవేళన్‌ వెతనొంద(గాదగునె తం|డీ నే(టికై న న్మహా 
భావజ్ఞుండగు మౌనికీల్దెలిపి మీ (పాణ్యపదుం డాయె(గా. 


అని పెక్కు విధము లాసతి 

తను నూజడిలంగ( బల్క- దనుజాాగణి నె 
మ్మృనమునను కల(తవిడి - త 

మ్ముని కౌ(గిట(జేర్చి మోదమును బెన(గొన(గన్‌. 


కడు వేడ్క వార లిద్దణు 

కొడుకు లగుట - తాము తోడికోడం [డగుటల్‌ 
జడదారివలన గని మది 

నెడలేని (ప్రియంబు జేసి రింపెసలారన్‌. 


అపుడు ఘటోత్కచుం డనుజు నజ్జననిం దనయా। శమంబునం 
దపరిమితద్యుతి [పచురమౌ నొక శై లగుహాంతరంబునన్‌ 
విపులచిరత్న్వరత్నమయవేదికయందున జేర్చి సందియం 


బుపశమనం బొనర్చుచు నయో కుల నిట్టనియెన్‌ సుభ్మదతోన్‌. 


ఓ తల్లి మున్ను వింటిని 

దెకతవనంబునను ధర్మతనయు డు చెల్పన్‌ 
ని తనయునితో ద్వారక 

కేతెంచుట - నీదుకుశల మింట మీ(దెజు(గన్‌, 
ఇదియేమి వింతకార్యం 

బొదచెనొ! నడిరేయివేళ నుగాటవిలో 

బెదు రెదురులేక సీ గతి 

సుదతీ విచ్చేయందగునె సుతుడు న్నీవున్‌ ! 


కియం 


30౩8 


తైల 


8౧౫ 


30౧౬ 


808౭ 


చ తుర్దాశ్వాసము 
థ్‌ 


చం, 


కం, 


రైతా 


తే.గీ, 


చెలు లిలుబాసి వచ్చుటల శీలముగాదె ముకుందు. డీసడిం 
దెలిసిన మిమ్ము నట్టడవి (దిమ్మజనిచ్చునె యిట్టి సొహసం 
బులు దలపోయ నేమి పనిబుట్టైనా దాచక దెల్పవమ్మ ను 
మ్మలికల కేల నేను న భిమన్యుండు సనీసుతు లుండియుండ(/న్‌. 


అన నిట్టూర్చులు బుచ్చుచుం గనుల బొష్పాసారము ల్దొల్క నా 
ననము శ్వెల్వెల బార- చెమ్మటలు మేనం గమ్మ దైన్యంబు సి 
గ్గును రోషంబు జనింప గాద్గదిక నెల్లుం కోపు కెమ్మోవియ 


ల్హన గంపింప(గ మోము వంచి విగతోల్దాసంబుగా నిట్టనె .. 


వినుమన్నా !మాకతలే 

మని తెల్చ్పం బిడియ మగును నలరారు భవ 
జ్ఞనకు లనుపంగ ద్వారక 

కును నే(గుట నీవు(దెలిసికొన్నవియగదా ! 


అద్వారవతిలో మద్మగజు. డై నట్టి 
హలికిని శశిరఖ యనంగ నొక్క 
కూ(తురు (తిభువనాతీతసౌందర్యవి 
క్యాతిచే( దనరు నక్కన్యనత (డు 
మన యభిమన్యునకు నొసంగెద నంచు 
నెమ్మి నాతో మున్ను నమ్మబలికె 
జను లెల్ల విని మహోత్సాహంబునను జెంద 
నంతఃపురీకాంత అతిశయింప 


సుదతి నాట్నుండి యభిమన్యు సొమ్మటంచు( 
గోరి యాబాలగోపాలకులు వచింప 

నది మొదల్కొని నాకోడ లౌనటంచు, 
[వేమ నానాట ముప్పూటః బెంచుచుంటి. 


17) 


9౫8 


భల 
J 
4G 


శిణి౯ొ 


కి౨ం 


కీ 


౨౫౮ తాలాంకనందినీవ రిణయము 


కం. ఆలోపల కురుపతి యా 
బాలామణి నాత్మసుతుని బరిణయమున క్రై 
తాలాంకుని యడుగుటకు దు 
రాలోచనీజేసి బనిచె నవనీనురులన్‌. క౨౫౨ 


ఉ. అందుకు కన్య నిచ్చుటకునై హలి మి న్నఅచేతనొడ్డి న 
బ్రెందున లేని మొదము వహించెను. లగ్నము నేం రేపటం 


బొందెను- దాసిక్టే యదువిభు. డును సాత్యకి గూడదంచు- కా 
శింది విభేదను న్మదిజనింప(గ జేయగలేక యుండినన్‌ . 3౨౩ 


కం. నేయేమి కీడెటుంగక- 
మాయన్నగదా యటంచు మటి నేవేడం 
టోయిన నామది లోంబగ 
బాంపని పరుషోక్తు లా(డె పొండవులయెడన్‌, పు 


కం, ధృతరాష్ట్రసుతు/డు సముపా 

ర్థితయశు( డతివై భవుం డజేయుం డత్యూ 

ర్లిత విహిత బంధు: డాతని 

సుతునకు మత్కన్యనొస(గ శుభముంగాదే. క౨౫ 
కం. ధనవంతుడు కురుపతినిం 

బొనజ జయించెదరె పాండవులు గీండవులుం 

గను(గొన(గ వెన్నముద్దకు 

మునుకోజలువచ్చి దూలములు గంకునొకో. 8౨౬. 


చం. అత( డిలువెళ్ళ గొట్ట(గ మహాటవులం జరియించి కూటికిం 

గతి జెడి యాలుబిడ్డలును గానక వ ర్హిలువారితోడ నే 

హితమతి వియ్యమంది సుఖియించుటకన్నను పెద్దనూతిలో 

జతి కిల( [దోయ మేలని విష్మపచురో కుల( బల్కె( బు|తకా' ప్ర ౨౯ 
కం. అడవుల కొరాకులు దిను 

బడుగులు పొండవులతోటి బాంఛవ్యము నీ 


చతుర్హాశ్వాసము 
క! 


చం, 


కం, 


౭m 


తే,గీ. 


కొడుకు న్నీవును గూటికి 
బడియుండ (గ కోడ లొకి పెంబడవం సెన్‌. 


ఆని యిట్లాడినవాక్యముల్‌ హృదయశ ల్య| పాయమై నిలు లే 
కను నేనయ్యభిమన్యుతో దెలుప(గా కంఠీరవాకార ఖీ 
షణరోషంబున నర్ధరా|తి జను లీవన్మాాతముం గానకుం 


డను నం దోడ్కొానివచ్చె పికరణి వెం[డంబై న "ఘోరాటవిన్‌. 


నిలయమునుండి వెల్వడియు నే(టికి నాల్గుదినంబు లాయె- నే 
నెలవున నీవనంబునకు నిన్న టిరాతిరివచ్చి నిదనే 
నొలసి పరున్న వేళ ననుజుండును నీవు మహాహవంబునన్‌ 


మెల(గెడీ భీకర ధ్వనుల మేల్కని లేచితి- చూచి తింతయున్‌. 


అకటా సురసంయమి నై 

జక టాక్షమువలన మజలజనియించిన య 
ట్రుక మిమ్ము జూడ(బడి నిం 
తకుమించిన మేలుగలదె దనుజవ రేణ్యా. 


ఇ(క నీసహోదరుం డెవరిపా పెజటు(గక 
మగువ పై యాపన్ను( డగుచు నుండి 
యల యెండమావుల నాశించు మృగ మట్ట 
మామచే సుతు! డవమాన మొందె 
కోమలి కురురాజు కోడలై పోయె మా 
యన్న మాటలు హలమగుచు దవిలె 
నన్న! నిన్నెణి/గిన యప్పాటనుండి నా 
తల(పు నొక్కింత చింతలు దొలంగిె 


సీదినంబున కిట్టిమే లింతె చాలు( 

దల(చి వేదన బడనేల దైవవిధికి( 

దడ వికేటికి నడవి మీతం! డులున్న 

పథము జూపించి మము వేయగ మనుపుమయ్య. 


అనియా 


కి.ఏరా 


880 


380 


చెడి 


DE. 


కొరి, 


al 


తాలాంకనందినీపరి జయము 


ఆని బాష్పనివృతితలో 

చన యగు సుభద తనవిచారము దెలుపన్‌ 

విని రోషభీషణాకృతి( 

గనలుచు హైడింబు డంతక్పపతినిధియె. 388 


మొదల కౌరవుల రాముడు మెచ్చె నన్నచో 
రవరవ రోషాగ్ని రవులుకొనియె 
నాతి నయ్యభిమన్యునకు నీయం డన్నచో 
వక్తి పొగ ల్మేన వెడలదొడ (గె 
దుది పాండుపుతుల దూషించె ననినచో 
కణుకునిప్పులు నోట [(గక్క-(బడియ 
గన్య లక్ష్మణున కింక నొసంగు నన్నచో 


చటులాస్య నిర్ణతజ్వూల లెస(గ 
Mn 


. నంతకంతకు నిశ్వాస మధిక మగుదు( 


[బళ యకాలకృతాంతుని బగిది( గొజలి 
పటపటన పండ్లు గీజి దర్పంబు సూపి 
పలికే నిట్టని యత (డు సుభ దతోడ. 83౪ 


ఏమేమీ బలభ[దు(డు 

నీమహి నొవ్వంగ బలికెనే హైడింబుం 
ఊమహిసి యున్న దెబు(గడు 
గామోలు కురుక్షితీపగర్యబలమునన్‌. 


గే 


ey) 
ళు 
సేజ్‌ 


మత్కోపదావాగ్నిమహిమ విశ్వంబెల్ల 
దర్చించి భస్మం బొనర్పజాలు 

ఘనతరమన్ను ప్టిఘాతాళ నీపాత 
కులగిరుల్‌ భిన్నమై కూల్చజాలు 


* 


ఖో 


చతుర్థాశ్వాసము ౨2 ౧ 
ఖు 


కం. 


రగ 


ఫ్‌ 


మత్స త్య మఖిలభూమండలం బాచక 
వాళాది సహిత మార్ప్చుంగజాలు 

మత్పాదఘట్టన మహిత హేమాచల 
శృంగభంగంబు సేయలగడాలు 


దేవతిర్యజ్మనుష్యాది జీవత తికి 

నుడ్డు గుడిపించ(జాలు నాయోగమాయ 

నిట్టి నను కన్నుగానక హీను(డైన 

కౌరవాధము నుతియించె(గా బలుండు. కి౩౬_ 


తనతనయను గైకొన నా 

యనుజుండేగాక యితరు( డగునే కుంతీ 

తనయులను గినిసి బరికిన 

యనుభవ మికదోడుతోడ నగుపడు హలికిన్‌. 338 


మశకు న్యాదవకోటికిన్‌ జెశయు దుక్కం|తాంగ ముం జేయు దు 

ర్గుణు దుర్యోధను (దుంచి, సైంధవుని గర్జుం [దోణు దుశ్నాసనుం 
ఘనమువ్షీప హతిన్‌ వధించి బలు డాకంపింప కౌరవ్యయో 
ధనికాయంబుల నొక్క_పెట్టుననె మూర్ధ్నంబుల్‌ దెగం గోసెదన్‌. ౩౩౮ 


మాతండుల్‌ బహుళవ్యధ ల్లొగి వనీ మార్గంబులన్‌ మెల్ల వీ 

డే తాదృగ్విభవంబునం ధరణి దానేలంగ నెట్టోర్డు మ 

ద్రాత్మష్మకియచే గిరుల్‌ శకలము ల్లావించి లోక|త్రయిం 

షు ౧ 

భూతిం జేతు బలుండు దీనముఖు(డై బోలించి నం జూడ(గన్‌, 885౯ 


తల్లీ నీకు ఘటోత్కచుం డనెటి పుత్మగామణిం గల్ల స 

యుల్లంబు న్వెతనొంద నేమిటికి మాయోపాయము లన్ని నేం 

డెల్లిం గన్నియ నిందు జేర్చి భవదీయేచ్చాగతిం బెండ్లి కో 

భిల్భం జేసెద నీతనూజునకు సం పీతి న్విలోకింప వే! ౪9 


D౬92 తాలాంకనంది సీపరిణయము 


మ కొడుకుం గోడలు నిన్ను దోడుకొని యాకుంతీతనూజాతు లుం 
డెడుచోట నిన్ను డించెదం జనని నేండే చూడనౌ రేవతీ 
శు(డు కన్యామణి నెట్టు లక్ష్మణున కిచ్చుం దానివై నంబు 3 
పొడసూడం దగు నాకు సెల్ఫొస(గు మంభోజాతప[కేక్షణా. ౩౪౧ 


ఉ. పౌరులు బాంధవుల్‌ విన(గ బల్కినబల్కు- లబద్ధ మిప్పుడే 
తీరున నానొ చూడు సుదతిం గొని నేనిట( దెచ్చు నంతకున్‌ 
మీరు సుఖా ప్రి నిందు శయనించు. డటంచు వచించి కోపహుం 
కారసమ[గు( డౌచు చనంగా సమకట్ట సుభద యిట్టనెన్‌. క 


కం. అసురేంద కోపమేటికి 
వసుధను దానంబు దాతృవశమన వినమే 
ముసలాయుధుండు కన్యక 
నొసగని హేతువున వెతలనొంద(గనేలా ! ౧౪౩ 


ఉ. కొరవకోటి పాండవు లగాఢబలోన్న తచండ బాహువి 
స్స్ఫారధనుర్విము కపటుబాణపరంపరగూర్చ (గా జగ 
ద్వీర (పతిజ్ఞ సేయుటకు వేగిరపాటున నీవు గూల్చితే 
శూరులు, పొండవో తముల చుల్కనగా గణియింపరే ధరన్‌, కళ 


ఊఉ. _ కావున వారిగర్వ ముడుప నృదుపాయ మొనర్చి కన్యనే, 
డే విధినైన తమ్ముని కహీనత( బెండ్డి యొనర్చు నేర్పు నీ 
భావమునం దలంచు టిది బాగని దో(చె మజొండుహేతువన్‌ 
నీవిట నాలసింపకుమి నేంటికి మూడవనాడు లగ్నమౌ, ౪౫ 


చం. ఆది గనుకన్‌ ముహూర్తసమయంబున కచ్చటి కేగుబొప్పు గా 
కిదిసమయంబుగా దచటి హేతు వెటే(గ యెదొచ్చునో!ముదం 
బొదవ(గ నంతదాకను సహోదరుగూడి యిట న్వసింపు మం 
చొదివిన కూర్మితో బలుకుచున్న సుభద కతండు న|ము(డై. ఆ౪౬ 


చతుర్గాశ్వాస ము తమల 
థి 


మ. జననీ నీనియమ| పకారమున రోషంబెల్ల బోకార్చి యొం 
డనక న్నీకడ నిల్చి లగ్నసమయం బందే(గి తాలాంకనం 
దన నిచ్చోటికి జేర్చి నీమదికి మోదంబంద(గా జేసి దో- 
డనె కౌరవ్యుల కార్యము ల్టెరచి మీదాపుం (బవేశించెదన్‌. ౩౪2 


చం. ఆనుచు సుభద సమ్మ తిలునట్టు వచించి సహోదరుండు తా 
నును జననీమణు ల్లనక నూత్న మణిద్యుతి నొప్పు కందరం 
మ్మున వసియించి కందఫలమూలరసాదుల దృ ప్రిజేసి యి 
చ్చను శశిరేఖ పెండ్రిదివసంబునకె కనుబెట్టి యుండగన్‌, 8౪౮ 


కం. గతకాలవార్త లెన్నుచు 
హితగోష్టి న్మెలంగుచుండి రిట, మీదటి సం 
గతి దెల్పుమని ధరణీ 
పతిం గనుగొణి పెలు( డమృతభాషల ననియెన్‌. ౩ “బొ 


=; ఆశ్వాసాంతము := 


కం. సురచిరశరరుహచరణా 
దడిదరకరభరణదురితహరణా జిచణా 
సుర దరినికరవిదారణ 
గిరిధరకరిశరణ శేష గిరివరశరణా. ౩౫0 


కవి కరుణాసేచన! కంజవిలోచన ! 


రౌజు కలుషవిమోచన! గానహితా ! 
ఎరాశి సురరిపునిగహ ! సుందరవిగహ |! 
తము, శుభసదను గహ ! సూరినుతా |! 


గురుజనపోషణ ! కోమణభావణ ! 
కుమతవిభీషణ! గోపనుతా! 
తరణివిలోచన ! తత్వవివేచన ! 
ఛాపససూచన ! భ క్రిరతా ! ఇషం 


నిద ఇ తాలాంకనందినీపరిణయము 


సో షం మూపాభూభామాపా 
(ళితీరో మాపై పైబాముబాము మాపుమి [పాపై 
కందము మీ పేమబాపమీపై 
మాపాపప్పమోపుబాపుమా మాబాపూ, త్రిష౨ 


ను, ఇది (శీ శేషకుభృచ్చిర సటకుటీ 

రేచ్చానువ_ర్టి| పధా 

మృదు శ్రీ వాస గురు పసాదకలనా 
మేయాఢ్యమౌద్గల్యవం 

శ్యదయాసంయుతభావనార జని 
శశ్య|[చ్బీనృసింహార్య మో 

హదతాలాంకసునందనోద్వహ 
చతుర్ధ్థాశ్వాస మొప్పు న్ఫువిన్‌., 8౫కి 


సప. 
ఇది శ్రీమచ్చేషధరాధర సౌధవీధీవిహరణ చక్షు 
ర్విల క్షణాక్షీణకృపాకటాక్ష వీక్షణాపరిలబ్ధల క్ష్యలక్ష 
ణానవద్య _ విద్యావిలాస _ శ్రీనివాస గురు 
చరణస్మరణాభ్యసనర సనావికాస నిస్తుల్య 
మౌద్గల్య గో తప వ్మితభావనాచార్య 
పు[త పర్వ్య|తయకై ౦కర్య విధాన 
వేంకటనృసింహార్యాభిధాన పణీ 
తంబై న తాలాంకనందినీ 
పరిణయంబను మహో 
[పబంధంబునందు 
చతురాశ్వాసము ౧౫౪ 


మను స 


కం. 


తే.గీ. 


కం. 


తొలాంక నందిని పరిణయము 


పంచమా శ్వాసము 


శ్రీమత్కౌస్తుభ మణిసుష 

మామయ వక్షోవిశాల మంటపసాక్షా 
[(చృీమంగాంగన నయన 

నే మంకరరూప శేషగిరిమణిదీపా! 


చిత్తగింపుము జనమేజయో త్తమునకు 
పెలు( డిట్టని బల్కె - శుంభ | త్పతాపు( 
డి ఘటోత్కచు డచలగృహాంతరమున 
నుండి గని పెట్టియుండె ముహూ ర్రమునకు. 


అచ్చట ద్వారకానగరమందు కురుక్షితినాధు. డంప(గా 
వచ్చిన వి|పయుగ్మము వివాహముహూర్తము నిశ్చయించి వా 
[కుచ్చిన రేవతీరమణుకో రిక వీడని రాజరాజు కీ 
ముచ్చట దెల్ప హస్తిపురముం దగజేరి కుతూహలోన్నతిన్‌. 


స్వామి భవన్ముఖ[పథితశాసన ముం దలదాల్చి ద్వారకా 
నామక' రాజధానికి జనన్‌ బలభ|దు(డు కూర్మి జేసి మీ 
నేమము మాటిమాటికి వచింప(గ కౌతుకమందుచో కుమా 
రీమణి లక్ష్మణాఖ్యు(డు వరింప(గగోరు [పశంసజేసినన్‌. 


స్వామీ యేమని దెల్పను 

[పేమన్‌ బెన్నిధినిగన్న బేద తెజ(గునన్‌ 
రాముండు సంతసించెను 
ఘీమీయమరక్తులందు మేలెట్టిదొకో! 


తమకు తాలాంకనండినీప రిణయము 


కం, సతి దొసగవలయునని. తన 
మత నతికౌతుకమునంది మం|తిహితపురో 
హితతతిని బిలిచి సుత( గురు 
పతిసుతున కొసంగు తనదుభావము దెలిపెన్‌. డె 


కం, వశుండగుచు రౌహిణేయు(డు 
నిశితబలో పేతుండై న నీతనయునకున్‌ 
శశిరేఖ :నొసంగ రేపటి 
దశమికిని ముహూ ర్తనిశ్చితం బయ్యె నృపా. ౭ 


ఉ. _ దానికి కొన్నివిఘ్నములు దానవవైరి సుభ ద్రసాత్యకుల్‌ 
బూని వచింప దత్సరణి బుద్ధి దలంపక సీరపాణి మా 
తోననె వీరి వీరి మది(దోచినయట్టు వచింప నిమ్ము యె. 
రై న కురుక్షితీశతనయా[గణికిన్‌ శశిరేఖ నిచ్చెదన్‌. ౮ 


కం. ఇప్పగిది నీతిరీతుల 
చొప్పెటు(గక నెంవటె ట్టసూయతపడినం 
దప్పదు నాపలు కితరులు( 
దెప్పిన వగ పేమి యలిగితే భయమేమీ ! ౬ 


ఉ. కావున లగ్నకాల మవకాశము లే దటుగాన.కౌరవ 
ఇష్మావరుబంధుసంయుతముగా( జనుదేర నొనర్పు మన్నచో 
దేవరచెంత కేమరుగుదెంచితి మీదళమి న్ముహూర్తమౌ 
వావిరి మంగ శార్థర స వర్గ ములున్‌ సమకూర్ప(గా దగున్‌, ౧౦ 


చం. అన దుర్కోధను, డంతరంగమున నాహాదింప - దుక్శాసనా 
ద్యనుజన్యు ల్విన బల్కె. సీరధరుతో నత్యంత బాంధవ్యమి 
ట్రనుకూలించుట - యాదవు ల్మనసహాయంబై నచో పాండునం 
దనులున్‌ జెక్కలులేని పక్షులవలెన్‌ దై న్యంబు పొటించరే ! ౧౧ 


కం. యాదవుంయన్‌ మన మొకటి 
గా డొరకొని నప్పడె దీనగతి నడవులలో 


పంచమాశ్వాసము 


కం, 


కం, 


కం, 


కం, 


కం, 


వొ 


ఖేదమున నడల(గా నట 
మీదట నిరసింపజేయమే పాండవ్యృలన్‌, 


కావున నాలస్యం బిక 

గావింప( బనేమి బంధుగణములనెలన్‌ 
రావించి పుర మలంకృతి స్ట 
గావింతము త త్తదుచిత కార్యానుగతిన్‌ , 


ఆని దుళ్శాసను( డన్నకు 

వినయమునం దెల్ప నగరవీధుల నెల్టిం 
బనిబడి శృంగారింప(గ 

జనులకు విశదంబుగా(గ( జాటించుటయున్‌. 


వేడుకతోడుత నారా 
ఖే(డిగ తిసాట తత్పురీజనులెల్లన్‌ 
వాడల మేడల గోడల 


తోడ నలంకతులు( జేయ? దొడగిరి (పీతిన్‌. 


సకలపదార్థము లెల్లను 

శకటానడ్వాహక లభసముదయముల - ది 
కకరముల కనచి గూజీబె 
నొకనిమిషములోన సముచితోత్సాహుండై . 


ధరణీసురులను సన్ముని 

వరులను హిత బాంధవ[పవరులను ధాత్రీ 
వరులను హితవరులను నుతి 

పరులను బిలిపించె( [బమద భావముమీ జన్‌, 


అపుడు భీష్మ దోణు లది గనుంగొని సుయో 
ధన యీ|పయోజనం బనుచితంబు 


౧-౨ 


౧౩ 


వ్‌; 


(౧౫ 


a} 


DE ౮ 


తే.గీ, 


కం, 


ర్‌ం, 


తాలాంకనందినీపరిణయము 


కన్యకామణి కభిమకమ్యు(డే పతియంచు( 
బుట్టినపుడే పేరు బెట్టియుండె 

నడి గాక మాధవుం డచట పాండవపక్షి 
బలు( డొక్క_యి(డె మనపట్టు గలగి 

నిలిచి యీాళపథంబు నిర్వహింపగలండె 
హరికోపమే కార్యహాని యగును 


నందు నభిమన్యు. డధిక శౌ ర్యాన్వితుండు 

చర్చసేయక నిదిజూచి యోర్చగల(డె 

గాన మనలక్ష్మణునకు నిక్కన్య నొసంగు 

టుడి(గి యొండొక సతి( గూర్చు టుచితమయ్య, ౧౮ 


నావిని వేటునాటు మృగనాధుని రీతి పృషద్దృతోజ్ఞ్యల 

తావక మూ ర్తియై యదిరిపాటునలేచి వచించె పాండుపు 

(తావి పక్షపాతమతులౌట యెజుంగనె మిమ్ము మున్ను, మేల్‌ 

దీవన లచ్చటం - గెజలి తిట్టుట లిచ్చట సంతతంబు మీ 

జీవము లిచ్చటం జెలిమి సేయుట లచ్చట మీక్షు నై జముల్‌. ౧౯ 


నేనేది దలంచినచో 

దానికి విఘ్నములు సేయ(గలపడు టంతే 

గాని - కురువృద్ధు అగుటకు( 

బూని మదీయానుగతిని బొంద(గవలడా |! ౨౦ 


పొం డనిన బోయి రడవికి 

పాండుతనూజాతు లిట్లు పట్టుక పడి రే 

కొండాటములకు మీరే 

పండితులె యుంటి రరులపక్షముబలుకన్‌, వం 


నూటీకి మాటికి నిటువలె 
పోటరిబంటులకు పిటీ కిబుట్టిం చెడు ప్రీ 


పంచమాశ్వాసము 


వ ల 


మాట లికేటికి పొండవ 
కోటికి సాటికిని మేమగుదుమే దల(పన్‌, 


చం. బలియులు కర్ణసౌబలులు( బల్కురె మీవలెనెన్నండై న దు 
ర్చలవచనంబు లిట్లు యదువర్గము మాహితులై న పాండవా 
వళి యననేమి యా|తిపురవై రియు నేమి - బిడౌజు( డేమి- మ 
తులిశగదా[పఘాత మునకుం బొడరంగలరే కనుంగొనన్‌. ౨౩ 


చం. పలుమబలు లీనిషేధములు బల్కాకు, డింతట మామనంబు రం 
జిల కనకాభి షేకములు జేసినయట్టు భవత్సి9యో కులం 
జెలిమిని చెవ్వియుగ్గిన వచింపుడు పెండిలిమేలు. జూడకో 
రైలు గలవేని రండు యిది కీడనిదోచిన రాకు( డింతటన్‌. ౨౪ 


కం, పలు( బల్కు లన(గ నేటికి 
బలరాముం డొక(డు మాకు పదియున్నం 
బలియులగు పొండ వేయుల 
దల నెతంగనీక బాణ దజుమ(గలేమే. ౫ 


కం. [అని యుల్జసోక్తు లాడంగ 
విని ఫీష్మ[దోణు లవనివిభునకని రయో 
జననాధ ! కోపమేటికి( 
గనియెదుగొ కింక కార్యగత ఫల సిద్ధీన్‌. ౬. 


ఊఉ. కాలము దేశముం దెలియకన్‌ వచియింబెటి వారి నెల్ల -మే 
ల్మేలని మెచ్చె దీవిపుడు మీరటు హానిదలంప నీమలిం 
ఖోలరొ ౯ ఫొంఢబో లము లహీను అటీంచు దోలంచె దించుళన్‌ ' 
తాలిమిలేక శీవ తొల[దాశీన నాటి తెజుంగ నయ్యెడిన్‌, ౨౭ 


అర] ఈ వద్యూడు తడనాక.పండి “మువబకరాజముల్‌? అవ వద్మంము 
థి 


వరత “లిలో వూర్చిగా లే, “తలో అనమ్యగమణగా గంధ, 


౨ 


చం, 


కం, 


po 


తాలాంకనందినీపరిణయ ము 


ఇక్కురణిన్‌ వచించి దమయిండ్హకు. నేగెటి దోణభీష్మలం 

దక, (గ దక్కు కౌరవహిత|పదు లెల్ల( దదాజ్ఞబూని దొ 
మెఠమొెగిన్‌ ఎినావానముయో బితత్భ) త్‌ వరతం్యతులౌచు ణ్‌ 
ర్రివ్కలఢాథజో భల నుధీఎగులం బిలిపించి వేడుకన్‌. ౨౮ 


పురము నలంక రించుటయు భూసుర భూపవణిగ్గ నాదు ల 
ప్పరిణయదర్శనపమదభావమునం జనుదెంచుటిన్‌ బభోం 

కోరవర్‌లే రి తాయుర జికావాళనాదము అగ్గణీంచుభల్‌ 

క్‌ మనర శ్రీతోఢ గని - కౌరవనాధు( డతిపమోదు(డై.. ౨౯ 


సౌధుమకి సకల భూసుర 

యూధమునకు భక్ష్యభోజ్యయు క్రముగ - సమా 
రాధనముజేసి వూర్చూణి 

లీథిని పైనమనో రొట్ట వోనీ యంతోన్‌. క్త 
అవ్హు శవ్చురోందున ౧ అనొశిన్యమాన్యులణు రాజన్యూ కన్యలును 
కరుణాగఫీరసింధువులగు - బంధువులును - బంధుసమాదరులగు 
సోదరులును - వినిర్జితకోధు లగు యోధులతు నిభిలకార్యా నుగ తోన్నం 
తోం[తులగు మం్యతులును _ కరీర నువమారేందిరాకుమారులగు 
రాకుమారులును మంగళ భాజనంబులు నగుపుణ్యాంగనాజనంబులును - 
వినిర్దితవిటమూన థో నోంటులున గవ బిలానీనీజనోంబులును, కర్యత రతర్భ 
ధర్బాబలణ ఖానుదలగుథూనుదలును, శిబికాందోళికాకరితురగరథారూఢు 
లై దన్ను( బరివేష్టించి కొలువ పురంబు వెడలె-నంత. కి౧ 


ఇ 
కృపవివింశతి యజ్ఞ కతుసుషేణులు 
బిలనీ ముందరబిరాజురులు సేయ 
లతొనణశందోనడియి కభీ జానొకాదులు 
ఆ 0 


ఎచ్చుత తలుజూలి వెన సోఢోవ 


పంచమాశ్వాసము 


ఆరా 


కం, 


ఆ 


శకునిదు శ్శాసనాశ్వత్థామముఖ్యులు 
జాగదుద్వుత్రి పార్యముల నేంగ 

నైరావణోన్నతస్ఫార ద్విరదమెక్కి 

కడ (గి మద్ధ్యామునో లక్ష్యీణు(ఢు "సెలగగో 

కాను మటీ గ అకాంచనన్థ గీతరథ ము 

నెక ్ట. తనయునిబేోడవ (వక నిలిబి 

వారివారిక్‌ (వీయ మైన నొావానయుల 

నౌళీకవచ్భుట( దూబుభు వెడలె భ్రరిని. 


దంతావళంబు లంతస్థ శై లంబులై 
యుద్య తురంగొంజు లూ డు లయ్యు 
పోటకోద్యు తీనొవ్ను నరదము ల్లీఖ్రుల్లై 
చమీలభమల్‌ సగ్రచభయమ అయ్య 
తత హేతిసంతతి పత తిమీనంబులై. 
చ|క్రముల్‌ జలచ[క జాలమయ్యు 
కరఖేటకంబులు ఘనక చ్చపంబులై 
భటహుంకృతులు జలార్భ ము అయ్యూ 


బభం(దవంలజి రొవిరాబోం/ఢురొత 
శ్‌లరి చతురంగ సె న్యూమనోర భోంబు 

(cn ణా 
యదుజానొమర నిది తన్న నదుడకొన 6౧౯ 
నరనళరవా లములితోడం అరం” నణచె. 


వందిజనుల్‌ వై తాళిక 

బృందములుం బొగడ దుందుఖీతూర్భ ములం 

దొందవనజణీ (మోయ రాదిల్చ 

రొందోరు(/ డొద్వాారతాల్రుర దుక డ బిడిచాన్‌. కళ 


బికాఖో (మండు నృవొణురాలో విని నద్భంధు[దు త్రంయిగా 
విలసత్కాహళతూర్యనాదములు వేవే ల్యోగీయ నుద్యత్కు. 


కం. 


కం. 


రైక 


తే, గీ. 


తాలాంకనందినీపరిజయము 


హలు(డై. తోడను బుణ్యభామినులు డొయంగా నౌాదురొగ.ంచు_వో 
ఢలచో భ్రుభ్సంలబభవ్బ రంజు బిణీ దింథ్లం కోరె వోవోగముల్‌, 9౫ 


నొరల త చుభవయోగ్యం 

జారసి రసనిఖిలసత్సదార్థంబులు వి 

సారగతి నొసగి దత్త 

త్పారంభ విజృంభ మాణభావుక మతియె. 3౬ 


అణీదోల( బుణ్యాంగన 

లామోదముమీ జ లక్యుడాభిఖ్య సవ 

(గామణీకిని వరిణ యదీ 

శొముంగపమటవినంటు గావించి రొగిగ్‌. ఏరి 


నీదైన గొజ్జం గినీట జల్కాము లార్చి 
కురులుగోరున గీరి కొండి దీర్చి 

ఘనకిరీటము మ సకమున శృంగారించి 
నమధిశవ(్ర్రభూవణము లొన6౫ి 
మృగనాభినామంఖు నడమెగంభఖనో దీర్చి 
నన్నె సొవడ వల్లెవా బొనర్చి 
కటకాంగుశీయముల్‌ కరముల గీలించి 
యుజణుతారహారంబు లజుత వె చి 


విమలమణిమయసింహాసనమున' జేర్చి 

నవ్యమంగ ళ నీరాజనం బొసంగి 

ఎిధివిదాయక మన ధర్యు వోద్యు లెల్ల 

వాన నమావో ర్లనాదితబిధులు. జీర్చీ, 8 ౮ా 


దిలభధుంథు. ధరామర్మప్రతతికిన్‌ భవాజ్యసూప [ప్రధా 

నలస ద్భోజనభాజన[కియల సన్మానించి మాల్యాంబరం 

బుఅ స[దత్న విభూషణంబుల( (జియంజు స్ఫ్రీఖ నోర్గింబి య 

సాల ఫ్ర (తీముజి బౌంథిటా(తు నొనరింవంగా నియోగింబినోగ్‌. ౩౯ 


పంచమాశ్వాసము 


చం, 


రా 


తే.గి, 


మును శుకరాజముం చెలుపు ముచ్చట నమ్మి ముహూ 
క్కున నభిమన్యు గాంతునని కోరిక లీరికలె త్త చేటికా 
జనులకు దెల్పకన్‌ గుసుమశయ్యను నిద్దుర జెందు బాలికా 
మణిని [(బియాంగన ల్లలిసి మాటికి బుజ్జిగిలంగ లేపియున్‌, 


కలిక యొక్క_జిత ముక్కా_లిపీట యమర్చె 
కొమ యోర్తు గంధతై లము తలంటె 
రమణి యొకతె కప్పురము మేన నలు!గిడె 
సకి యోర్తు గంధామలక మలందె 
మగువ యొకతె శిరోమజ్జనం బొ నరించె 
పొల(తీ యొక్కతె తడిబోవ( దుడిచె 
చేడి యొక్క.తె చల్వజిలు(గు పావడ దీర్చె 
వరవర్ణి యొకతె పెన్నెజుల నార్చె 
నగరుధూపంబు లౌకయింతి యనువుప జచె( 
గురులు జడ (దీర్చి యొకలేమ విరుల జుర్లి 


చెక్కులజవాది నిడె నొక చిగురు(బోణి 
రతనముల కంచుకం బొకరమణి దొడ(గ, 


పొపెటబిందియల్‌ పసిడిపావడ లందియలు న్మెజుంగు ని 
ద్దాపవడంపు( జీకటులు దండెక డెంబులు బాజుబందు లు 
ద్దీపితతారహార ములు తేంటగుకమ్మలు జాబిలీలు మి 
న్నాపని మేల్చులాకి రతనంబుల బేసరి దీర్చి రెంతయున్‌ , 


కన్నుల కజ్జలం బునిచి కస్తురినామము గోట నీటుగా 
నెన్నాసటం ఘటించి రమణీయమృగీమదచందిరంబులం 
జన్నుల చెక్కుల న్మకరసంజ్ఞల ప|త్రికరేఖ లుంచి య 
తున్న తహేమపీశమున నుంచిరి లోకవిమోహనాక్పతిన్‌ 


18) 


ఈల 


ఐల 


> 


రి 


3 


చరి. 


కం. 


కరి, 


కం, 


తొలాంకనందినీపరి ణయము 


కన్నియ నిటు వయ్యారము( 

జెన్నాడ(గ బిండ్లికూతు( జేసిరి పడతులీ 
గన్నుల( గన కన్నుల వి 

ల్మన్నావతంసుని హుమావునకు పూరొడ్డుగ తిన్‌ . 


పరిణయవేళ వచ్చెనని బంధుజను ల్బరిచారకుల్‌ హితుల్‌ 
పరిమళవస్తువు ల్లొనుచు బర్విడచందములోన దాము వే 
గిరిపడుచుండు టెల్ట బరికించి మదిన్‌ శశిరేఖ సాధ్వసా 
తరళితచి తయె సకవతంసవచస్సరణిం దలంచియున్‌, 


చిలుక మును కొన్నివార్తలు( 

దెలిపిన నిజమనుచు నమ్మితిం గాని విభు 
డెలమి నికయేల వచ్చును 

కలిబోసిన యుట్టవంక గను(గొననేలా, 


ఇదీ యెదురుకోలునకు గా 

గదలుచు నున్నా రరణ్యగతులకు ననీ 
బ్లెదిరెదిరి చూడ(బడు నా 

మది వెటీతనంబునకు విమర్శలు గలవే, 


ఎక్కడి లక్ష్మణుండు,వరియించుట లెక్కుడ జేకురున్‌ వృధా 
వెక్కురు సౌఖ్యమే నమభవించుట లెక్కడ పార్థనందనుం 
దక్కి బెనంగ కోరిక వెతావెతలై చనె నింక మీద వే 


రొక్కని బొందుకంటె మెయినుండిన జీవమడంప మేలగున్‌. 


కలకాలము ఘనతరులన్‌ 

ఫలభంగ మొనర్చు పక్షపాతములగు యీ 
చిలుకల 'మెల(కువ లెజి(గి- వి, 
మళలమతినా మదవివేశమతి ననవలెగా, 


ణం 


ఇ 


Cn 


ఇ 


(Fey 


ca 


పంచమాశ్వాసము ౨౭౫ 


సీ, 


తే.గీ, 


చం, 


కం, 


స్వప్నలజబ్ధములై న సౌఖ్యసంపద లట్లు 

1 జలముపె [వాయు నక్షరములవలె 
చిత్తారువతిమల సింగారములభాతి 

త్యాగభాగవిహీనధనము భంగి 
విపినంబులను నిండు వెన్నెల పోలిక 

2 వెలివానిపై మోహవేదనగతి 
చిరకృతఘ్నునకు జేసిన యుపకృతిచాడ్పు 

దారి[ద్యుని మనోరథము తెజ(గు 
చౌటభూమిని జల్లు బీజములవిధము 
పథమెజుంగని మన్మనోరథ ములెల్హ 
నిషృలమెగాక తథ్యమై నెగడ గలవె 
వానితో పొందు నావంటిదాని కెందు, ౫౦ 


అని తలపోసి దుఃఖవివశాకులచి త్తముతోడుతన్‌ చివా 

లున వెసలేచి యాపెరటిలో నొక కుందనికుంజమందిర 0 

బున బవడంపుమంచమున పువ్వుల సెజ్జను బవ్వళించి నె 

మ్మనమున మాటిమాటి కభిమన్యుని చింతనజేయు చున్నెడన్‌. ౫౧ 


ఆంత ఘటోత్క_చుం డడవియందుననుండియు ద్వారకన్‌ |ప్రలం 
బాంతకునింట లగ్నసమయంబును దాకొన(గా నహస్కరుం 

డంతట [గుంకుటం గని లయాంతకునిం బలె దోష షవహ్నియం 

తంత జెలంగ( దమ్మునకు నమ్మలకుం దెలియంగ జెప్పియన్‌. ౫౨ 


గగనతలమునకు చివ్వున 
గసి మబోత్క_చు(డు యదుకులేశ్వరుభవనం 


1. లిఖీయించు EO ము పె లిభ్రులమాడీ గ 


దీ. వొాలయాలిపె సూనావోదోనగళి. “మూ 


ఎవిడెక్డు 


చం, 


ce 


తే.గీ, 


కం. 


తాలాంక నందినీపరిణయము 


బగు ద్యారకాపురముకడ 
డిగి మెల్లన సందెచీ(కటిం బురిసొచ్చెన్‌. వా 


ఎలమినీ దా నదృళ్యత వహించి పురంబును జొచ్చి 

థులు బరికించి కాహశిక దుందుభితూర్యము లాలకించి యా 

బలుని నిశాంతముం జొర(గ బాజీ వివాహమహోత్సవత్వరన్‌ 
మెల(గెడువారి సందడు లమేయకృధారసదృష్టి గన్గొనన్‌, ౫౪ 


కవగొన్న మణిదీపకళికలకడ నిల్చి 
యలిమి నొండొరు లంద మెన్నువా 
మొనసి పన్నిటిచెంబులు నింపి వియ్యంపు 
టిరుగడదొరల కొంది చ్చువారి 
సుమగుళుచ్చములు కస్తూరికరాటముల్‌ 
బూని హర్షమున నుప్పొంగువారి 
నెమ్మిసం పె(గనూ నియబుడ్డ నటుడించి 
సొమ్ముల నాణెముల్‌ జూదువారి 


వచ్చిరదె పెండ్రివారు సవారి జూడ 

పచుపదుండని తోదోపు లొదుగువారి( 

గినిసి గని పండు పటపట గీటుకొనుచు 

రాక్ష సేశ్వరు( డంతఃపురమున వెదకి. ౫౫ 


ఒకచోటం దనతోటిచేడియల సంయోగంబు వర్ణించి నా 

యక చింతావివశాత్మయె కుసుమశథయ్యం జందు తాలాంక పు 

[తిక సీక్షించి సుభద మున్ను తన కర్థిం దెల్పురీతిం దొలం 

గక చూడన్‌ శుభలక్షణంపు శ శిరేఖాక న్యగా నెంఛియున్‌ ౫౬ 


తరుణీమణి నా తమ్ముడు 

వరియింప(గ నిట్టు లుండవలదేయని సం 

బరమొంది నై జమాయా 

పరవశమున నిదుర(గొను నుపాయమొనర్చెన్‌, ౫2 


పంచమాశ్వాసము 


చం, 


చం. 


కం. 


కం, 


cx 
9 


మజదలి ముట్టగూడదని మంచము తోడనె లేవనెత్తి శాం 
బరవరళ క్రి చే డివి సుపర్వులు నార్వ(గ న్నభమార్ల సం 
సరణి వినిర్గమించి యనుజన్ముండు తల్లులు విస్మయంబుచే 
నరయ(గ మంచముం బొల(తి నగ్గిరి సీమను డించి యిట్టనెన్‌ , 


కాంచనగా|త్రి నిచ్చటికి గై కొని దెచ్చుట పెద్దగాదు - [కో 
ధాంచితగర్వులై పరిణయత్యరనుండిన కౌరవావళిం 

జించి చికాకుజేసి నృపశేఖరులెల్ల గనుంగొనంగ నొ 
క్కించుక దుర్దళం బఆఅప కింతట నూరక యుంట( బాడియే, 


నరపతులెల్ట గొల్వ కురునాథు( డవారితగర్ణధుర్వు (డై. 
పరిణయలోలతన్‌ మిడిసిపాటున నుండినవా(డు గాన-నే 
కరణి సహింతు - నేడు తటిగల్లెను మజ్జనకా?ి సౌఖ్యముం 
దెజల(గ జేయు నాటివగ(దీర్చక నేవిడనాడవచ్చునే ! 


అనుచు సుయోధనోన్నతుల నన్న వచింప ధనంజయాత్మజుం 
డనలములో ఘృతం బిడినయట్టుగ ణర్జుచు లేచి యచ్చటం 
దను నిలువంగనోపక నతం[దశరాసనబాణపాణియై 

దనుజుని జూచి యిట్టనె మదద్విరద | పతిబ్బృంహితధ్వనిన్‌ , 


మనమిరువుర మొక్కటియై 

జనకుల పగ దీర్చ నిదియె సమయం బయ్మెన్‌ 
నను డించిపోవ(గా నీ 

యనువున నొదిగుందునటనె యాడుదిటోలెన్‌ 


కౌరవపతి గర్వసమా 

చారము విన్నపుడె మానసం బిజనిముసం 
బూరకను నిలువనొల్ల ఇదే 

కేరీతిని నైన వత్తు నే నీ వెంటన్‌. 
భీమార్జును లెనసినగతి 

గా, మనమిరువృరము గలిసి కౌరవృలను స్త 


వలా 


౫౯ 


౬ఒం 


చం, 


కం, 


తే.గీ. 


కం, 


కం, 


తాలాంకనందినీపరిణయము 


[గ్రామమున మద మణంచి - మ 
హామహిమ నృతిని బెండ్రియాడుట యొప్పున్‌, క్ష 


అనిన ఘటోత చుం డతని హ_స్రతలంబులుబట్టి పల్కె ని 
ట్టన బనియేమి కౌరవులహుంకృతి మాన్చంగ నేనొకండ జా 
లును, నత. డాజి మద్భ్బలము లోగొనలే( డదిగాక వారి గీ 
టణప (గ వల్దటంచు భవదంబనియామక మున్నదే గదా! ౬ 


ఇంతన నేటికి వారల 

గంతులు వేయించి తికమక న్గడుపగనే_ 

డింతియెగాని తదీయుల 

నంతము నొందింప దల(ప నది యట్టుండెన్‌ . ౬౬ 


సీవు మేనల్టు(డవు, రౌహిణేయుమీద( 

గ త్తిగట్టుట న్యాయంబుగాదు తండి, 

పోయి కురురాజు నిరకటంబునను [దోయ 

జాలుదునుగాని నీపైన మేలనయ్య, ౬౭ 


అదిగాక కాననంబున 

ముదితలనిడి [క్రూరసమరమున కిరువురమున్‌ 

గదియుట లధర్మమని నీ 

మది నెజు(గవె రాజనీతిమర్మము లెల్టన్‌ ళా 


అని యనుజు నూజడించుచు 

దనుబట్టిన కేలు విడిచి దనుజేందు(డు [గ 

క్కున బొబ్బ లిడుచు చివ్వున 

వినువీథికి నెగ సె సురలు విస్మయెమందన్‌. జడా 


ఆపుడు శశిరేఖ దనుజమాయాసుషు ప్రి 
నెడలి కన్నులువిచ్చి నల్గడలు ( బూచి 


పంచమాశ్వాసము 


కం, 


a 
[3 


చం. 


గగనపరిచుంబిత [దు మాక లితగహన 
వాటి పొడసూడ యబ్బురపాటుతోడ. 


బలభ[దతనయ యెదుటం 
బలవి[క్రమరుచిసమాజు పార్థతనూజుం 
దిలకించి విస్మయము బా 

టిల(గ సుభ దాసతిన్‌ పొడిఎబిని గనియెన్‌. 


ఎక్కుడిద్వారకాపురము, నెక్కడియీవిపినంబు కన్నుగూ 
ర్కెక్క్టడ నిద మేలుకౌనుటెక ,_డ, దవ్వుననుండు మ్మత్సియం 
డెక్కడ, నేడు నేను గను బెక్కుడ,మున్ను శుకంబుపల్కె-న 
మ్మక్క- ముహూ ర్రవేళ నభిమన్యుని జూచెదవంచు నిక,_ముల్‌, 


అనుచు దిగ్గునలేచి మేన త్తపాద 

ములకు [మొక్క ననుంగుకోడలిని దిగిచి 
శిరము మూర్కొని కౌంగిటం జేర్చుకొనుచు 
హితవచోరూఢి నలయించి యిట్టు లనియె. 


మును మాయన్న యనాదరోక్తులను నిర్మోహంబుచే వన్యభూ 
మిని నేనీయభిమన్యుతోడ( జనగా మీబావ మాబావకుం 
దనయుండై న ఘటోత్కచుం డిచటి కాంతారాశ్రమంబందు నుం 
డిన నన్ఫోదరు నాదరింప( బొడగంటి న్నిన్ను చం[దాననా ! 


అనుజునకొజక్తై గాదే 

నిను మాయాని[ద బుచ్చినే(డిట దెచ్చెన్‌ 
వనితా నీ తలిదండ్రుల 

గనియెద విక నేంటినాలుగవనాటి కొగిన్‌, 


అని శశిరేఖ సమ్మతిల నయ్యభిమన్యు నపాంగద్భవ్షిచే 
గనీ యనురాగ మగ్గలముగా గనురెప్పల నప్పశించుదున్‌ 


జలం 


౭2౧ 


చ 


ఎవి౮ాల 


చం, 


చం. 


తే.గీ, 


కం. 


cm 


తాలాంక నంది నీపరిణయము 


మును దనునోచినట్టి [(వతము లృలియించె నటంచు నెంచుచుం 
దనతలి(దం|[డులన్‌ హితుల( దల్పక యుండె తదేక మోహియై. ౭౬ 


అపు డభిమన్ఫు( డ త్రరుణియంగ విలాసము( జూచి చూచి మో 
హపరవళంబునన్‌ మనసిజాస్త్రవికంపితు(డై ఘటోత్కచుం 

డెపు డరుడెంచునో యని నిరీక్షణ సేయుచు మన్మనోరథం 

బీపుడు ఫలించెనేమొ తర శేక్షణ గంటినటంచు మెచ్చ(గన్‌, ౭ 


అవల ఘటోత్య_చుండు గగనాధ్యమునం బటుసాహస।|పభా 
జవమున నిర్లమించుచు( గుళస్థలి జేరి సురద్విషోచిత 


[పవిమలశ క్రీచే నొకయుపాయము( బన్ని బలాత్మజాకృతిం 
భవనము జొచ్చి యొక్కెడల బంగరుమంచమునం బరుండియున్‌. ౭౮ 


వెజవక దైత్యమాయ నెజవిద్యను తచ్చశిరేఖరీతిగా 

కరము లురంబు గండమును కన్నులు చన్నులు మోము కంఠమున్‌ 
శిరము పదంబులు న్నడుము చెక్కులు ముక్కులు మాల్యభూషణాం 
బరము లనన్యభూజనవిభాసితమై గనుపింపనున్నెడన్‌. ౭౯ 


కన్నుగూర్కునట్లు కడుభీతి గొనినట్టు 

చిన్న (బోయినట్టు జెల (గినట్టు 

దవిలియున్న సగ్గు తల కెక్కి నట్టుగా 

మోము వంచీయుండె ముగ పగిది. ౮౦ 
బలభ(దుండు ముహూర్తము 

దెలిసి సుయోధనునికడకు( దెలియుటకై వి 

[పుల బంప వారలతిముద 

మలర (గ భూషణవిభూషితాంగులు నగుచున్‌, ౮౧ 


ఘనముర జాదిమంగళ మహావాద్యముల్‌ 
కకుబంతములు నిండి పికిలపాటి 

కొనల ము త్రెపుజంపు గొడుగుల పడగల 
తుదల[భ ములను తోదోపులాడ 


పంచమాశ్వాసము తతజే 


తే.గీ, 


em 


కం. 


చం. 


బాణతూణకృపాణపాణులౌ భటకోటి 
పదఘట్టనల దిగిభములు మొగ 
a 
వేణువీణానాదవిభవముల్‌ రంభాది 
నిశచరాంగనలు నిర్లి|ద గొలువ 
జా (35) 


క[మదంతావళమున లక్ష్మణుని నునిచి 
ఘనరథారూఢుండై దాను కౌరవేం[దు( 
డొత్మతనయునిముండట ననుగమించె 
వసుధడిగివచ్చు జంభారివై భవమున. ౮౨ 


కర్ణాదియోద నికాయంబు లొకవంక 
కర్ణోత్సవంబుగ గదిసి పలుక 
గాయక వందిమాగధసూతు లొకవంక ( 
బద్యగద్యాదుల( |బస్తుతింప 
ధరణీసుర| శేణి,తాపసు లొకవంక 
జయజయస్య సివాచన మొనర్చ 
(పజ లద్భుతం బంద-నిజకాంత లొకవంక 
ఘనవాహనము లెక్కి కదిలి చన(గ 


తనుజు లనుజులు బంధువుల్‌ దవిలి నడువ 

భటులు దౌవారికులు వే(తపాణు లగుచు 

పటుతరార్భటులను బరాబరులు సేయ 

నడచె రారాజు పురవీధి కొడుకుతోడ. ౮౩ 


కరదీపికాసహ[సము 

అరుదుగ శోభిలంగ వేశ్య లాటల నాడం 

బురవీధి కెదురుకోలున 

కరుదేరన్‌ రౌొహిబేయు( డంతటిలో నన్‌. రాళ 


పరిణయవస్తువుల్‌ కనకపాతములం దొనగూర్చి పుణ్యసుం 
దర్గులు పిఖుంద కొందు జనన్‌ వసుధామరు లాగమధ్యనుల్‌ 


౨౮౫౨ తాలాంకనందినీపరిణయము 


నెజిముజిగా వచింప ధరణీవరకన్యల(గూడి రేవతీ 
తరుణియు వెంటరా నడిచె( దత్కురురాజు నెదురొ_నన్మతిన్‌. ౮౫ 


a సారణానిరుద్ధసాంబోద్ధ వాకూర 
చారుధేష్టముఖ్యు లీరసములు 
మదిన దగి విలంబమందక పోరామి 
వలన పెండ్లిజూడ వచ్చి రపుడు. ౮౬ 


కం, హారి సాత్యకియుం దక్మ(గ 
పురమునగలసకలయాదవులతోగూడన్‌ 
బురికొల్సి రౌహిణేయు (డు 
కురురాజుకుమారు నెదురుకొన(గా నేంగెన్‌. ౮౭ 


చం. అనఘు(డు రేవతీరమణు( డంతిపురం బటు నిర్గమించి- వా 
దృనినదముల్‌ జెలంగ( గలశాంబుధి( బొంగినయట్టు సంబం 
బున నృపపుంగవుల్‌ బుధులపూర్వపితుల్‌ దగ వారి వారి వా 
హనముల నెక్కిరా. గదను హాటక దీ పరథాధిరూఢు.డై . ౮ాంా 


మ. _ దివిటీల్‌ వెన్నెలపంతియల్‌ మెజుపుబ శ్రీ ల్యాగడా లారతుల్‌ 
భువనద్యోతులు మందుబుడ్డు విరుసు ల్మోంబత్తు లొక్కొాక్కచా 
లు వెయిల్వెైల్ల సుయోధనుం డెదురుకో ల్కూడంగ నేతెంచె బం 
ధువితానంబులు వి పసంఘములు దోడో వెంట నేతేర(గన్‌. రొ 


కం. యమునానదీ పవాహం 
బమరనదీ పూర మెనసినట్లు పరీవా 
రము దాను నెదుర్కొను కురు 
సముదయమున్‌ వాహనములసరగు నడిగియున్‌. 


i 
o 


తే, గీ. విరులు గంధవళ్టు విమలశుభాక్షత 
లొక రి కొకరు. జల్టుచుండునంత( 


పంచమాశ్యాసము ౨౮౩ 


కం, 


చం. 


కం. 


దత్సరాగ మునను ధరణీతలం బెల్బ 
చితలేఖనావిచి త్రవ య్య. ౯ాం 


పును(గుం గస్తురి [కొవ్విరుల్‌ సురభి కర్ప్చూరంబు జవ్వాది పే 

మను నొండొర్హ కలంక రించుకొని సన్మానంబుగా నాదర 
(పణతాశీర్వచనానులాపముల సంభావింపుచున్‌ వారివా 

రిని యాలింగన మాచరించి వినయ,పీతిన్‌ సుఖాసీనులై . క్‌ి 


అపుడు కృతవర్మముఖ్యులు 

కృప సైంధ వక రశ కునిగురునందనులన్‌ 
విపులమతి( బూజజేసిరి 

కుపితమతిం |బజలు మెచ్చుకొజకు నరేంధదా ! 


/ 
లు 


యాదవకౌరవ[పమద లందలముల్‌ డిగి యొండొరు ల్మహా 

హ్లాదము మీఅ చందనసుమాక్షతలుం [వియమొప్ప నిచ్చుచో 
మేదురనర్మగర్భరస మేళ నసూ కులు సఖ్యతాసము 

త్పాదనగా వచింపుచు హిత క్రియ బూజ లొనర్చి రెంతయున్‌, ౯౪ 


ఆయెడ రేవతీరమణి యర్దునసూనున కొత్మిపు|త్రికం 

బాయక నిత్తు నన్సలు క బద్ధము నౌటకు నెమ్మదిం బగిం 

బాయని చింతతోడ నిజభ ర్రనియోగ మునం గురుక్షి తీ 

నాయక పత్నినిం గలిసి నవ్వుచు బూజ లొనర్నె నర్మిలిన్‌, లా 


ఇరుదెసవారలుం గవిసి యీగతి మంగళ తూర్యనాదముల్‌ 

మొజయ(గ( బుణ్యభామినులు ముందట నాట్యము సల్బ వృేతసం 
భరణభటావళుల్‌ పథము బాపి బరాబరిజేయ సీరి మం 

దిరమునకుం గమించిరి మదింది,గ జేం[దము లట్టు మెల్టగాన్‌ . దొ౬ 


ఇరువు రల భాగ్యవై ఖరి 
పురజను లీక్షించి తాము బుద్ధిని తర్కిం 


em 


తే.గీ, 


తొలాంకనందినీపరిణయము 


చిరి హలికి తగున యీదు 
ష్కరకారవనందనునకు కన్యక నాసటోన్‌, అ 


తనసహోదరితోడ తగ నమ్మబల్కిన 
మాటనేజులు నేంట నేటం గలిసె 

హరిసాత్యకుల నీతు లవ్రుల( బడ(దోసి 
యల్లుని జెల్లెలి నడవి కనిచె 

ఘను డర్దునునియెడ కసి(బెంచి తలిదం[డు 
లెల్లభం గుల( జెప్ప నీసడించె, 

దార్మిద్యులని పొండుతనయుల నిందించి 
బలు(డౌ సుయోధను కలిమి వలచె 


కోరి యపకీర్తి వెల (బెట్టి కొన(గదల(ె 
గాని, కలకాల మొకరీతి( గలవె సిరులు 


ధర్మవిదులై న పాండునందనుల వలన 
జెలిమి దప్పించె నిదియేమి చేటు హలికి. కా౮ 


అని గుంపుగుంపులై పుర 

జను లచ్చట నచ్చటం [బశంసలు సేయన్‌ 

మనుజాదినాధు(డుం దా 

నును కౌరవభోజయదుజనులతో నడ చెన్‌. ౯౯ 


లీంను లక్ష్మ ణాహ్యయునశిందధరాతలమందు - మత్తపం 

డాలము డించి, ద్వారనిక టంబుల( జి[తితళాలలం సము 

తాలగరుత్మ దోప లవితాన సమంచిత తోరణంబు లన్‌ 

వేల నత్నికమించి శుభ వేదికయందున జేర్చి తూర్లతన్‌, ౧౦౦ 


తరతమ భావరీతులను దామును వారును చ్మితకంబళా 

సరణముల న్వసింప వసు ధాదివిషజ్జను లాగ మోచితా 

చరణజభ|కియ ల్సలుప సం|భమతం గరదీపికాసహ 

(సరుచిర మై జెలంగు శుభసద్మము క ్న లపండువై దగిన్‌, ౧9౫ 


పంచమాశాంసము ౨౮౫ 
చం. సరసిజలోచనుం డపుడు సాత్యకియుం దను గొల్చిరాగ - ద 
త్పరిణయమంటపంబునకు దానయి దా నరుదెంచి యొక్కచో 
స్థిరమణిపీఠి యందు నివసించి కనుంగొనుచుండె - నందుకొం 
దరు యదువృద్ధులుం తదుచితస్థితు లారసి ముచ్చుటాడ(గన్‌. ౧౭౨ 


చం. అపుడు సుయోధనుండు దనుజాంతకు( డున్నతెజం గెజింగి - త 
త్రపనతనూభవాదినుపధానుల గన్గొని గంటిరే హరి 
న్నిపుణత పాండవాత్మజుల నింద యొనర్చు (పలంబవై రిపై( 
గుపితమనస్కు-( డౌచు పగగొన్నదెజంగున నున్నవా( డిటన్‌. ౧౦౭ 


కం, తన పూనిక దప్పెనటం 
చని మనలం జూడనోడె నటుగాకున్నన్‌ 
తనుదానె పెక్కు_(బోకల 
పనులుం గొని విజ్ఞఏ(గి బాల్చడకున్నే. ౧౦౪ 


కం. ఇతడే [పాపని కుంతీ 
సుతు లతులితగర్వమతిని జూచుచునున్నా 
రితరములు మాని మనమ 
ద్భుతగతి దరుమంగతేమె పొలిమెరదాటన్‌. ౧౦ ౫ 


మ. తనతో మంచితనంబు జేయటకునైై మౌనా ప్రీ నున్నాండు నే 
కనుసైగం బిలువంగవచ్చు గతిగా గన్నథ్రై నేనేలనీ- 
తని బిల్వం బనియేమి కాగలపనుల్‌ దప్పించునే యంచు సం 
జనితా కోశ మున న్వచింప విని యాసైనేయు( డత్యుగ్రతన్‌. ౧౦౬ 


కం. కురుపతిని దద్భలంబును 
బరిమార్చెద నంచు రోషపరవళమున భీ 
కరమూ ర్రియగుచు లేచిన 
హరి గను(గొనీ యపశమంబునగునటు బల్కెంన్‌. ౧౦౭ 


డ్‌. కాగలకార్యముల్‌ కనులగాంచక నింతటిళోన నీమదిన్‌ 
వేగిరపాటు( జెంద నిదివేళయుగాదు దురానులాప మీ 


౨౮౬ తాలాంకనందినీ పరిణయము 


లాగువచించు నంటు కవిలంబముగా ననుభావ్యకాల మె 
ట్రాగతమౌనొ దాని నజయందగు( దాల్మి వహింప(గాదగున్‌. ౧౦౮ 


గీ, తడవులేదిక నీసుయోధనముఖులకు 
డాయు పడు బాట్లు నీవే చూడంగలావు 
కార్యము తెజంగు గానక గర్వమునను 
(దుశ్రైదరు వీడ దుష్టబాంధవులుగాన. ౧౦౯ 


కం, హరి యీలాగున సాత్యకి 
కెజీ(గించిన తాల్మిచే [గ్రహించి పరిణయాం 
తర భావికార్య మరయుచు 
పెతీగిన రోషానలంబు పెల్లడంగించెన్‌ . ౧౧౦ 


కం. అంతన్‌ రాజపురోహితు 
లెంతయు లక్ష్మణుని సుమణిహితపీఠమునన్‌ 
వింత ల్లులుక (గ నునిచి య 
నంతరనియతో పక రణనయ మార్గవిధిన్‌ . ౧౧౧ 


చం. రయమున నాచరించుచు విరామములేదు ముహూ ర్త మంతరా 
లయముననున్న కన్య నపిలంబముగా గొనిదెం డటన్న ద 
[త్పియమతి చేటికల్‌ కపటవేషమునం బవళించుబో(టి ని 
శృయళశిరేఖగా గని హసన్ముఖలై వచియించి రర్శిలిన్‌, ౧౧౨ 


కం. నీ వ త్రెంటికి జన బల 
దేవుండును మేము నిన్నతి_పేమగనన్‌ 
వేవేగ వచ్చుచుందుము 
మావలని దయా ప్రి నెట్టు మనచెదొ తరుణీ. ౧౧౩ 


ఉ. వీని వరించితేని యరవిందదేక్షణ రాజరాజు స 


నమునేయు నిన్ను ,కురుమండలికిం దొరసాని వాదు 


పంచమాశ్వాసము 5౮౭ 


కం. 


తే.గీ, 


కం. 


కం. 


చం. 


గ్యానుభవంబులం గొజ(తలందని సౌఖ్యములందె దింక- నీ 
యానవివాహమంటపమునందు వసించెను చూడు లక్మణున్‌. ౧౧౪ 


ఈలాగున కాలోచిత 

లాలనలం బలుకు చేడెలం గని- మాయా 

బాలామణి కుపితానుగ 

తాలాపముల న్వచించె నందథణితోడన్‌. ౧౧౫ 


ధీరు( డభిమన్యు( డడవి కేతెంచినపుడె 

గుండుకట్టుక నొకనూత గూలనై తి 

నింక నామేలుజోలి మీ కేలనమ్మ 

నన్ను నిద్దర మెల్కాల్పకున్న జాలు, ౧౧౬ 


మగ (డిక లక్ష్కణాహ్యయు(డు,మామ కురుక్షితినాథుండైన యీ 
మగువలతోడ నాకు మొగమాట మికేమి [పియుండు నాయడం 
దగునెనరంటె నేని హలధారియె గాని విధాతగాని- నే 

వగలకునై న నింటితలవాకిలి |ద్రొక్క_(గ నిత్తునే యి(కన్‌. ౧౧౭ 


మాయింటికోడలే యని 

మాయ త్రయ మామ నాకు మాజాడినచో 

వాయెత నీక నొకయెడ 

నేయొ తిగిలంగ [దోయనే యడుగంటన్‌, ౧౧౮ 


అనినన్‌ మాయాకన్యక 

యని దెలియక( దత్సతీచయము వెల్వెలనై 

కనురెప్ప లార్చుచుం దమ 

'కనుకూలముగా వచించి రచ్చెరువగుచున్‌, పకా 


అలుక లికేల నీవనినయ ట్లొనరించెదుగాని లెమ్ము లె 


మ్మలికులవేణి సీవిచట నాలసీయింపకు లగ్నకాలమ 


౨౮ల౮ా తాలాంకనందినీపరియణము 


వ్వల నిదెదాకొనెం దడవువల్లిక నిన్గానిదె మ్మటంచు- న 


బృలు డిట బంపె మాకు పలుబల్కు-లికేటి కటంచు లేపీనన్‌. ౧౨౦ 


తే.గీ. బిట్లు పెనుభూతములు మిమ్ము బట్లినట్లు( 
ట్‌ అ 09 
పరుల బరువెల్ల మీనె త్తి, బడినయట్టు 
వచ్చి పలువురు పలునోళ్ల వదజ(దగునె 
యెవరికోపంబు నాకేటి కింతులార. ౧౨౧ 


కం. అంగన లందజి నీగతి 
గొంగటిలో రాష్ట్రవై చి (గుద్దినగతి పల్‌ 
భంగుల( బల్కుచు దంభకు 
రంగేక్షణ లేచె ముఖదర స్మిత మొప్పన్‌. ౧౨౨ 


కం, మగవారి కెన్నడుం దొ 
నగపడని తేజంగుదోంప నతిభీతి మెయిన్‌ 
మొగమవని [వాల్చి మదమే 
నుగ నడక నలర(గ మేడనుండి దిగి వచ్చెన్‌, ౧౨౩ 


ఉ. కౌను జలింప నెమ్మొగము కాంతీ వహింప [తపాతిభీతిమై 
యానము మందగింప నయనాబ్దములు న్ముకుళింప నూపుర 
ధ్యాన మడంప తోటినెల(తల్‌ తనచుట్టును సందడింప నె 
మ్మేను జెమర్చ్ప నింపుజెలిమి న్నతిబెంప గమింప (గా దగెన్‌. ౧౨౪ 


తే.గీ. ఇట్టు జనుదెంచు దంభకుంభీం|దగమన 
న్యగజన్ములు విధివిధాయక నిరూఢి 
త త్తదుచితకియలు వధూధవుల కపుడు 
[పేమ నొనరించి పరిణయపీఠినుంచి. ౧౨౫ 


కం, ఇరువువల (ప్రాక్పతీచీ 
హరిదభిముఖములుగ నిలిపి యంతటిలో నన్‌ 


పంచమాశ్వాసము 


కం, 


నెజీవట్టు పుట్టమున ప్రక 
తెరపటుగ బట్ల(గా విధించిరి విధిగన్‌. ౧౨౬ 


మురజమృదంగదుందుభులు [మోయ శుభోన్నతితోడ ప్యద్రభూ 
సురవరు లాగమ్మ పథితసూక్తుల దీవనలీయ వారసుం 

దరులును బుణ్యకాంతలు యధావిధి మంగళము ల్వచింప ద 
త్కురుకులరాట్కుమారుని వథూమణినిం దెజచాటు నిల్పినన్‌, ౧౨౭ 


మెప్పుగ లక్మణు!( డాప్తులు 

జెప్ప/గ మునువిన్నకతన చేడియనిక నే 

నెప్పుడు జూతు నటంచని 

రెప్పలనిడకం దదైక దృష్టి, గనుగొనెన్‌, ౧౨౮ 


తదుచిత గోతనామములు తజ్జనక (ప్రపితామహాదిసాం 

పదముల నుచ్చరింప నరపాలురు పౌరులు గంవుగుంత్రల్లై 

వొదవుతు వేశ్య చూశ రవిళ్ళతజయ[దథ సైంఛవాదు లిం 
సోదర నవ్వధూవరమహోత్సవము లనుగొంచు సుండీ(గన్‌. ౧౨౯ 


జీరకగుడముల సిరువురు 

కోరిక శిరములను నుంచుకొని తెరనె త్రం 

గారాబుబలునిపట్టిని 

యారాజకుమారు. డధికహర్గ్షత జూడన్‌, ౧౩౦ 


కుందన(పుబొమ్మవలె జను 

లందజకుం గానుపించి యాలక్ష్మణబు డిం 

పొంద పొడసూడ(గా నొక 

కుందేలె ముసు(గులోన గునగుననెగి రెన్‌, ౧౩౧ 


దిదీమొ నేదప్యు నీక్షించితి నటంచు 
గనుంగొన నొక వీరి గలిం బదర్భ 
19) 


ఎటట 


తే, గీ, 


కరి, 


తాలాంకనందినీపరిణరుము 


వౌంణి యతం డాత్భ వొణగగ ది చూడ (గొ 
కో(తియై తన్నమాల కొక్కి-రించె 

(బమసితి నంచు దప్పక నిరీక్షింప(గా 
భీకరాకృతిని భల్దూకమయ్యె 

ఇది యద్భుతం బేమి హేతువో యనిదల్ప 
బలుకొండ ముచ్చు రూపంబు జూపె 


తొలుత బంగారు బొమ్మగా/ దోంబినట్టో 

కోలికిమూటోకి నొళబింత గాన౧దిథిమై 

[భాంతియో లేక వలరాజు వలువతనమొ 

సిగ్గు మదిమాని యెవరికి జెప్పరాని 

కారక మొదనె నిదేమంచు గళ వళించు. ౧౩౨ 


ఈతరుణీలలామను ముసీం|దు(డు మున్న భివర్ణ నీయ వా 

కాతురివీజ( దిల్బ్యుట నివిందిని శబ్యితిం గాని నోటోకీ 

రీతి ననేకరూపవిపరీతములై గనుపించె నిక్కమౌ 

నాతి యిదేని నాకిటు గనంబడనౌనె వికారరూపముల్‌ . ౧8౩౩ 


ఐనా మన్మదనాతుర 

తానిరతీ౦ం జూడచూపు(దథై నిదేమో 

కోనియని కనులుదుప్పటి 

చేనొ తచు దుథశ తెలిబిజేకొని చూడన్‌, అ౩ళ౪ 


గరళము [గక్కుచున్‌ ఫణవికాసము జూపుచు _కూరదంష్ట్రవి 
స్ఫురితకరాళ వ క్రగిమున పూత్కతులు న్వాడలింపుచు న్విభా 
స్వరరసనాగముల్‌ నెలికి. జూపుచు |కూరభుజంగ మాకృతిం 

పెరిగి వయిం జయం దిణీన 7౫9 వండ్లేగిలింబి మూర్చిలెన్‌ ౧౩ 


ఆడి గని రాజకొంతలు ధరాధిపులుం దనుజెందు మాయగా 
మది( గనలేక 1లక్మ్యణకుమారుని నష్షవికారచేష్షలం 


పంచమాశ్వాసము ౨౯౧ 


తే, గీ, 


చం. 


కం, 


గడియుట వింతలై విఐవిక నాగా మది గ్గుజెండి 


అత్యణున వ నుమాాళత వీలాగు దోంబి 

నిశరజనులకు భువనమోహినితెఅ(గున 

గాన(గానయ్యె నింతటిలోన నతడు 

కేలివినాందిన మతితోడ దేరింజూడ. ౧౩౭ 


మునువటో టాళ్రులంద నోనుమోానముత్రుబ్బిన భీతిచే గనుం 
గొన నొక బెబ్బులింబలెనె కోజలుగీటుచు భీమహుంకృత 
ధ్యనులెస(గం గరాళతరవ క్ష%ముజాపి చివాలునం బయిం 
బెనుగొని దూకినట్టయిన భీతిలి పెద్దయెలుంగుతో ననెన్‌. ౧౩౮ 


పాప(పు గబ్బిబెబ్బులిని బత్నియటంచని బెండ్రిజేసి నా 

రూపణ(గించ నేటికి మొరోమొరొ పెండిలికూతుగాదయో 

యీపగిడి న్యదు[వజము లిండ్ల మెలింగెడి పెద్దదేవరం 

జౌనీ వినావామంచు పెనుసోవడుసాల్‌ ననుజేతు రయ్యయో. ౧౩: 


కలమేన (వొాణముండిన, 

బలుసాకు( న్మెసగియెన (బతి కెద నిక న 

న్నిలుజేర్చుము తం|డీ- నా 

తలపె పదివేలయేండు ధరణిన్‌ మనవే. ౧౪అ 


ఎక్కండి పెండ్లి కూతు రికయెక్కడ సుద్వహ మింతలోన నం 

దొక్మి- వధింపదే యడుగు దొల్లగనిచ్చునె మేన బాణముల్‌ 
దక్కినజాలు రాజ్యసుఖదంబులు కామినులేల మీకునే 

[మొక్కౌద నన్నలార పులిముందజి దోయక ఫపోరనీయగో, ౧౪౧' 


తొలుత( గన్నులబండువై దోంచి తుదకు 
కో(తికొండెంగ కుందేలు గుడ్డివెలుగు 


౨౯౨ తొలాంకనంది నిపరిణయము 


పెద్దపులలట్ట యాదవుల్‌ బెంచియు 


3 
ది 


ల 
హై 
లో న్న! 
దయ్యములజూపి నను జంపచల(చి రమొ. ౧౪౨ 
కం. నే మొజ్లోయని వజల(౫” 
వాముల గాములను దెచ్చి బలవంత ముగా 
కామినీయనీ జూ పెద రది 


స్సేమమె నా పెద్ద పెండ్లి జేసెదరేమా ! ౧౪౩ 


(౫ 
ఇ 


అన్నారదువచనంబులు 
విన్నడిగా మొదలు పీతి వెస మజ్జనకుం 
డిన్నాళ్టు నన్ను బెంచీ మ 


హోన్నతిశార్హూలభు క్తి కొస(గు నిజముగన్‌. .. ౧౪౪ 


కం, అని వాచజచెటి కురురా 
ట్రనయుశి గని జనము లద్భుతమున సమీపం 
బున కేంగి వెన్ను జజచుచు 
సనయత మాయాబలాత్మజాతం జూడన్‌. ౧౪౫ 


af 


చం. పలుచని మోవితో మెబుంగుబంగరు మేనితొ సోగ ముక్కుతో 
తెలినగుమోముతో కనులదీర్చినకాటుక నిగుతో తళ 

త్రళ రుచివేణితో మృదుపదంబులతో చిజునవ్వ్యుతోడ సీ 

గ్లాలయంగ జూచువారి నయనోత్సవమై గనిపించె న త్రణిన్‌, ౧౪౬ 


చం. ఆది గని యచ్చటం గల జనావళి యచ్చెరువంది పల్కి ర్రీ 
సుదతి మనోహరాకృతిని జూడ(గనోడి మనోజవేదనన్‌ 
గుదిగొని వెల్టివానివలె( గూయదొడంగెను యిట్టి దుర్దళా 
స్పదునకు సుండరాంగిని యొసంగ(గ నెట్టు విధాత గూర్వెనో ! ౧౪౯౭ 


తే.గీ. కాంచనమునకు మణి యలంకార మైన 
మాడ్కి_ శశిరేఖ కయ్యభిమన్మ్యు డుండ 
వీ. ఉనుభవింప గోరుట వెట్దిగాదె 


లక్ష్మణుడు గాడు వీ. డవలక్షశుండు, ౧౪౮ 


పంచమాశ్వాసము D౯ 


డీ 


కం, 


తే,గీ, 


కం, 


అందుకు( గర్జ్హముఖ్యులు మహాద్భుతమందుచు బలి రిట్టు- మే 
ల్కుందనఃపున్‌ సలాకు వగ గుల్కెడు కన్యను జూచి లోకు లా 
నందము( జెంద నీవు నుదనత్వర నున్మదివై దురూక్తులన్‌ 

నింద యొనర్చు నీకు దగునే యిటు చక్కని రాజకూ(తురిన్‌. ౧౪౯ 


'పెనుభూతము నిను సోకెనొ 

కనులం గను(గొనవొా కన్యకామణి రూపుం 

గని కళవళించె దోపులి 

యని యెలు(గని భూతమని మహార్భటు లేలా, ౧౫9 


చెలు లెల్ల జూచి రోయం 
బలభదుని మనసు నావ బందులు నాష్‌ 
గలవార లిట్లు వడబుట 


తలవంపులుగావె నీకు తలిదం|[డులకున్‌. ౧౫౧ 


నిను చుట్టుముట్టి మేము 

యనువున గాపాడుచుండునంతటిలోనన్‌ 

మినుతూ(టు బుచ్చుకొని వ 

చ్చెనె బెబ్బులి విన( గన న్విచి|తముగాదే ! గతీ 


ఐనా యింకొకసారి - ని 

దానింపుచు' జూడు మనుచు తరుబేమణి కై 

వాని మరల్చి కనుంగవ 

చే నీరును నొతి బుద్ధి, జెప్పిన నత(డున్‌. ౧౫౩ 


బంధుజను లిట్టు దెల్సి నిర్భంధ నను 

గడుభయంబున మూసిన కనులు దెలబబి 

గడగడ వడంకి పెదవులు దడపుకొనుచు 

[గమ్మఅను జూడ దనుజు( శుగగతితోడ, ౧౫౪ 
మిడీ గుడ్డుం వెడకోజలు 

కడువిపుఐశిరంబు తొట్టికడుపు న్నిడుపుం 


అజాల కాలాంకనందినీపరిణయము 


జడలుం బిగియిడలుం గల 
బెడిదంపుభూత మయి పయి! గఖీలున దూకెన్‌. ౧౫౫ 


చం. కనుంగవ విస్సులింగములు [గక్కుచు శూలము కేల దిప్పుచుం 
గినుకను నోట నెత్తు రొలకింపుచు కోజులు గీటుచు న్మహా 
ధ్యనుల భయావహంబుగ నదల్పుచు( జై నొకభూతమై - చివా 
ల్నను బడిదూకిన ట్టయిన లక్ష్మ్యణు( డార్చుచు భీతచిత్తుండై. ౧౫౬ 


తే,గి, మేన తలగుడ్డ మొలగుడ్డ మాని పుడమి: 
బడుచు గిజగిజ కొండొక తడవు( బొరలి 
లేచి వడ(కుచు చేతులు జాచి నిఖిల 
బంధుతతి జూడ నిట్టనె భయముతోడ. ౧౫౭ 


చం. పొలతియె గాదుగాదు పెనుభూతమె గాని మదీయమృత్యువై 
దల(పడు టింత గానక హిత్యపతతిం బలె గుంపుగుంపులై 
పలుమటు చుట్టుముట్టి నను బాధలు బెట్ట(గనేల నయ్యయో 
నెలకొని మేన బాణములు నిల్చిన జాలిక పోవనీయరే ! ౧౫౮ 


తే,గీ. చెలిమె నీరు |ద్రావి చెట్టాకు దుంపలు 
మెక్కు మౌనిమాట నిక). మనుచు 
నమ్మి: "పెండి జేయ నాతం[డి సమక టై 
(ap) టు 
నిచట నాదుపాణ మేగవలసి ౧౫౯ 


చం. అని కుభవేది డిగ్గి జను లందు త న్వెరగంది జూడ స 
య్యన నొక గుంపులో(బడి దిగంబరు,డై వడి బాణ వెంటనే 
దనుజుడు భూతమౌచు వెనుదౌలుకనార్వ(గ భీతమానసం 
బున దలిదం|డులన్‌ హితుల భోరున బిల్చుచు కంపితాంగు(డై . ౧౬౦ 


చం, ఆసురు (డు భీత భూతభయదాకృతి సీగతి వెంటనంట(గా 
దిసమొల గంతులేయుచును దీనత కొందటికాళ్ళ వేళ్ళ మా 


పంచమాశ్వాసము 


చం. 


తేగీ, 


జెసయగ బెనంగుచున్‌ మరు(గుటిండ్డను దూలును వెలి బాబుచుం 


Le 
|| 
అ 


బుసబుస రోజుచుం ధరణి? బొర్జుచు లేచుచు( బాజుచు న్నెడన్‌, ౧౬౧ 


ఆయసురమొళి తన మహామాయవలన 

విషభుజంగమతతుల వేవే లొనర్ప 

నవి భయంకరఫపూత్కార మడర వెడలి 
వ్మిపతతి వెంటంబడ వారు వెజచి పజచి. 


పరువడి వార లొండొరుల పెబయి (వాలుచు లేచి పొరులం 


దరుగని దల్పడిల్లంగ బదంబులు దొొటిల గంతులేయుచున్‌ 
నెజీ సిగముళ్ళు వీడగను నెవ్వగ మేనులు( జెమ్మరింప దు 


ర్భరత మొరో మొరో యనుచు బాటిరి (కూరభుజంగభీతులై , 


అంతట మాయాదనుజుం 

డంతంతకు చితగతుల నాశీవిషముల్‌ 
వింతలగు వృళశ్చికాదిమ 

జంతువు సృజించె సకలజనభ యవముగన్‌. 


కాకోదరవృశ్చికతతు 
లీకరణిం బొడమి (బజల నిట్టట్టుగ చీ 
కొకుపడ వెండనంచె మ 


 హాకులమతి కామపాలు( డచ్చెరువందన్‌, 


శకునిబాహ్హికక క్లదుళ్ళాసనాది 

యోధు లాసర్పవృళ్చికబాధలకును 
దిగులుమదిజాలి వెడలంగా తెజువుమాలి 
నిలిచి ని శ్చేష్టితాకృతుల్‌ బొలచి రపుడు, 


అఆయెడ దానపమాయో 
సాయమునన్‌ వృకతర క్షుభల్ణ్థంబుల నే + 


pia) 


౧౬ ఈ 


OE. 


AEA. 


దాక తాలాంకనందినీపరిణయము 


కాయుత సంఖ్యలు బొడమ(గ 
మాయాశ 9రేఖ మాయమాయె గృహమునన్‌, ౧౬౬ 


గీ. _ ఆవికారమృగావళి నఖిలజనులు 

జూడ లక్ష్మణువంత భూసురుల చింత 

బలుసిధావంత మార్తులౌ |పజయలంత 

నొగిలి నంతంత ద్యారకానగరమంత , ౧౬౭ 


ఊఉ, పాములు తేష్ట జెల్లులును భల్దము లు[గతరక్షుజాల మీ 
హామృగము ల్పహ్మసములున్నై జనియించియు వృద్ధిబొంది గో 
తామరరాజపౌర జనతాపరి పీడన జేయ భీతిమై 
వేమరు రామునిం గవిసి వేమరుల్లై పెడబొబ్బ లేయుచున్‌, ౧౬౮ 


కాళ్లచేతుల నుుగకాలాహులు బెనంగ 
వదిలించుకొనలేక వణకువారు 
కలుకులేళ్టును మండగబ్బ లంటించిన 
విదలించుకొనలేక వెదుకువారు 
బొబ్బలేయుచు కాయబెబ్బులు ల్లవిసిన 
వలువలు వీడంగ వజలువారు 
తమశెదుర్పడు గాజతరుణులతో నైన 
మెడ కౌ(గిలించుక మిడుకువారు 


ఆతా 


తే.గీ. భల్చవృకముల గనుగొని భయము జెంది 
యురుకుచో నొక్క రొకరి'పె నొలుగువారు 
మోటుమెకముల గని యాటబో (టిగముల 
చింగులమరుంగులోన నణంగువారు. ౧౬౯ 


చం... కజకుమెకంబులుం గచియంగా గని భీతిని వపు లన్యసుం 
దరుల స్వథార్యలే యనుచు దాపునకే(గి పయంట లిగ్గుచున్‌ 
వెజవకు( డంచు వెంజజచి వేరొకవాడల గోడమాటుకుం 
బొరిబొరి వారి నీడ్చుకొనిబోవుచు నుండు దురాళ్శవి స్ఫృతిన్‌, ౧౭౨ 


పంచమాశ్వాసము 


సీ, 


తే.గీ, 


కం. 


ఓఒడలెజటుంగనిఖీతి నొండొరు ల్దాకుచో 
నడియాసమును |గుద్దులాడువారు 
మెసలనీక భుజంగవిసరము భవయుచో 
పందిటికంబముల్‌ బాకు వారు 
తొడిబడి (కూర జంతువు లడ్డుపడినచో 
ఎదలు మోదుకొని బి క్రైడ్చువారు 
నెట్టిహీనుండు తమ శకెదురే(గుచున్నచో 
రత్షించుమనుచు బోరగిలువారు 


మజదు లతలు మామలు మగలుజూడ 
వెల(దు లా ర్రీని గంతులు చేయువారు 
కూరదానవమాయా[పచార ములకు 
బీరముల మాని బొరియల దూజువారు. 


కౌరవయాదవావళి చికాకున మేనులు [దిమ్మరింప వి 
సారభయాకులత్వ్య్వమున దల్పడ మందుచు గుంపుగుంపులై 
బాణీరి యందులో నొక(డు పాండవపక్షముగాన మాధవుం 
డూరకి జూచుచుండే దనుజోజ్జ్యలమాయ అడంపశాలియున్‌, 


దనుజుం డీగతి జననీ 

మణి నెవ్యగ మది( దలంచి మాయోపాయం 
బున చిందజవంద జులై. 

జన నందర గర్వభంగసరణి నడంచెన్‌. 


అపుడు కురుక్షి తీశు( డరుణాత్మజ సెంధవశల్యముఖ్య ధీ 
నిపుణుల గాంచి యిట్టనియె నెమ్మిని ర్‌ లఖండ ధై ర్యని 
శ్చపలత గల్లీ భీరువులచాడ్చున నిట్ట చికాకుజెందుటల్‌ 

నృపతికి తొకికంబున కనీతియు లాఘవముం ఘటింపడదే. 


ఎవ(డో పాండవపక్షపాతమతి నేండీలాగు దుర్వు త్రికిం 
దవృలంబోలు నటంచు( దో(చె మనమీ ధై ర్యంబు బోకార్చుటే 


ఎరొ 2 


er) 


౧౭౪ 


౨౯౮ తాలాంకనందినీపరిణయము 


యవమానం బటుగాన సీరిభవనం బందుండి సాధింప(గా 
నవళంబౌ పురినుండి వెల్వడిన బాహాబాహి పోరందగున్‌, ౧౭౫ 


చం. అని పురికొల్సినన్‌ సమరథాతిరథాదులు శస్త్ర్రపాణులై 
మొన లొనగూర్చి సదృటసమూహముతో శరచాపఖడ్లసా 
ధనముల( బూని బాహుబలదర్ప మెలర్భ నహంకరింపుచుం 
గనుగొనుచుండ చండరవికై వడి కౌరవభ ర్త వెల్వడెన్‌. ౧౭౬ 


చం. అటువలె రాజరొజు బలునంకిపురంబు వినిర్గమించి యు 
త,_టభటవాజిసింధురర థ పచయంబు స్వపక్షరాజరా 
టృటల మొకుమ్మడిన్‌ నభము (బద్దలువాయ వికార పఖంకృతా 
ర్భటు లెసన్‌ బురంబు నలుపక్కల (గమ్మి రనేకభంగులన్‌. ౧౭౭ 


ఉ. ఆయెడ భీమసూను( డతియాగహు(డై దివి నంటి నై జమా 

యాయుతళ క్రితోడ (బళ యాంబుదమున్‌ సృజియింప నల్గడల్‌ 

కాయక చిమ్మవీ(కటుల( బన్ని మహాధ్యని మిం గర్జనల్‌ 

జేయుచు చిమ్మిరేగె జనచి త్తభయంకరణై క హేతువన్‌. ౧౭౮ 
చం. మెటుపులు [(గమ్మి చూడి). మిజుమిట్టు గొనంగ తళ తళచ్చుతిం 

బెరిగెను నీరదంబు లతీభీమగతిం దశది క్రటంబులం 

దురిమె మహాళనిపచయ ముగగతిం ధరగహలె చేటతో 

జెజగినరీతిమై నురిలె శీత జలాశ్మనికాయ ముద్ధతిన్‌ , ౧౬౯ 


సీ. బలువిడి గుడ్డ గూబలు కూత లిడినట్టు 
వలగొన్న నక్కలు వజలినట్టు 
కజకుటా. జోతు లొక్కట రంకె లిడినట్టు 
చెంరే(గి పులులు ఘోషించినట్లు 
గండు (బిల్లులు గూడి కొట్లాడుచున్నట్లు 
ర 0 రా 
సింగంబు లార్భటుల్‌ జేసినట్టు 
"'ఘోారభలూక ముల్‌ [గుదులాడి నయట్లు 
య ది య 
మొగి సారమేయముల్‌ మొతిగినట్లు 


సంచమాశ్వాసము 


తే.గీ, 


చి, 


had 


తే.గీ, 


కం, 


౨౯౯ 
గుంటలో గాం[డుకప్పలు గూసీనటు 
౧ 
ధరణి జనులెల గుండెలు తలడిల 
య ౪ 9 
హలకలోలముల మింటనెల కడల 
Mm రా యు 
దవిలి చెలరేగి మోషీంచె దగుజవరు(డు. ౧౮౦ 


సురుచిరగీతవాద్య ములు సుస్వరభాస్వర వేదళా స్త్రవి 

స్ఫురిత నినాదముల్‌ ద్విరదపూత్కృతబృంహితముల్‌ తురంగఘీం 
కరణములున్‌ ఖరార్భటవికారములుం దివినుండి యొక్క-మై 

మొరసె దిగీభకర్ణపుటముల్‌ బధిరీకృతభావ మేర్చడన్‌, ౧౮౧ 


తొలుదొ ల నుజటీమి నెత్తురువాన లొల్కెనం 
తట వక్ష పాషాణతతులు గూలె 

ఫెళ ఫెళధ్వనులచే పిడుగు లిమ్మడిడొల్లె 
చలితేళ్గమూ(క జల్‌ జలున రాలె 

గండశిలాది పచండపాతము దో(చె 
కణకణచటులాగ్నికణము లురిలె 

ముసలముద్గరముఖా మోఘసా ధనలచే 
భటశిరస్తాడనార్భటు లెసంగె 


దనుజు( డుద్దండగతి నిట్టు తాండవింప 

నపుడు గంధర్వకిన్నరయ క్షసాధ్య 

గణము లుత్సాహలీల నాకాళవీధి 

నుండి కయ్యంబు గను(గొనుచుండి రంత, ౧౮౨ 


అపుడు నార దమౌనీం[దు, డతిపయత్న 
మలనాటు ౦డి తొ(జేయునటి పనికి 

a % టి 
నేడు ఫలకాల మిట్టు చేకూరె ననుచు 


'మానసంబున సంతో షియె నటించె, ౧౮౩ 


ఈరీతీ దనుజవరు( డతి 
'ఘోరవ్యథ', జెంద;జేయ కురుబల మొకచో 


చా 


తే.గీ. 


తాలాంకనందినీపరిణయము 


తారసిలి శింజినీఠం 
కొరంబు లొనర్చి రౌ్మదగతి గర్జిలుచున్‌ . ౧౮౪ 


కర్ణ సైంధవళల్యవికర్ణశకుని 

గురుతనూభ వకృప ముఖ్యకురుబలంబు 

లార్చి పేర్చి నభంబున కభిముఖముగ 

మొనసి నిస్టరళస్తాంస్త్రములను బజిప. ౧౮౫ 


దనుజుం డాగహవి్మిగహుం డగుచు, ద త్తన్మార్షణ శేణి తు 
త్తునియల్‌ గా శరఖడ్గతో మరముకా సోకాయుధానీక మ 

రన వర్షింపుచు శొంబరీమహిమలీలన్‌ వారణస్యందనా 

శ్వనికాయంబు భట[వజం బతులితాశ్చర్యంబుగా బన్నినన్‌, లాకు 


దివినుండి వెడలు దంతిివజంబులు- కురు 
వీతినాథు దంతి సంతతిని దుదిమె 
బొరిజొరి నాకసంబుననుండి బొడమిన 
హరులు కొరవరాజు హరులదరి మె 
మించి మంటను సంభవించిన రథసం క్రి 
రారాజురథరథ్యరభస మణ(చె 
పిడుగులవలె నింగిబొడమిన భటకోటి 
ధా రరాష్ట్లల భటోద్ధతులగూల్చె 


నంత విసువక దానవుం డంతకంత 

కోలభల్టూక శరభశార్దూలము లను 

భయదగతి శతు సైన్యంబుపైన గఅప 

నుజీకి కోలాడ చెండాడుచుండె నపుడు. ౧౮౭ 


ఉరగ | దౌణలులాయసింహళశర భ వ్యూహంబు లొక్కాక్క వేల్‌ 

కురురా మ్ర్రైన్యములం దలంపడుచు మక్కల్‌ డొక్క_లం జెక్కులున్‌ 
శిరముల్‌ మైనరముల్‌ కరంబు లురముల్‌ చెండాడి తూలించి తు 
త్తురుముం జేసి హరించె కాల్బలము తోడోడం జీకాకొంద(గన్స్‌.: ౧౮౮౪ 


పంచమాళ్వాసము 


డ్‌ 


em 


తే.గీ. 


తే.గీ. 


pe 


కిం 


ఈగతి మాయనొందిన మదేభర థాశ్యభటాదు లొక్కూటన్‌ 
మూగిన రాజసైన్యములు (మొగ్గ తురంగము లార్పుచుం ధనం 
దోగె మదేభసంఘములు దుత్తుము రయ్యె రథంబు లుర్వి న 


లో ల లా 
వేగ దొఅంగె వాసవపవి్శిప్రపూతాదుల భంగి భంగయ. ౧౮౯ 


భల్దపం కులు చి తజలులె వరింప 
అత్‌ న D0 య 
తలడిలుచు నేల దొరువారు 
62) రొ య 
మిన్ను జూడ(గ బోవ మెజు(గుటమ్ములు నాట 
కనుగుడ్డు లూడి బెగటిలువారు 
డ గి 
తలమీ ద పిడుగు లుద్ధతిగూల తనువులు 
నుగునుగుగ నేల (మగ్గువారు 
nm ౧ Ny 
ఖడ్గముల్‌ బూని లంఘనసేయ గమకింప 
కులిశపాతంబున గూలువారు 


దుష్టజంతుతతుల్‌ పైకి దూ6కినపుడె 
గుండె లవియయగ నార్చుచు గుబులు గుబుల 
కండలును నెత్తురుల్‌ నోట [గక్కువార 


లైరి యీరీతి దనుజమాయాతి భీతి. ౧౯౦ 


పజచువారలు( దముగని పజచువారు 
నఅచువారల( గూడి వాచజచువారు 
సోలువారలపై దాము సోలువారు 


వాలువారల పై దాము వా9లువారు, ౧౯ాలి 


హెరిపొారి మాయచే దివిని బుట్టిన త దథసద్భటాశ్వకుం 

జర ములు శల్మఖడ్గవృక సెరిభ ముల్‌ కురురాజ సేనలం 

గరచి బెనంగి డొక్కాలును కంఠవులుం బెకిలించి చించి దో 

శిరము లురంబులు న్నమిలి చిందలవందలః: జేసె ధౌర్త్యతన్‌. ("౨ 


అచ్చు ఏ అట 


నా గ ల్‌ a 
బలితంపుపిడుగు పెంబడ ఘంకరింపుచు 


నిలమీంచ నొజుగు గండెభములును 


శిం.౨ 


తే.గీ. 


ee 


తే.గీ, 


తాలాంక నంది నీపరిణయము 


పటుకుఠార| వాతపాతఘాతకు మేను 

లవసి పోగైన తీ వాశ్వములును 
ముసలముల్‌ దివినుండి [మోయుచు పెబడ 

సమసిన భటవీరసముదయములు 
గండశిలా వినిర్షళిత ఘాతాహతి 

చిందజలొ మణిస్యందనములు 


నగు రణక్షోణిజనభయం బావహిల్ల( 

[గూరదనుజుండు పీరాంక వీరు! డగుచు 

దివిని నటియించె దుష్టకౌరవబలంబు. 

బొలయం(గా జేసి యంతట( బోక గవిసి, ౧౯౩ 


శతసహసవ్యా ఘచయములు విడిబడి 
కడిమి నాక్కాకతురంగమును |గుమ్మె 
లక్షలకొల(ది హర్యక్షంబు లుదయించి 
యొకొ_క్కదంతిపై యురికి బెజికె 
శో రభంబు లొక కోట్ల సంఖ్యలు జనియించి 
తీరుగా నొక్కొ_కతేరు డులిచె 
బహుళార్చుద ముల దుస్పహజంతుసంతతి 
'బరదెంచి యొకొ-కభటుని బొదవె 


రణితచటులాశ నినికరం బసంఖ్య 

బొడమి యితర జనంబుల( బొలయ (జేసి 

చెల(గి దానవు. డిట్టు గర్జిలుచు మింట 

వివిధగతులను మెల(గ భూవిభులు బెగడ. గక 


4 


మలమ్మూతళోణితమ్ములు 
పలలోపలములు - కకిషపటలంబులు, గుల్‌ 
రఘులున గురిపించె కౌరవ 


బలములు వెస నుడ్డుగుడిచి బాబ కడంఠకన్‌. ౧౯౫ 


ప ౦చమాశ్వాసము 


చం. 


౭ 


తే.గీ. 


మగధ్యత్రిగ ర్రమాళవ 

భగద కవిరాటమత్స్యపాండ్యాదిన్ఫపుల్‌ 
నొగిలి నిరాయుధు లగుచును 

దగువీరము లుడిగి చనిరి తమతమప్పరికిన్‌ 


అపుడు వివాహకార్యమునకై బజణతెంచిన కౌరవా పులౌ 
నృపవరులం బురీషమున నింపి మృగేం[ద్రలులూయభల్లుక 
ద్విపినముఖా[గ జంతు వితతిం బురికొల్సి రథాశ్యసద్భట 


ద్విపములనెల్ల [దుంప నతిదీనత( గొందలమంది కొందజున్‌. 


విచ్చలవిడి దానవుండు- వి 

యచ్చర మార్గమున నిలిచి హతమొనరింపన్‌ 
విచ్చిరి నొచ్చిరి చచ్చిరి 

మచ్చరమున జనులు మారి నుసలినభంగిన్‌. 


పరువడి భీమసత్వములు బై కొన కౌరవసేన నల్గడల్‌ 
బజచెడువారు- శ్ల స్ర్రతతి( బాఅగవై చి దిగంబరాంగులై 
మొజలిడు వారు - ర క్రమలమూ(తపురీషనిపాత భీతి మై 


మయలుగుల( దూబువా రగుచు (మాన్సడి రంద రనేకభంగులన్‌. 


వెండి యతం డ|భమండలమ్మున నుండి 
తండోప తండ[పకాండకాండ 
తండంబు లొండొంట గండభేరుండ ముల్‌ 
పుండరీకములు దిజ్మండలముల 
కుండలీకృతమై [పచండా ప్తి నిండియు 
ఖండకో ణీితకాండమండలంబు 
మెండుగా గురిసి [బహ్మాండభాండము నిండ 
నండపిండాండముల్‌ గుండె లవిసి 


పంగడుపడియుంగ కండలుకొండలువల 


దండదతిగినగతి మెండు నిండినపుడే 


చిం 


ఐంది 


౧౯ 


౧౯౯ 


కం 


కం. 


తాలాంకనందినీపరిణయము 


భండనంబున కెదిరింప( బెండుపడుచు 
నొండుదో(చక భటకోటిగం డడంగె. ౨౨౦౦ 


విరథులును వీతవాహనుల్‌ వికృతతనులు 

విరహితాస్తులు విస్వరుల్‌ విగతమతులు 

వికలితాసులు విధ్య సవివిధయత్ను 

లగుచు బజచిరి కురుపక్షమైన సృపులు ౨౦౧ 


గండశిలాఘాతముల న 

ఖండాశనిపాతముల వృకద్విపముఖరో 

ద్దండమృగ పీడనంబుల 

వండం దణిగినటు సైన్యవర్గము మడ సెన్‌. ౨౦.౨ 


ఇప్విధంబున నంబరాడంబరుండై హైడింబుండు యుగనిగమనారంభ 
విజృంభ మాణ శుంభ తృంరంభసంవ ర్రనాంభో ధరగంభీరరవంబులను 
విలయసమయసముదితళ ౦ంకర హుంకారశంకాసంపాదితంబుగా సురాసుర 
విసరమథితమహార్డ వో దీర్ణమూర్జాయ మాన నినాదంబున కనువాదంబుగా 
ఘల్లుఘల్లున గర్జిల్టుచు కుంతతో మర్మవాసశ క్రిహలాద్యనెకాయుధంబుల 
నిగుడించుచు నగ్నికణంబుల  నశనిపాతంబుల నస్తాంసారంబుల 
నఖండగ ౦డశిలాపాత ౦బుల నతివర్ష పలంబుల నమేధ్యంబుల న| శాంత 
మూత్ర ధారాపాతితంబుల (పతిపక్షబలంబులు బడలుపడ న్నిగుడింప 
నబ్బలంబు లబ్బురంబై న రథంబుల న్నిబ్బరంబుగా బజపుచు లాఘవ 
లక్ష్యదృఢత్వంబులు మెజయ రయంబున నంపజపరంపరలపెంపున 
కోదండపాండిత్యంబ నెజపు తత త్సహరణంబులు కృత ఘ్నో పకృతిం 
భాతి నిరర్ధకంబుగా బొరయ నతం డంతకంతకుం గోపంబు తాపం 
బునుం గదుర నభోమండలంబునందుండి యాఖండ లాదిదిక్పుతిమండ 
లంబులుం  బెండువడియుండ, మార్తాండ పభాడంబర విడంబనుండై 
సురాసురవిసరదుర్ని రీక్ష్యంబుగా మా యామేఘమండలంబునం దణంగి 
దుష్టోరగశిలాసత్వంబులం [ఇయోగింప' దదీయ సెనికానీకంబున 


లో 


తుండంబులు ఖండంబులై పీనుంగులై న యేనుంగులును, కాయంబులు 


| 


పంచ మాశ్వాసము 80౫ 


తే.గీ. 


గాయంబులై రుధిర ధారాతరంగంబులైన తురంగ ౩బులుసు - రఫంబులు 
వధ్యంబులై. హరఠాంగంబులై న శడాంగందబులును, క వాలంబులు 
వివాలంబులై. గదాహతులైన పదాతులును, రదంబులు పదంబులు 
పగిలి బెరిగె లయ్యును, పాటులు కృపాణులు తునిసి రుత్తుముజయ్యును, 
ఉరంబులు శీరంబులు చీలి చిదువలయ్యును, మర్మంబులు చర్మంబులు 
వీడి వికలంబు లయ్యూను, _ వెన్నులు చన్నులు వేల దూలియును, 
[పక్కలు డొక్కలు గూలి [వాలియును, వీనులు జానులు నొచ్చి 
నొగిలియును, _ న్నేతంబులు గాతంబులు కుమిలి కమిలియును, 
ఫాలంబులు కసోలంబులు తునిసి సునిసియును, తొడలు మెడలు విరిగి 
యొరిగియును, (వెళ్ట గొట్ట మడసీ గెడసియును, అపరిమితర క్త 


ధారాసిక్రంబై న సంగరాంగణం బతిఘోదరంబె యుండె నప్పుడు. ౨౨౦౩ 


చూర్ణిత కేశ వి స్పీర్ణశై వాలంబు 
ఖండితాననలసత,_మలచయము 
పతిత భుజాదండపారఠీననికరంబు 
పుంఖీభవత,_ ంఠశంఖచయము 
శిథిలితభూషణసిక తామయస్థలి 
ద్విరదక శెబరద్నీపయుతము, 
భీకర దుందుభీభేక సంకీర్ణ ంబు 
ఘనతురంగాంగన|క్ర పచయము 


మాంసమ స్తిష్కఘనక ర్భమ[పయుత ము 
నగుచు నెత్తురుటేరులై యవనిబొరల 
దనుజు( డీభంగి నింగి ధూ రత !లఅంగ 


కొరవావలి నెల్లి చికాకుపబది. ౨౧౦౪ 


అంతట బోక భూతవికృతాకృతి బూని తదీయ సైనికా 
భ్యంతరమందు జొచ్చి మసల్యాగగదాహతిచే శిరంబు లిం 


2 


20) 


తిలక 


భశ 


తే. గీ, 


తాలాంకనందినీపరి ణయము 


తింతగ _వక్కలించి యిత రేతర కోటి కదృశ్యరూపు(డై 
యంత వియత్పథంబునకు నాగహు,డై చనుదెంచి కమ్మజణన్‌, ౨౦౫ 


మరల కద్దనిశిరోమధ్యంబున నిగిడ్బె 
సునిశితాస్త్రంబుల శూలములను 
పాషాజశతుల దుర్భరగదాహతుల చే 
డ్చడబేసె నంత సౌబలునిబలము 
సముద[గలీల దుశ్శాసను తనువెల్ల 
పరశుఘాతంబుల బగల నణఈ.చె 
చటులాశనీ మహార్భటనిపాతంబుల 
రారాజురథ్యసారథుల దునిమె, 


సైంధవుని కత్తళము దుంజచె సకలయోధ 

తతిని భూరిశ్రవుని [దోణతనయు నొకట 

ఘోరతాడనముల మూర్చగొన నడంచె 

ఫఘనతచే మించె న భవీథిని నటించె, హత 


చం. మాను తనతో సుభద్ర కురముఖ్యుల జంపకు మంచు విల్కుటల్‌ 


కం. 


చం. 


మనమున నెంచి వారివధ మ్మాతము మాని తదీయ'ైని కా 
జనముల నొక్కయుద్ధవిడి జంపి పురీషకరీషమూత్రమ 
జ్ఞనమున నమ్మహారథుల శ క్రి నణంచె ననేకభంగులన్‌. ౨౦౭ 


ఈరీతి న్మాయాకృత 

ధారాధరములను డాగి తత్కురుబలముల్‌ 

భీరుపడ భంగపజచుచు 

రారాజుం గూర్చి భీమరవమున బలి కెన్‌. ౨౦లో 


జనకు లరణ్యభూమి ననిశంబు బరింప(గ బంపినా(డ నం 

చని మదగర్వహుంకృతిని నయ్మభిమన్యు(డు గోరియున్న క 

న్యను గొజగాని లక్ష్మణున కర్థిని గ కొనబూని పాండునం 

దనుల పరా కమంబు మదిదల్పని దత్సలనుబ్బె నెకికిన్‌. ౨౦౯ 


పంచమాశ్వాసము 


చం, 


కం. 


నిను మది నమ్మి వచ్చు ధరబితలనాథులు మద్భుజావల 
సనఘనబాణజాలద వపావకకీలల (మొగ్గి (మగ్గి రిం 
తను మునుమాయజూదమున ధర్మజు రాజ్గము గెల్చి సికొసం 


గినఘనకూరు సౌబలుని గీ టణ(గించెద చూడు మింతటన్‌. 


ధర్మజాదిమపాండు నందనుల కీవు 
క్రీశ నర్చిన ఫలము చేకూరె నే(డు 
శకునిభానుజ సెంధ వస హితముగను 
నిన్ను జంపక మాన నాకన్నులాన. 


అని యత; డట్టహాసమున నార్చి నిశాతశరాశ్మవ జపా 
తనిహతిచే మహారథుల దర్పమ' లార్ప(గ డస్పి సెనికుల్‌ 
జను లతిఖీతి బర్వ నిల శక్యము గాక కృపుండు [దోణు, డ 
జ్ఞనపతితోడ కార్యసువిచారనయోక్తుల బల్కి. రొక్కట"”. 
కురునాథ! యిట్టి సై 

క్కుయి మంత్రాంగమున నింతగూడెను మనతో 

డరుదెంచు నృపులు దిశలం 

బజిచిరి హతశేషు లగుచు [బతికినవారల్‌. 


మాయగజములచే (మగ్గి మనగ జములు 

మాయహయములచే గూలె మనహయములు 

మాయర థములచే డుల్లై మనరథములు 

మాయసేనచె మనసేన మాయమాయె: 

మొదల న్పాండవపక్షపాతి హరి యేమో వింత గావించె ని 
ట్లదిగాకం బుదుహూతముఖ్యసుర లత్యంతాప్తులుం గాన నె 
య్యది సాహాయ్య మొనర్చిరో తేలియరా దీమాయ లీఛాయలి 
ట్లాదవెం గావున దీనికై |పతికృతం బూహింప(గా దోచదే. 
మును ఖీష్మాదులు సహితమ్ముకొజకై ముమ్మారు బోధించి ము 
ప్పని సేయం దగదంచు బల్కుట మదిం జాటించఃగా లేక స 


తికి 


నియం 


౨౧౩8 


09 


౨౧౫ 


9౮ 


కం, 


శర, 


కం, 


రథం 


రతి, 


తాలాంకనందినీపరిణయము 


త్యనయో పేతుల పాండుసూతులను దుష్టాలాపము ల్బల్కిా చే 
సిన తప్పుల్‌ తల(దాకినప్పుడుగదా చింతింప(గా నయ్యెడిన్‌. ౨౧౬ 


నీప్పం గళ్భము భాదిమ 

హావీరవరేణ్యు లేకమె మది: గనకం 

గోవిందుని నిందించితి 

శే వికృతికి మూల మాత(డే సుమి జూడన్‌. ౨౧౭ 


హరి( గొలిచి ధర్మజాధులు 

నిరుపమసత్కీ శ్రిపూరర్తి నెగడిరి నీవొ 

క్కరు(డ వహితుండ పగుటకు 

కొఅవిం గొని నెత్తి గోకుకొనుగతి గాదే. ౨౧౮ 


తలమీ(ద జాలు పిడుగులు 

నిలమీదం దేళ్ట( బాము లేకం బగుచున్‌ 

నిలసీక దిరిగి మేనులు 

మలమూ[తకరీషరుధిరమయ మయ్యె నృపా! ౨౧౯ 


ఒక యెడ .సింహనికాయం 

బొకయెడ భయదాహిజాల మొకచో శరభ 

(పకరంబు లొకట మదగజ 

నికరము లోకదిశ తరక్షునిచయము గవి సెన్‌ ౨౨9 


అకటా రథరథ్యాయధ 

వీకలులమై [పాణ ముండు వేదక్క బంం 

బొకటి గనలేక నూరక 

నికయేటి రణంబొ దీన నేటి జయంటో ! ౨౨౧ 


ఆదిగాక న్మన సేనలో నొక( డద్యశ్యాకారుండై జొచ్చి పెన్‌ 


గుదెచే నందజ మోద(గా దొణంగె నాాకోశంబునన్‌ వానినె 


పంచమాశా?సము కిదికొ 


కం, 


ప్టిదిఖీంప న్వళమౌ బహనబయలం దెబ్బంగి జీవింప దో 


చదు మున్నెప్పటితావు కేగుట విశేషం బంచు దోచె న్మడిన్‌, ఎిచిచి 


నావిసి కర్ణశ లకకురునాథు అధై ర్యమనీషులై భయం 

బావహిలన్‌ హలాయుధు పభాలయము న్వెసజొచ్చి కంపితాం 
గావయవంబులం జెమట లాముకొనం గళనీతజీవులె 

లావు దొలంగి యొక్కెడ నిలంబడు టల్లని సీరపాణియున్‌, ౨:౨౩ 


శ శిరేఖామణి మాయమౌట విషదుర్ణంతు[ జంబు లహ 

(సశతంబుల్‌ జనియించుటల్‌ కురుకులక్మానాథ సెన్యంబు దు 

ద్దశలం జెందుట లక్ష్మణుండు భయదా|క్రందధ్యనిం బాటుటల్‌ 
కుశిగుంపుల్గొని యాదవు ల్పురజనుల్‌ 'ఘోషించుట ల్లాంచియన్‌. లిచీ 


హలముసలంబుల న్నిజభుజార్గశ పీకి నమక్చియు న్మహో 
జ్వైలవిలయాంత కాకృతి నవారితభీషణరోవదీ పు(డై 

బలువిడి శోణనాంగణ మభంగురలీల వినిర్గమించి ది 

క్కులు బజికించి దివ్య భిముఖుం ఢగుచున్‌ ముసలంబు |డ్రిప్పీనన్‌. ౨౨౫ 


అప్పుడు దనుజుం డార్నుచు 

తెప్పలుగా పులులు ఫణులు తేళ్టును డాలున్‌ 

నిప్పుల కుప్పలు గుప్పున 

గుప్పెం బలభ|దు( డుడ్డు గుడునంగ మింటన్‌. వీటొట 


పిడుగుల పెల్లుగూల్చి వెనువెంబడె ఖడ్లగదాస్త్రళ స్ర్రము 
C3 ౧ 
ల్దడబడ చి త్తజల్లులవిధర్షబున పెనిగిడింప నబ్బలుం 
డడలుచు లాంగలంబు ముసకాయుధము న్వడి [డిప్పీ వాని సే 
ల్రడంపగ కాలు(డై నిముస మార్ప(గ రేక చలించి ఖిక్ను(డై. .చిం౭ 


ఇదియేమో బలువింత' బుఫ్టై విమతుం డెవ్వండొ డౌర్దన్యు(డై. 
యెదురున్‌ లేక నభంబున న్నిలిచి నే,డీలాగు మాయారణం 


౩౧౦ 


కం, 


చం. 


తాలాంకనందినీపరిణయ ము 


బొదవింప న్నమకట్సె. ద్యత్పతికృతం బూహింప (గా బుద్దిదో 
అ థి 


చ దటంచుం దిగులొంది (బ్రహరినివాస బారు(డె చేరియున్‌. ౨౨౮ 


పెదవులు దడపుచు నాగటి 

గుదెరోకలికోల గోడకునై చి భయం 

బొదవ మధుసూదనుని క 

ప్టెదుట నిలిచి గాద్గదో క్తి నిట్టని బలికెన్‌. ౨౨౯ 


్రీకృష్ణా యిది యేమొ వింత జనియించెం గాక యీరాతి నీ 

కాక్రై లోకులకూత లార్భటులు భూకంపంబుగా (దోచె ని 

[శ్మీకంబై శశిరేఖ గేహమున వీక్షింపగలేదయ్యె నే, 

డీకృత్యం బతి ఘోరకర్ము( డెవండో హీనుం డొనర్పందగున్‌, ౨౭౩౦ 


మొదటన్‌ లక్ష్మణు( డా రిని 

బజెదజుచు మొలచీరసడలి భీమార్భటి( బె 

ల్లదీఅీ చనునపుడె పెండిలి 

తుదిముట్టి దటంచు నాకు దోశె నిజముగాన్‌. ౨౩౧ 


పులులున్‌ సింహములున్‌ వృకంబులు మహాభూతంబులు న్నల్లడల్‌ 
గలయం బర్వగ భూపతు లజతురంగ | శేణితో వానితో 

జలపోర న్నమకట్టి దోర్చలవినిస్సారాంగులై |మగ్గిరే 

వలన న్నిల్వవళంబులే ది(కను దై వ పేరితం బెట్టిదో | ౨89 


పెండ్రిం జూడ(గ వచ్చిన 

వాండ్రెల మహాళ నీనిపాతంబులచే 

పండ్లీలగబచి కొందు 

గుండ్రపయిం దొజ (గి నేల( గూలి రనేకుల్‌. ౨9౩ 


విరిగె రథ్యవజం బఖిలవీరభటావలి గూలె భీకర 
ద్విరదము లొక్కట న్మడిసె, తీ వహయంబులు డులెరాజ శే 
థా 


పంచమాశ్వాసము క్రిదింి 


కం, 


కం, 


కం, 


కం, 


ఖరులు వధూజనంబులు చికాకున దిగ్యసనాంగులై వడిం 
బజచిరి భూమి నెత్తురులు చాజె( [బవాహము లౌచు నెల్లెడన్‌ , ౨౭౪ 


చీ.కటులు గవిసె మింట న 

నేకబాహకనికాయ మె(సగి రుధిరిధా 

రాకలిత మగుచు పిడుగుల 

మూకలు లోకులు చికాకుమూకొన దాకెన్‌, ౨౩౫ 


వినంతట కయ్యంబున 

కై నేగి నభంబుజూడ నతిరౌదతర 

ధ్యానములు జేయుచుం [బళ 

యానలకణగణము రాల్ప నవళం బయ్యెన్‌. ౨౭౬ 


కౌరవరాజు వినిర్గత 

శూరుండై మేను నొచ్చి శుద్ధాంతమునం 

జేరి తడ (బడుచు నున్నా( 

డారయ తలవంపులయ్యె నచ్యుత నాకున్‌. ౨౩౭ 


ఇక నేమంచు వచింప [కూరదనుజుం డెవ్వండొ మాయాబలా 
హకపం క్రిం దగ చాటు చేసికొని హాహాకారరో షోగు(డై 

యొకచో గంతులు వేయ నొక్కయెడ నత్యుత్సాహు(డై. గేరు వే 
రొకమూలం దిరుగున్‌ హసించు నొకచో నొకొక్క-_చో నేడుచున్‌,. 


ఉటుములు మజుపులు పటుఖీ 

కరగండశిలాశనీనికాయంబు మహో 

ద్య్భరగతిని బజప నిల్వ(గ 

వెజచిట జనుదెంచితిన్‌ భవిష్యతి దెలియన్‌. ఎరికా 


నీవఖిలార్థ వేద్యు (డవు నేతవు దాతవు నన్ను |భాతగా 


. భానమునం, దలంచుట (పపంచవిలో కవిడంబనార్థమే 


8౧౨ తాలాంకనందినీపరిణయము 


గావున నీవెజుంగనిది గల్లునె లోకమునందు నెందు నే. 
డీవిధ మెట్టిదో తెలుపవే మధుసూదన వై రిభేదనా ! ౨౪౦ 


చం, అనిన జనార్జనుండు దరహాస ముఖంబున నన్నతోడ ని 
ట్టనియె మద్యగ్రజుండ విటు లాడ(గనేల యెజీంగి మున్ను చే 
సినపని నింతలో మజచి చింతిల నేటికి నీవె సోదరిం 
౨. గినిసి పరాభవించుటకు కేవల మిట్టానగూడు ట్మబమే. ౨౪౧ 


ను, తొలుత స్నీవు పరాభవించుటకు పుతు నెంట దోడ్కౌంచు శే 
వలగాఢథాంధతమంబునన్‌ వెడలిపోవం దుర్గమార్గాటనో 
జల బాహాబలు(డౌ ఘటోత్క_చు( డట నాహాయ్యమె వారిన 
బృలుకోనన్‌ నిలజేసి నిశృలసుహృద్భావంబు( బాటించినన్‌ , -౨౪_౨ 


తే.గీ. వానితోడుత నీవన్న వార్త లెల్ద( 
డెలుప దానవు( డతిరోవ దీపు డగుదు( 
దల్లికిని దద్మునకు( బియం బులసిల 
(oe) 9 0౧ 
సొల(తి నింతకుమున్నె గొంపోయె నటకు. ౨౪౩ 


కం. అత( డతుల దనుజమాయా 
చతురతలన్‌ వి|భమించి శశిరేఖాయో 
షితరూపము గైకొని భవ 
' దతులితభవనమున మోహనాకృతి సిలిచెన్‌, ౨౪౪ 


కం. వనితామణి నితరజనుల్‌ 
గను(గొన శశిరేఖవలెనె గాన్పించుచు ల 
క్ష్మిణున కతి వికృతరూపము 
లను జూపెం దనుజమాయలన్‌ వివిధగతిన్‌. ౨౫ 


చం. జనకులదుఃఖముల్‌ హృదయశ ల్యములై మదినాటియుంటచే 
నుజుండు లక్ష్మణుం “లచ దత్కురురాడ్బల మెల్ల నారి తెం 


పంచమాళ్వాసము 8౧9 


తే.గీ, 


కం: 


చం. 


చం, 


పునమును జేయు కర్మములు భుక్తము. గాక దొలంగు పెట్టు స 


జ్ఞనులగు పాండవాత్మజుల శౌర్గుము నే( డెటుగంగనయె,నే. ౨౪౬ 


అని దామోదరు( డాసభాసదుల కత్యాళ్చర్యమై దో(చ నే 

ర్పున బల్కన్‌ పటురోషభీషణవిదీ పుండై హరిం జూచి యి 
ట్రనియెన్‌ సోదరిపుట్టినింటికి విరోధాపాదియె యీగతిన్‌ 

మనయం దీర్ట్యయు బెంప [దుంప నిది ధర్మంబౌనె దర్కింపంగన్‌. 


నసుగలసినచోటికి మగువ నొసంగ 
జనుల కెల్టను నిది సు[పక స్తమయ్య 
కొడుకుతో కొన్ని కొండెముల్‌ నొడివి నన్ను 
భూభుజుల నిట్లు బెదరింప(బూనతగ వె, ౨౪౮ 


మానిసి సాహసగుణముం 

బూనుటయేగాని యికను బ్యుతీమణి నె 

న నొసంగుదునే తన 

సూనునకుం దనుజు( డనికి జొచ్చినమా[తన్‌. ౨౪౯ 


వనిత నొసంగ నంచని |ధువంబుగ బలి తిగాని వెళ్ళిపొ 

మ్మని దన నెవ్వ (డైనను |బయాసల బెట్టెనె నన్ను రద్దిపా 
లొనర(గజేయ నిట్టి చెడునూహలు జేసిన జేయనిమ్ము నా 

తనయ నరణ్యమం దెచటదాచిన నే క్షణమందు దెచ్చెదన్‌. ౨౫౦ 


నరపతులెల్ట నన్ను కని నవ్వంగ నిట్టవమానమొంది యే 

కరణి సహించవచ్చు నదిగాక మదాత్మజ నాహరించు దు 

ష్కరుని దదీయకింక రనికాయముతోడ వధించి సూనృత 
స్ఫురితవచో క్తి నిల్చి కురుసూనున కంగననిత్తు రూఢిగాన్‌, ౨౫౧ 


రక్క-_సుకోన కేగి సకలోర్వీశుల్‌ నిరీక్షింప పా 


ఇపుడే 
పుద్దెత్యాధము దుర్మదం బణ(చి భుంభచ్మారకధుర్యుండనై. 


ప 


కిం 


కం, 


Pad 


తే.గీ, 


తాలాంక్‌నందినీపరిణయము 


చాపలాక్షిం గొనిదెత్తు నం చని యలవ్ష్యం బొప్ప భావించు దీ 
నిపుణున్‌ రాముని జూచి శౌరి నగుచున్‌ నేర్పొప్పంగా నిట్టనెన్‌. ౨౫౨ 


రామా నీవచనంబుల 

కేమనగలవా(డ విహిత మెంచక చెలియ 

ల్వేమాఖు వేడ లఘుగతి 

గా మునువిదళింప మేలుకలుగునె మనకున్‌. ౨౫౩ 


మునుమున్నె నీకూర్మిప్యుతి నిత్తు నటంచు 
భగినితో నమ్మికల్‌ బలుకుటేమి ? 
యింతలో కురురాజు హీనసంప దగోరి 
వాని కాత్మజ సీయం బూనుటేమి ? 
చెలియతిండికి పంచ జేరియున్న దటంచు 
కర్ణకఠోరముల్‌ గడవు టేమి ? 
తతపరా[కమపాండుతనయుల నిందించి 
పరుషో కు లొకకొన్ని బలుకుటేమి ? 


తల(పులో కోర్కెలీభంగి దప్పెననుచు 
డెందమున గుంది కొందలం బందుటేమి 
యఖిలవిధముల దై వపయత్నమునను 
జెడిన కార్యంబునకు జింత సేయుటేమి ? ౨౫౪ 


వనితనొసంగకన్‌ బరుషవాక్యము లీవు వచించుటల్‌ నికే 

తనమును వెళ్ళ దోయుటగదా ! మజి వేజవమాన మున్నదే 

యని తనయుండు దాను వికటాటవులం జరియింప దానవుం 
డనుజునకున్‌ సహాయగతియయ్యె నతం డవిజేయు( డౌటచేన్‌. ౨౫౫ 


రావణునకన్న మాయాధురంధరుండు 

వాని నిర్జించెద నటంచు( బూనె దీవు 

మనలనందజ మార్కొబని మడియజేయ 

కింక నీమేర నిలిచిన నింతె చాలు. పోష 


పంచమాశ్వాసము ౩౧౫ 


చం. 


కం. 


కం, 


కం. 


చం, 


సతి వెత జెందుటల్‌ సుతు విషజ్జతయు న్వెనెనేని యర్జునుం 

డతులితరో షభీషణలయాంతకునింబలె కొర వాసాయ 

(పతతి నొకుమ్మడిం గవిసి భండనగాండివముక కాండఖం 

డితులను జేసి మీకిక కడిందిమగంటిమి జూపకుండునే. ౨౫౬ 


ఒంటరిగ నిలిచి మును ము 

కంటిని యెదిజించి యుగకాండము గొని బలీ 
బంటుతన మెనయు విజయుని 

కంటికి కౌరవులు మశకగతిగారె గనన్‌, 


ఒక(డె ఘటోత్కచు. డీగత్రి 

తికమక నొందించె కురుపతిన్‌ భీమసహా 

యకు( డగుచు ననికి దొరకొన 

నిక విజయున కెదుటనిల్వ నెవ్యం డోపున్‌, ౨౫౯ 


నీవు ఘటోత్కచు నాశమ 
మేవిధమున జొచ్చి వాని కెడిరింప(దరం 


నీవేళ వానిమాయలు 
బోవిడిపించుకోని సాగపోవ వశంబే. 2౬.0 


వాని నెదిర్ప(గా విధిశివ్వపముఖుల్‌ దగ రన్నచో చలం 

జూసి కులాధముండగు సుయోధనుపె మరులొంది యార్యస 

న్మానుల పాండుసూనుల నమర్షణబుద్ది పరాభవించు చె 

దైన ననర్హమంచు మతియందు దలంపకనుంట( బాడియే. ౨౬౧ 


మృగధూ ర్తంబుల గాంచి సింగములు బల్మిన్‌ వంచనల్‌ జేయు న 

ట్టుగ సీవిట్టి దురాత్మకౌరవుల మేలుంగోరి పాండవ్యులం 

బగచే వంచనజేసి సూనృతము తప్పందో(చుటంగాదె యి 

ప్పగిది న్యాదవస త్రముం దగని యాపషద్భాంతులై పాటుటల్‌. ౨౬౨ 


పలికినమాట బొంకపడు పాతకమున్‌ మనయందుగల్లి యా 
చెలియలి నేరమెంచుటకు జెల్టునె దోర్భయశీలు లాత్యజుల్‌ 


వందు 


తే.గీ, 


తాలాంక నందినీపరిణయము 


గలిగిన వీరపల్ని తనుగావున నిట్టొనరించె దానవుం 
డలఘుపరా[కముండు భవదాశయ మించుక సాగ నిచ్చునే. ౨౬3 


దానవుండు బూను మాయావిధానములకు 
(పస్తుతోద్యు క్రసత్కారఫణితి నెజి(గి 
యుపమచే సంధి గావించు టుచిత మనుచు? 


బలుకు హరితోడ హలి మాటుపలుకకుండె. - ౨౬౪ 


అవుగా దంచని మాజుబల్క-ని |పలంజారాతిభావంబు దై 
త్యవరేణ్యుండు మదిం [గహించి హరిసత్యాలాపముల్‌ మెచ్చి కౌ 
రవనిశ్శేష మొనర్పకున్న హలిసంరంభంబు బోవీడ డం 

చు వియన్మార్గమునం దదృశ్యగతు.డై శంభ తృతాపంబునన్‌, ౨౬౫ 


పునరుత్సాత మొనర్న రై త్యుండు నభోభూగర్భము ల్నిండ చి 
ట్టన నీక ట్లానరించి యార్చి భువనాటోపంబు దీపింప ధా 
రుణీ యక్కుమ్ము ' సారెరీతి పలుమాటుం దిర్దిరం [చిమ్మరం 


గనులంజూడ భయుంక రాశ్చతిని భూకంపంబు గల్సిందియ Oe hE 


దివి యొక్కుమ్మడి (గురగి పెంబడినరీతిం జం దమాదిత్యు ల 
వ్యవధిం తారలతో ధరన్మెలు(గుభాయన్‌ స ప్రసింధు! వజం 
బవియం జొచ్చిన భంగి శాజగలితకీలా భీలదావానల 
[సవకల్పాంతములీల నొప్పె సుర లాశ్చర్యంబుగా జూడ౦గాన్‌ . ౨౬ ౭ 
కినుకను దత్షణంబె నిజకింకరకోటిని బిల్వ వారలు 
[(గనిరతి రోషనీషణము ఖంబుల నద్భుత హలధారులై 
జనవర సేనలం గవిసి నాహసవాహుసమ్మ గళ క్రిబి 
ని వడినార్చి బేర్చి 'శలగోశలగో' యని మ లర. ఆతకో 


దవిలి బలకృష్టు లిరువురు దక్క నిఖిల 
కొ ధితురంగ మరథ సెనికానికాయ 


పంచమాశ్వాసము 


శా 


చం. 


తంతి 


సహితముగ రాజవరులను చక్కడంచి 
దనుజభటు లిట్టు బీభత్స మొనర జేసి. ౧౬౯ 


పురమున దై త్యకింక రులు టోగన జొచ్చి పభాండంబునం 

బరగు సమ_సవస్తువులు బల్మి పయోనిధి బాఅవైచి యు 

ద్దురగతి పౌరులం దజిమి దోర్బలదుర్జయులై. గదాహతిం 

దురగరథేభ సైన్యముల దుంచి చికా కొనరించి రెతయున్‌. ౨౭౦ 


ఒకచోట సైంధవు సిక చేనొడిసిపట్టి 
పోటులను (గుద్ది యేపుమాపె 
నొకచోట సొబలు ముఖము | కిందుగ దీసి 
కొప్పు బట్టి చీకొట్టి విడిచె 
నొకచోట భూరి శ్రవుకరమ్ములు బిగబట్టి 
బడ|దోసి చెంపలు బగలవై దె 
నోకట దాహ్హేకు కుత్తుక బట్టి గెట్టించి 
మెదలనీకుండ మేన్‌ జిదిమి మెదిపి 


నొక్కచోబను గురుసూను నొడిసిపట్టి 
కదలనీకను జాళ్ళ మోకాళ్ళ బొడిచె 
నొక్కయెడ కర్ణ కర్ణంబు లూతజేసి 
ణ ణ 
మెడల'పెకి ధువాళించి మేను జించె. ౨౭౧ 


మును 'దుపదాత్మజన్‌ నృపసమూహము జూడ(గ మానభంగ మీ 
వొనజుచు పొపజాతి విదిగో (పకికారము పాణథంగ నే 


నొనరుతు నంచు దై త్యభటు( డొక్క_రుం డుగత దుస్నసేనుతో 


జెనంగుదు (పాణ ముడ్డుకొన భీకరముష్టీ నడంచె శొమ్మునన్‌. వీడ 


బలువున మాయజూదమని బన్ని యుధిష్టిరు సర్వుసంపదల్‌ 
గెలిచి కురుక్షితీశునకు కేవల మా ప్తత( గెంద్దీ పెద్దవై 
నిలిచితివే యటంచు కోడునిం గని యొర్కూుసురారి కిరు 


శలఘుతరాశనీతులిత మౌ కరముష్టి నడంచె నుగుఃడై, ౨౩3 


80 తొలాంకనందినీపరి ణయము 


మ్‌ అమర ద్వేషి యొకండు [దోణుని కృపా చార్యు న్విలోకించి క్‌ 
నమతిం బెండ్లి గనుంగొనందల(చి యానందంబున న్యచ్చి క 
ష్టములం బొంది కులాభిమానములు నాశంబొంద హైడింబుచే 
సమయం దుస్సమయంబు చేకూజెగదా సౌజన్యులౌ మీకి(టన్‌. ౨౭౪ 


చం. ముదిమికి ముష్పువచ్చె పెనుమూరు సుయోధను మతి నెమ్మది 
న్వదలక పొట్టకూటి కిని వానికడ న్వసియించుటింక న్వ్‌ 
కిది తగదందు బల్కి. యొకయిజ్జీ కళాసము వెళ్ళు ఫెళ్ళునన్‌ 
విదిలిచి పెంటపైబజచి వేవసియింపు( డటంచు బల్కియున్‌. ౨౭౫ 


చం. ఒకయెడ డాగియండిన సుయోధనసూనుని బట్టితెచ్చి యో 
వికలితచిత్త పెండ్లిగొను వేడుక వచ్చినవా(డ వీగతిన్‌ 


మొకమిటు నేలవై చికొని మూల్లెదు నీ కడుపాణ కూటికిం 
బొకబొకబొక్కు. నీకు పువుంటోణుల సౌఖ్యము తక్కువాయెనే! ౨౭౬ 


0. [పియమున గోరితెచ్చుకొను పెండ్రికుమారు(డ వేమొ నీ వనా 
(శయగతి నిట్లు దుఃఖవివశంబున |బేలుటకంటె చచ్చుటే 


నయమని తోచెడిం (బతికి నల్లురిలో తలనె త్తి యేగతిం 
[బియమతి, జూడనో పెదవు పెండి పెటాకులుజేసి లక్ష్మణా. ౨౭౭ 


కం.  ఈపగిది విలయకాల వి 

రూపాక్షునివలె ననేక రూపముల మహో 

టోపమును జూప బలుండు భ 

యావాడితు( డగుచు హరిగృహంబున కరిగెన్‌. ౨౭౮ 
మ. చనీ నిశ్చేస్టితు (డ్రె నిలంబడిన యాసంకర్షణుం జూచి చ 

య్యన దామాదరు( డంజలీకరతలుండై స్వామి విచ్నేయ కొ 

రణ మేమంచు వచింపగా( ఏగతసంరంభంబునం గద్గద 

ధ్యని నిట్టూర్పులు బుచ్చుచుం బలికె చింతా కొంత చేతో గతిన్‌. ౨౭౯ 


ఉ. కూగురు మా 'కునుయ్యె జనమావ దిగంతము నిండె వ(జని 


పంచమాశ్వాసము 


చం. 


కం, 


రాతిరి తెల్టవారుట దురత్యజమై మది దోంచె దీని నే 
రీతి శమింపజేసెదొ హరీ! నీవుగాక మటెవ్వ రీధరన్‌, 


చెలిమిని మున్ను దాస్యములు చేకొనలేదె ఫణీశ్వరాకృతిం 
గలిగిన నాతొ రెండవయుగంబున శ్రీరఘురామమూ ర్రివై 
యలరి సహోదర [పియము లన్ని విధింపవె నే(టి కగజా 
ఖ్య లభితమయ్యెనంచు భవదాజ్ఞ మరల్ప స్వతంతమున్నదే! 


అవని నశ క్తునిం భుజబలాధికు జేయంగ దోర్చలాఢ్యు ని 
రవగతు(గా నొనర్ప నతిజాడ్యుని పూజ్యునిజేయ బూజ్యునిం 
భవమతిగా నొనర్ప(గ భవన్మహిమ లణుతింప నీరజో 
దృవభవళ కముఖ్యుల క భావ్యముగాదె సరోజలోచనా! 


ఇది యేమొ తెల్పినానని 

మది సంశయమిడక మ త్కుమారీమణి నిం 
పొదవ నగుపజచి యీదు 

ర్మదదనుజాటోప మణ(చి మనుప దల(పవే ! 


అనుచుం దీనముఖాబ్దు(డై పలుకు తాలాంకు న్విలోకించి యు 


ట్టనియెన్‌ స్వామిటులా డనేల భవదీయాజ్ఞం దలందాల్చి తో 
చినరీతి న్వినిపింతు - దేవర అరే నూహింప కి 
ట్టనుకూలించితిరేని సర్వజనతా హ్లాదంబు (బాపింపదే. 


మొదల న్నేవినిపించు సీతములనేమో చిత్తమం దన్యథా 
స్పదమై తి తోంది కురుక్షితీశ్వరుని సంపన్మోపావై సత 3 ళా 
భ్యుదయుం డయ్యభిమన్యు( డెవ్వడని కోపోద్యు త్రిచే సోదరి 
న్విదళింపం జెడుబుద్ధి నీకొదవె భావిశ్రీ యకోహానికిన్‌. 


దానికి పార్థనందనుదు దల్లిని దోడొ' HITE కాననుం 
స్థానమునం ఘటోత్కచుడు: దారనిలం భవదుల్లనో కుల 


శరిధు 


౨౮0 


2౨౮0 


D౮09 


2౨౮౩ 


౨౮౪ 


ను ౫ 


౩౨౦ తాలాంకనందినీపరిణయము 


మ్మానిని దెల్ప(గా నతండమర్షత నీర్జ్యనుబూని యభపం 


య్య 
ధానముజేరి కౌరవులహుంకృతి బాపె నదృశ్యరూపుడ్రై. ౨౮౬ 


డ్‌, తల్లియు తమ్ముడు న్వెతల( దల్రడమందుటచే ఘటోత్కచుం 
డుల్పమునన్‌ న్‌ సహింపక కభోత్సవభంగ మొనర్చె కూతు మే 
నల్టున కిత్తునంచు నికనైన దృఢ స్థితి సీవు బల్కి-తే 
నుల్టిసి తాత్ము (డై దనుజు( డుర్విని దిగ్గి శమించు నింతయున్‌. ౨౮౬ 


చం. సలలితమౌ మదు కికి బసన్నుండవై యెలు(గెత్తి దానవుం 
బిలచి తదాశయం బెజి(గి (బీతి సమ స్తజనానుకూలని 
ర్మలమతి నాత్మపుతి నభిమన్యునకుం  భగినీమకో రథం 
బలవడ పెండి సేయుట నయం బభయంబు [ప్రియం ల కెన్నియున్‌= అలోరా 


ఉ. వ్యర్థ మనిష. డౌ కురుగులాత్మజు నర్ధి వరించుకంటె - ని 
ప్పార్థతనూజు(డే మనకు బాధ్యుడు సాధ్యుడు నేంటికైన యీ 
యర్థము మ్సీజ లియ్యకొని యవ్యవధి న్నమకూర్చు టే మహా 
సార్థకమంచు దో(చె మది సంశయమేల [పలంబభఖేదనా, ౨౮౯ 


మ. అనుచున్‌ శౌరి వచించు సజ్జనహీతంబౌ నీతివాకంబులన్‌ 
విని డోలాయితబుద్ధి కొంతతడవు స్విక్షించి జగోవీంద్‌ ఏ 
కనుకూలం బెటుగల్గునో యట జయం బౌ ట్మబమే లోకవ 
రృనవై శద్యవిభాగనిర్ణ యక ళాధారుండ వీవాటచేన్‌ ౨౯౦ 


కం. ఈవిధమున ననుకూబుం 
డె వచియింపుచు నిజానుజానుమతి - సుహృ 
ద్భావమున నాఘటోత్కుచు 
నావాహనజేయ నిట్టులని యెలు(గ తెన్‌, ౨౯౧ 


ఉ. ఓం ఘుటోత్కచా ! దివి మహో[గపరా క్రమశాలివై జయం 
వీయెడజెంది తీవు తమి నింకిటమీంద శమించి- నీయభి 


పంచ మాశ్వాసము కతల 


చం. 


ట్ర 


పాయమదెట్టిదో ! తెలి యంబల్కితివేని ఫలించు దీన శ 
మో యన(బోకు నీకు మదిమోద మొగర్చాద రమ్ము నమ్మిక 
దానికి దానవుం డతిముదంబున రాము(డు చేత(బి'క్కె నె 

పిన మదీప్పితంబు ఫలియించె సటంచు గణించి పల్కి. నో 
హోనలినాక్ష ! యో హలి! మదుత్కటరోషము నెన్ననేల దు 

ర్మాని కురుక్షితీన నవమానము జేయదలంచి తింతియే 

గాని జగద్దితాత్ము లవికారులు మీకొకకీడు కూర్తునే. ఎికొకి 


ఐనా నామది నొక్కకోర్కె గల దెట్టందేని నేండీ కురు 

ఇ్మానాథున్‌ హతశేష సేనలను వీకం ద్వారక్నాపాంత మెం 

దేని న్నిల్వంగనీక బోందజిమితే యేనై భవతృన్నిధిం 

ధ్యాన పీతిని విన్నవింతు నపరాధక్షాళ నార్ధోక్తులన్‌ ౨౯౪ 


అనుచు నద |భ్రవి భమమహా భ్రరవభ్ర మన్మభవీధి భో 
రున వడి మోయంగా విని- కురుత తినాథ ముఖావనీశు లా 
రిని హత శేష సైన్యవితతిన్‌ విడనాడి వినిర్గతావలే 


పనమతి( దామొకం డొకనిబట్టుక నస హస్తినాపురిన్‌. ౨౯౫ 


విరథు ల్వీత నిజాశయుల్‌ విగత దోర్వీర్యు ల్విహినాయుధుల్‌ 
విరసోద్యోగులు విపయత్నమతులైై వేపాబుభూపాలి నం 

బరమందుండి ఘటోత్కచుండు గని కోపంబెల్ల బోకార్చి గ 

హ్యరికిం డిగ్గి హరిన్‌ హలాయుధుని డాయన్వచ్చి న మాస్ఫు(డై .౬౯ 4౨ 


నిటలన్యస్త క రాంజణుం డగుచు సాన్నిధ్యంబు నంజేరీ ని 

ష్కుటిల (పీతి పునః పునః పణమితాంగుండ్రై సభ క్రిస్ఫుర 

ద్ద్హటనం బల్కె- నిజాపరాధములు సాకల్ధాంబు టోకార్ప ధూ 

ర్హటిజూ టానటద (భనిర్జరచరజ్జ ంకారవాచార్చటిన్‌ . ౨౯౭ 


21) 


ఇతే ఎని 


డా 


కం. 


గా 


తాలాంకనందినీప రిణయము 


వందే సుందర మిందుబింబవదనం వందారుబృందావనా 
నందస్యందిమరందతుంద జలజస్సందాక్షవీ కాంచితమ్‌ 

కందాభం దరకుందకంధరరదం నందాదిమందారకం 
మందోద్భాసితమందహాన మిహ గోవిందం ముకుందం పరమ్‌. ౨౯౮ 


జయయదుకులదీప జయపరాత్సరరూప 
జయధర్మసంస్థాప జయరమాప 
జయరుక్కిణీలోల జయజగ త్ర)యపాల 
జయచం[దమయచేల జయసుశీల 
జయపాతక విభంగ జయసత్కపాపాంగ 
జయపతంగతురంగ జయశుభాంగ 
జయపుండరీకాక్ష్ష జయదానవవిపక్ష 
జయభ కజనరక్ష జయకటాక్న 


జంపకు శేశయనయన భుజంగశయన 

జయపురంజయమి|త శశ్వచ్చర్మిత 

జయశయాంచితచ|క్ర చ[కహతన్నక 
జయవిజయశీల గోపాల సరసఖేల. ౨౯౯ 


పరు. డవ్యయుండ వాదిమ 

పురుషుండవ చిచ్చిదాత్మభూతాంతర్భా 

సురు( డవతర్కుy(డ వజు(డవు 

పరమేప(డ వైన నిన్ను (బణుతింతు హరీ. 3800 


ధర్మార్థకామసంతతివివర్ధ నుండవు 

వివిధ రాగ ద్వషవిరహితుండవు, 
ఒకెవల్యసంధానకారణభూతు ండ 

వారూఢ తత్యనియామకు(డవు 
నఖిలసముండ వాద్యంత హన్యుండవు 

నిరత| పియా పియవిర హితు(డవు 


పంచమాశ్వాసము 


తేగీ, 


౭ 


తే.గీ. 


లైనా 


32 


నతినిగ హాను గ హసమర్ధ్థుడవు మహా 
మహుండ వా శితదృశ్యమానమూ ర్తి 


వట్టి సీకు [బఐణామంబు లాచరింతు 
[తిభువన కేమశ తళతాదిత ధామ | 
రూపజితకామ ! నిత్యకారుణ్యసీమ ! 
సద్గుణస్తోమ ! యాదవసార్వభౌమ ! 


తాప[తయాభీలదావాగ్ని జల్టారు 
నే దేవు గుణరసాస్వాదనమున 
సలలికసక లార్థఫలలాభము లొసంగు 
నెవని శుభాంగస మీక్షణ మున 
తా త్వికభువనోన్నతిత్వంబు నొందించు 
నేశౌరి చరణ సే వేచ్చవలన 
కౌటిల్యతనుబంధనంబుల విడజేయు 
నేఘనునా మోక హితమువలన 


నట్టి నీ కేను వందనం బాచరింతు 

శ్రీమనోహరి! ఫోవషితా[శితవిసారి! 

దనుజకులహారి! గరుడవాహనవిహారి! 

దోషసంహారి! సుందర వేషధారి! ౩౦౨ 


అని యివ్విధంబున నవ్భృకోదరనందనసుం డమందానందకందళిత మంద 
స్మితముఖార విందం బున-మరందబిందుబృందమ్ములు జిందుచందంబున- 
వీనులవిందుగా నందనందను నజినందించి ముందటం జెన్నాందు కాళిందీ 
బేదను సుందరపదారవిందంబుల కందంద వందనం బాచరించి 
యిట్టనియె. ౩08 


మొదల శ్రీమదనంతమూ ర్తివ్నై దీపించి 


పిదప రామానుజాభిధత గాంచి 


త్‌్‌ల౪ 


తే.గీ. 


తాలాంకనందినీపరిణయము 


యి(ట రౌహిణేయ[పకటనామము వహించి 
ముసలహలాయుధముల [గహించి 
వితతకాళిందినీభేదన మొనరించి 
కపట పలంబాదిఖలుల |దుంచి 
యకళంకగతి నచ్యుతా[గజాఖ్య రహించి 
రేవతీసతిని వరించి మించి 


నిత్యకరుణామయుండదౌ నిను గుజించి 
[పొంజలి యొనర్తు నన్ను నిప్పాటనుంచి 
దయ నిరీక్షించి మదపరాధము లణంచి 
కావవే నన్ను నీవానిగా [గహించి. శద 


తెలుప(గనేల వేజె భవదీయశమక్షమమందు లోకని 

ర్మల తరకీ ర్తిశాలి యభిమన్యుండు మీకతిబాధ్యు డాతనిం 

దొలగ6గ [(దోంచి కౌరవసుతు న్వరియించుటచే ననర్థ మి 

ట్టలవడె నింకనై న భవదాత్మజ నల్దున కిచ్చు టొప్పగున్‌, 80౫ 


పీతి నీరీతి వినుతించు భీమసూతి 
సద్వినయ మెల్ల మది నిండి సంతసిల్లి 
(as) (ఇత) 
కార్య మూహించి వానిహృద్దిర్య మెంచి 
ఇ. 
బలికె నొకమాట తనదు వా(కొఢినాట. 80౬ 


దనుజాధీశ్వుర నీమనోరథమె సిద్ధంబయ్యెగాదే! సుయో 

ధనముఖ్యుల్‌ భవదాచరత్ప్రబలచా ధాబద్గులై భూఃపలా 

యనులై రింతటనై న సంభ రితళాంతాత్ముండవై కన్యకా 

మణి నెచ్చోటను డించిరో! తెలిపి నై ర్మల్యాత్ములం జేయవే! కవత 


మజి నివుగోరినట్టు లభిమన్యున కిచ్చుట తెచ్చుకోలు చు 
ట్టజీతముగాది సందియపడం బనిలే దది దైవయత్న మి 


పంచమాశ్వాసము 


తే.గీ. 


చం 


కం. 


కం. 


తే.గీ. 


_తైఅ(గున సంభవించె సిక దీర్పుంగ నేరితరంబు భావిని. 


పృరిణయ మీవొనర్ప(దగు భావమునం దనురాగ మేర్చడన్‌. 


అన్న! యభిమన్యు( డెచ్చట నున్నవా(డొ? 
యువిద శశిరేఖ నెట దాచియుంచినావొ? 
వార లిటువచ్చుతెజ(గు భావమున దల(చి 
నీయభ్మిపాయమున బెండి సేయవయ్య. 


అని బలభ|దు( డాడెటి పియాదరణోక్తుల నాదరించి య 
ద్ధనుజవరేణ్యు డిట్టులనె తావకప్పుతిక నీక సోదరిం 

గినిసి నిరాకరించుటకు కేవలద్టై న్యవిపజ్జచి త్తయె 
తనయునితో మహాటవిపథంబున నేగ మద్శాశమంబునన్‌, 


కను(గొన మత్సహోదరు(డుగా సురసంయమి తేటజేయ, నే 
విని భవదుల్లసోక్తులు సవిస్రర మంబ వచించుట ల్మనం 
బున సహియింపలేక పువు(బోణి నదృుశ్యత నర్దర్మాతిగ్రై 
కొని జవత న్సుభ్యదకడకుం జని కోడలి నప్పగించితిన్‌. 


అంతట విసుగక కౌరవ 

సంతతి నీగతి మహేందజాలసుశ క్రిం 
గంతులు వేయించుట కీ 

వింతలు గల్పించితిం దివిం భువి బెగడన్‌. 


నీ మేనల్డు! డతండగు 

మామలు మీరగుదు రతని మాన్యత జేయన్‌ 
మీమీరలేకకృతి గొన 
మామావ్యాపారములు సమర్థములగునే ! 


సకల విధ బాధ్యులైన మీసముఖమునను 
మేము విజ్ఞాపనముజేయ నేమిఫలమ్ము 


8.౨౫. 


క్రిం 


తంట 


౩8౧౦ 


8౧0౧ 


3౧.౨ 


8౧౩ 


ప్రద తాలాంకనందినీపరిణజయము 


కడకు నూనియ నూవు లేకంబెకాని 
గాండ్డవా( డొక్కరు(డె తేఅగా(డుకాడె. ౩8౧౪ 


కం, సంచాస్యభోగ్యవస్తువు 
కొంచెపు సనకము భుజింప(గోరినగతి గా 
మించి యభిమన్యుపత్ని న 
కించను(డగు లక్ష్మణుడు సుఖించంగవశమే! ౩౧౫ 


కం, సీమేనల్లుండు సుత భగి 
నీమణి యీమువ్వు రెనసి నిరుపమకుతుక 
(్రీమీర మదా[శమమున 
'సిమంబున నున్నవారు చింతిలనేలా ! 


ను. భవదుత్సాహము మీటి బౌరజనసద్భంధు[పయు కంబు వై 
భవలీలం ఘనతూర్యనాదములు |[మోవన్‌ వే-మదీయా[ళమా 
టవి కేతెంచి సహోదరీమణికి వేడ్క_ం జెంద కల్యాణ మ 
వ్యవధిం జేయంగ దోడితె మ్మభిలలోకానందసంధాయివై . 8౧౭ 


తే.గీ, తవ కనన్యు(డు ఫల్గుణాత్మజు(డు గాన 
వేజే మాబో(యులిది విన్న వింపవలెనె 
తిల పెణుంగక నేజేయు ధౌ ర్ర్యములకు 
మదపరాధసహ్మసముల్‌ మాన్సవలయు. కిగిరో 


చం. అని వినయంబునం దముజు( డాడిన మాటల క చ్యుత్మాగజుం 
డనుమతి( బల్కె. సీయభిమతార్థము మా కనుకూలమయ్యె( గా 
వున నిక మాసుభ[ద కిది బోధపడ న్వినిపించి కౌతుకం 
బెనయంగ జేయు కార్యకృత హేతుసమర్థుండ వీవె గావునన్‌. 8౧౯ 


ఉ. _ భీమతనూజ యీజగదభేద్యు సుయోధనుళ క్రి నీదుమా 
యామహిమం జయింఛి విజయం బిట జెందితి వింకమీ(ద్ల ను 


పంచమాశ్వాసము తి౨క.: 


ఇకా 


తే,గీ, 


చం. 


[(తామతనూభ వాత్మజు యథాశుభస త్క్బృతి సిందు దోడిత్తే 
నేమబుదెంతు మీవచటికేగు విలంబము మాని జా[గతన్‌, కి౨౦ 


అని వీడొల్సిన వందనం బిడి నిలింపారాతి కౌతూహలం 


"బున నభ్రంబున కుగ్గళించి డిశ లబ్బుల్‌ (మోయ కోలాహల 


ధ్వని గావించి యజక్షణంబున నిజస్థానంబునం జేరి చే 


సిన గార్యంబు సవిస్తరం జెబుగదేసెం దల్లికిం డోడుకున్‌. ౩8౨౧ 


శశిరేఖ నిట( [బవేశముజేసి తాదృళ 
రూపంబు బలునింట జూపుటయును 
తుది ఘోరవికృతాకృతులు బిన్ని లక్ష్మణు 
నగ్నాంగమున బాజనడుపుటయును 
దదుపరి కన్య నంతర్థాన మొనరించ 
నచ్యుతాగజముఖ్యు లడలుటయును 
దాంజేయు మాయాకదనమున కతిరథ 
సమరథ సైన్యము లృమయుటయును 


నార్తి బలభ్యరు. డాహరి నడుగుటయును 

దెలిసి యతః డియ్యకొనంగ బోధించుటయును 

బూస్మగుచ్చినరీతి నద్భుతనుగాను 

సర్వ మెటీ(గించుచున్నట్టి సమయమునను. కిటి 


తెలతెలవాజ తారకల దీ పులు రాలె - రథాంగకోటి నె 

వ్వలు మదిలోన దూజె, కృళవాజ్నినదంబులు మీజె, సొరసం 

బుల ముద మారె, చీంటులు భూధరగర్భములందు దూటె - క 
అ్వలయెడ ని|ద జేర రవి |ప్రాక్మిఖరిన్‌ రుచిదేరె తోరమై. 3౨8 
హిమభానుం డుదయంబునంది విధియయ్యె న్మున్‌ సువర్ణద్యుతి 
న్విమలుండై - యటమీ(ద సోము( డనంగా వెల్గొౌందె శుభ|[పభం | 
(గమమొప్పన్‌ హరిగాన నైల్యరుచి సంకాశించె మూ ర్తితయా 


ఖ్యమహి నృత్యము సత్యమంచు కృక వాకద్యానము |లోయ(గన్‌, : 9౨౪ 


౩౨౮ తా లాంకనందినీపరిణయము 


కం. సతతము నుస్నేహాంచిత 
- గతిని దమంబెల్ల నడి కలితనిజతపః 
స్థితిచే సాత్విక మెనసిన 
గతిగా ధవళిమను దీపకళికలు దోటెన్‌. 3౨౫ 


చం,  గుఖుతుగ తమ్మి పూవనెడు కుందెనలో సుమనోరజంబునే 
పరిమళ రాజనంబులు పభాకరధీధితికాంత లుంచి - సం 
బరమున రుంకృతిధ్యనుల పాటలు బాడుచు దంచుచున్న బం 
ధురముసల! పభాగరిమ దోంచె తదుత్థితబంభర ధ్వనుల్‌ . 3౨౬. 


కం. సంతతదోషాకరు(ఃడు - న 
నంతమహారాజ్యపదవి నతిమత్తుండై. 
యంత నధోగతి డిగెం రా 
జ్యాంతే నరకం [ధువం బటన్న విధమునన్‌. 3౨౩ 


కం. రాజీవాతక్షు(డు బలుండే 
యోజను బరిణయ మొనర్చిరో యనుచు. దపో 
(భాజిష్టు( బైలునిం, జన 
_“మేజయు. డవ్వలి కథాపమేయ మక్షుగుటన్‌,. 3౨౮ 


=: అశ్వానొాంతము:= 


కం. లక్ష్మీపదలాక్షారస 
సాక్షాచ్చీఎవత్సవక్ష సరసిరుహాకా 
రక్షోగణకశివాచణ 
క్ష! రక్షితఫాలాక్షఖలమురప్రతిపక్నా, కిలా 


పంచమాశ్వాసము 


8.౨! 


ల. 





స్తో 


సోరాచారా సౌరాధారా 
మారాకారా పరాత్సరా 
హోర్రావారా గారాశూరా 


హీలాహారా ధరాధరా ! 


౫-౩౩౦) 


8౩౦ తొలాంకనందినీప రిణయము 


నుమగుఖబ్భ బింధయు 
సారాచారా ! సౌరాధారా ! 
మారాకొరా ! పరాత్సరా |! 
పారావాదా ! గారాశూరా |! 
హీరాహారా ! ధరాధరా |! 880 


మాలిని. కుమతకులవినాళా ! కోటిసూర్య పకాశా 
శమదమగుణకోళా ! సాధుచేతోనివేశా ! 
రమితతతపలాళా ! దానవారాత్యధీళా ! 
విమలిననిజదేశా ! *వృషగిరిశ్రీరమేళా ! ౩8౧ 
మ. _ఇదిశ్రీ శేషధరోపమానసుషమే 
భేందారిహృత్సర్యబో 
ధద(భ్రీమత్కనగంటిగోపవిభు - బ 


విద(శ్రీరాఘవవర్యసోదరసుధీ 
వీద్వన్నృసింహార్యశం 
వదతాలాంకసునందినీపరిణయా 
శ్యాసంబు పంచాఖ్యమై. ౩౩౨ 
గద్య 
ఇది (శ్రీమచ్చేషధరాధర సౌధవీథీవివారణ వేంకటరమణ 
చక్షుర్విలక్షణాక్షీణకృపాకటాక్ష వీక్షణా పరిలబ్ధలక్ష్యల 
క్షణానవద్య విద్యావిలాస (్రీనివాసగురు 
చరణస్మరణాభ్యసనరసనావికాస _ నిస్తుల్య 
కల్యాణపాక ల్యమౌద్గల్యగోత పవిత్ర 
భావనాచార్యపుత పర్వ[తయక్షైం 
కర్యవిధాన వేంకటనృసింవాభి 
ధానపణీతంబై న తాలాంక 
నందినీ పరిణయం బను 
నుహాప్రబంధంబునందు 
పంచమాశ్వాసము. 8839 


1 ఈ భాగముల గణభంగము. “బి న్ధృతా(దీందవానా" అనిన నరివణును, 


కం, 


చం, 


తే.గీ, 


లైనా 


తాలాంక నందినీ పరిణయము 


షష్టాశ్వానము 


శ్రీ తరుణీతరుణోరో 
జాతాలయనీతపూతచంద నవక్ష 
స్సీ ఎతశరజాతజాతసు 
గీత[పియచేత శేషగిరి మృగపోతా, 


చిత్రావధాన పైలుం 

డతటీ జనమేజయున కనంతకథ వా 
గ్య ఎ త్తమది దెలియ(బలికె వి 

య తటి సీపీచికామహ త్తర ఫణితిన్‌ , 


అపు డరుణోదయం బగుట నంతకుమున్నె (పభాతగీతివా 
జ్నిపుణసినాదమోదితమసీషలునై బలకృష్ణు లా సువ 

ప్రీ పరవశంబులం గలకదేణి సమంచిత కాల్యకృత్యముల్‌ 
విపులమతి న్పభ క్రి నెరవేర్చి సభాభవనంబు( జేరియున్‌, 


వన్నెలజిలుంగు తాఫాతివాసి పైన 
సౌన్నమఖమల్‌ గలీబపై బన్నియున్న 
దక్కియలనాని కొలువుండి రక్కజముగ 
హితపురోహితసుతమి తతతులు గొలువ. 


ఒకచోట నృత్యగాయకకూట మనుర క్రి 
కాలతాల[కియాగతి నటింప, 

నొకవంక విద్వాంసు లకళంకగతి నహం 
పూర్ణ మహంపూర్వముగ వచింప 


కిక 


చం. 


కం, 


చం, 


, తాలాంకనందినీపరిణయము 


నొక[కేవ సంతతోత్సుక భావపొరాణ 
కథకులు చి త్రవె ఖరులు దెలుప 

నొకయోర మాగధాదికవార మతిభ క్రి 
జయవిజయీభ వచ్చాయ( బొగడ 


మేలిమికడాని నిండు పేరోలగమున 

శౌరితో( జేరి కొలువుండి సీరపాణి 

నుమధుమధురసుధారసస్ఫూ ర్తి రహరి( 

దోలుచిట్టని సాత్యకితోడ బలికె, ౫ 


మునుపటినుండి నీకు యదుముఖ్యులకుం [బియమైనరీతిగా- 

మనశశిరేఖ నిప్పు డభిమన్యున కీయంగ మన్మనోరథం 

బెనసె ఘటోత్క్మచా[శమముకేగి వధూవరయుక్త మిందు స 

గొయ్యన గొనివచ్చి యిప్పరిణయం బొనరింత మనన్యభావనన్‌. ౬ 


జాగేల పురి నలంకృతి 

గొ గయిచేయటకు జాట;గా వలయును వే 

వేగమున నిఖిలబంధుస 

మాగత మొనరింపు నీవనన్యమనీ షన్‌ . ౭ 


కానిపో నిదొకటి కళ్యాణమని మున్ను 

పుర మలంకరింప బొస(గ నిట్టు 

రక్రజలపురీషసి క్రమౌట పునః|ప 

యత్న మొనరుటొప్పు నూత్నరుచిని. ౦ 
అని యు క్రరీతి దెలిపీన 

సనయో కుల నాలకించి సాత్యకి మదిలో 

ననుర క్రిసీయ( గొని దా 

పునరు క్రి వచింపకం [బమోదవృదయు (డై. ౯ 


పురజనకోటికిం దెలియ భూ రితర్భాటదుందుభీధ్వనుల్‌ ' 
మెణయ(గజెసి పట్టణ మమోఘశుభా ప్రి నలంకరించు. డి 


పంచమాశ్వాసము 


తే.గీ. 


౭ా 


వివర 


తటి (చున) బాలభ ద్రికి హితంబుగ సయ్యభిమస్యశౌరికిం 
ఆలి స + 
బరిణయమెల్డ దాకొనియె పౌరజను ల్రినంగా దగుం జుమీ. ౧౨ 


అవిన పౌరులు కర్ణరసాయనముగ 

పని యఖర్వముదంబు హృద్వీథి బర్వ 

కోటలను పౌధపం క్తుల( గౌ త్రడముల 

విపణివీథుల శృంగారపిధు లొనర్చి, ౧౧ 


భవనములన్‌ వితర్జుల సభాస్థలుల న్విపణ్మిపవజంబుల 

న్నవఘనసారసి క్రమృగనాభిజలంబుల జిల్మి మేల్మికొం 

బవడ(పు గుజ్జుగంబముల( బచ్చలతోరణముల్‌ ఘటించి సాం 
కవరసకుంకుమాగురుసుగంధిలధూపము లుంచి రత్తయున్‌. ౧౨ 


సౌంక వపాటీరపంక మేళ నమైన 
కాశ్మీరచూర్జంబు గలియ నలికి 
పన్నీటము త్రెంపుసన్నంపు సున్నంపు- 
టలుకుచిలుకులు రంగుదొలుక జిలికి 
కమసియకస్తూరికాక ర్థమము నిండు 
సాదుప'పైల సాలు సంఘబించి 
కర్పూరచందనకలితమౌ గొజ్జంగి 
పూవునీటను కలాపులను జల్లి 


తే.గీ. ముంగిట బయళ్ల ముత్యాలముగ్గు దీర్చి 


బంగ రుజిలుంగుటన (టిగంబముల నిలిపి 
తళుకుమరకశతతోరణముల నమర్చి 
యపు డలంకృతి గావించి రపష్పురంబు. ౧౩ 


పురుషు అతివ లభీలభూషణవస్త్రకూ 
ల్యానులేపనముల నలరి వివిధ 

హృద్యవాద్యతతు అవబ్యుమై [మోయ మ 
హోత్సవమున పురము నొప్పే కరము. 


కికిళ 


కం, 


చం. 


చఠి. 


కం. 


తాలాంక వండినీప రిణయము 


పుర మిబ్భంగి నలంకరింప బలదేవుం డచ్యుతుం డర్టీ భూ 
సురసంఘంబుల గాంచి యిట్టనిరి పూజ్యు ల్మాకు మీరౌట--మ 
ద్వరపుతీమణి నర్జునాత్మజున కీయన్‌ బుద్ధి దోచెన్‌ శుభ 


స్థరమౌహూ ర్రికలగ్న మవ్యవధి యోచింపందగు నృత్క్భపన్‌, 


అనిన హలి నిజమృదూక్తుల 

కనురాగమునొంది విపులందణ లిది మే 

ల్పని యని యనుకొని - మునుకొని 

కనుగొని యనుగనయ వినయగతి బలి రొగిన్‌. 


తరుణికి పంకజ్యపియహితంబు పదంబులయందు, తారకా 
వరవర మైతియు న్నఖరపం కిని, మంగళశాలిదీ పి-వి 
స్ఫురతరజంఘల, [నుచిరవేణిని రాహుహితంబు చన్గవ 
న్గురుసుకరావలోకనము గూడె నిదే సుముహూర్త మెల్టియున్‌, 


అనుటకు సంతసింపుచు నృపాఢ్యులకున్‌ శుభలేఖ లంపు మే 
ల్కనక (పు గాగితంబులను కస్తురిసారపునిగ్గు శాయిచే 
సనయతగా లిఖించి తనచ|క మునన్‌ మొహరొ తిపంపె న 
వ్వన జదళాక్షు( డాత్మజవివాహసమాగతసూచనార్థ మై. 


ఆకభ లేఖల భటు లవ 

నీశుల కెల్టెడలవారి కిచ్చిన హరి ని 

గైళమని హర్షమానసు 

లై శీర్ణములం ధరించి యతివేగమునన్‌. 

హలిక న్యాపదు( డర్జునాత్మజు౦డు మేనల్పుండు బాధ్యుండు ద 
తృలసంధాయకు( డౌ చతుర్భుజు (డుగా భావించి యీమేలువా 
ర్తలు విన్నంత( గుతూహలం బెనయ' ద త్రద్దేశభూ పాలమం 

డలి విచ్చేసేన బంగరంపు విడిదిండ్హ న్నింపె సెనేయు(డన్‌, 

మును పరుదెంచినట్టు సునిముఖ్యులు రాజులు దిపులుండ ద 


కినసక లావనిజనులు "వల మీయభిమన్యు పెండిలిం 


౧౫ 


౧౭ 


౧౮ 


పంచమాశ్వాసము 


చం. 


rAd 


తే.గీ. 


చం, 


గను(గొను కోరిక ల్ని గుడ (గా జనుదెంచఛిన వారలం గన 


తనక గహంబుల స్విడిదిగా నియమించి బహూకరింపుచున్‌. 


మన యదువృష్టిభో జకులమండలితోడ ఘటోత్కచా[భమం 
బున కరుదెంచి వేగ బలపు తిక నయ్యభిమన్యుని న్ఫుభ 
(దను గొనితేజగావలయు దంతిర థాశ్వభటాంగముఖ్యసా 
ధనము లలంకరించుమని దానవభేదను( డానతీయ(గన్‌. 


పతి నియోగింప సాత్యకి పముఖు లెల్ట 
వేణువీణామృదంగ నిస్సాణతూర్య 
దుందుఖీనాదములు మింట నంది (మోయ 
తత ణమునందె కట్టాయితం బొనర్చి. 


పటుర థాంచిత చి తపటపటపటరవం 
బటఘంటికా మహార్భటుల నెసంగ 
భటపటలీసముత్క్మటహుటాహుటిధాటి 
పటహతమ్మటలజంరుటల నొదుగ 
చండ వేదండ| పకాండఘీంక రణ మా 
రాండమండల మెల్ల నిండియుండ 
వరతురంగ మఖరఖర ఘర్షణధ్వని 
భీషణ హేషాతి ఘోష నెనయ 


చలితచతురంగబలమహాక లకలముల 

నిలకులాచలజాలముల్‌ దొలకిపొరల( 

గేశ వుండు (పలంబవినాళ నుండు 

పయనమౌచున్న తిని జూప వై బురిని 

హితులు పురోహితు లంసుమకిజులు కా 

వతులు చిరంటికాసతులు se నిశాహి ూూ రు ల్‌ 
వితతనుతుల్‌ మహోన్నతు ఎవీరత రశ కాకశాదివా 

గతులితరీతిం దలు, బయాణముతె బంళప్లు లున్వతిన్‌, 


354 


D0 


జి లి 


విభో 


83౬ 


తే.గీ, 


తాలాంక నందినీప రియణమ్మ 


ల లో Pn లో త ఇయం 
ముఖుల రుచి కాళ్యగ పదొాహ యుల నొసంగి 


గలసి తామొక శతాంగమున నెక్కి. D౬ 


భటకోటిక హకహార్భటులబే సన్నద్ద 

శసులె యుభయపార్శ్యముల నడవ 

గద్యపద్యముల మాగధు లుగ్గడింపుచు 
రమణీయమణిచామరములు వీవ 

ఢాంఢ మిఢక్కా_హుఢ క్కాదివాద్యసి 


గ్‌ 
FU 


నాదంబు ద) 


ది 
ఆం 


జా ఎవి శ? 
ల భిచిలంగి (6 
బుణ్యాంగనామణులీ పణ్యాం! జ 


గంధపుష్పాక్షత లా 


గిరుల నిరులను బోల్మ తకరులు హరులు 
సురలు మరులొందు సంగీత పరులు వేత 
ధరులు భూవరు లనుభూలపరులు( దాము 


నడచి రాసీరిశౌరికాననప డారి. స 


చని పురతస్థృలిం గనిం సొలతమాల కపిత్ధవంజుళా 

ర్థునవకుళామ్లు సీపవటరోచనపాటల నాగరంగచం 

దనకృతమాలతిందుక రథ్యదుమనింబలవంగలుంగ కాం 

చనకర వీరముఖ్యతరుషండ వినిర్గమదుర్గ్శమార్గ మున్‌ . ౨౮ 


బరకంథీరవఖడకో ంచమరీభ లూక శార్దూలకా 
షు. 


సరశల౩వుక ముఖుసతంములు పరకంధగ?నిన్‌ లోకదు 
BY ఓ జ తీ 


el 
ర్భర మాయాఘటు (డౌ ఘదోత్కచుని జేరంబోవు మార్గంబునన్‌. ౨౯ 
ఇదిగో దరులయంది పుడిగోధికాబ.ంద 


మెదగోలుజింద పెల్టొదరుచుండ 


షష్టాళ్వా సము 39౭ 


తే.గీ. 


తండోపతండ వేదండ[పికాండ ము 
ద్దండమై యిక్కొాండనిండ నుండ 
సల్లదే భయభూతభల్ణరుత్తీ|వాత 
హల్లధ్వనుల( దల్లడిల్లంజేయు 
యు య ౦ 
నాలంబుననుబోరి జాలంబులై దూది 
కోలంబు లీదారి గోలలాడ 


గాన యీకాన కెనయ(గా గానమనియ 
నూనతామానసాను మోదానుగతీిని 


సానువులమంజుకుంజవితాన ములను 
గడచి కతిపయడినశీ ఘగతుల నడచి. ౩0 


ఆని యిటుల న్నుతించి వికటాటవి మించి గమించి మించి భీమనం 
దనునిగు జించి చి|తఘటిత! క్రియ లెల్ల దలంచి విస్మయం 
బున మడి నుత్సహించి నిజపు|తి( గనుంగొను వాంఛ నుంచి య్‌ 


ల్హన జనుదెంచి త ద్దనబిలస్థలి గాంచి రుదంచితంబుగాన్‌, కిం 


ఆంతకుమున్‌ ఘటోత్క్మచు. డహార్యగుహాంతరసీమ( జేరి దా 
నెంతయు( బోయివచ్చు తెజంగెల్బ సుభద్రకు దెల్పుచుం బలం 
బాంతకు( డచ్యుతుండు సుత నల్లుని దోడొ-నిపోయి పెండిల 
త్యంతముదంబునన్‌ సలుప నర్జిని వే జనుదెంతు రెల్టియున్‌. తి 


అని యాద్యంతము దెల్పుచో హృదయమం దయ్యర్జునుం డెట్టు లీ 

తని కల్యాణమహోత్సవంబు గనుసందర్భంబు బాటించునో! 

యని యాఖండలుతో సుధర్మసభయం దర్థాసనాసీను(డై 

యునికిం గాంచి యపాయ మొక్క_గతి దా నూహించె నుత్సాహియై. 88 


| శేయోభూతముగాగ నుద్వహవభ్రీలేఖికల్‌ వాసి నా 


ఇట జో 


వాయవ్యాస్త్రము కంటగట్టి దినము న్వాటించి నెసూటిగా 


22) 


శికి౮ 


చం. 


కం 


తొ లాంకనందినీపరిణయము 


[(వేయన్‌ వాసవవాసవీ. ప్రముఖుల స్వీక్షించి వేగం బిటం 


డాయె న్వచ్చెద జింతకన్న మదిజూడన్‌ లే దుపాయం బికన్‌. 


మది నిది నిశ్చయించి యభిమన్యసుభదల కి తెజంగు స 


మ్మద మొనరించి యుద్వహసుమంగళ పతీకయున్‌ లిఖించి నె 


మ్మది ననిలాస్త్రమం దనుపమానముగా ఘటియించివేసె నా 
తీదశసభన్‌ బిడౌజముఖదేవగణం బతిచ్శిత మంద(గన్‌. 


ఆమహదస్త్రరాజ మపు డర్జును(డున్‌ శతమను( డున్న చిం 
తామణిభదపీఠిని (దుతంబున [వాలిననంతలోన సు 
[తామముఖామరా? (ప్రమదంబున గన్గొని తన్నిబద్ధమై 
[పేమ నలంకరిందు శుభలేఖను గె కొని వేవచింప(గన్‌. 


“థ్రీకరసర్వదిగ్వర వశీక రబాహుబల పతాప్పు( డౌ 
పాకవిభేదిసన్నిధికి పాంజలు( డౌచు ఘటోత్కచుం డనే 
క్రై_కనమస్కృతో క్రి లిఖియించిన విన్నపప తిక న్మదిం 
గై కొని మన్మనోరథ మఖండగతి న్నెరవేళ్చ వేడెదన్‌. 


మది ముదమందగా నిపుడు మాయభిమన్యుని పండ్లికై సమ 
స్తదివిజులున్‌ బృహస్పతికృళానుము థాఖిన దిగ్వరు ల్సి)యం 
బొదవ(గ నర్జను న్నుతమహోత్న్సవలగ్న విలోకనార్థమె 
సదయత బోధ(జేసి కామసన్నిధితోడుకరాదగుం జుమీ,” 


ఈరీతిం జదివి సునా 

సీరుం డర్జును(డు వెజగుజెందెటి వేళన్‌ 
ద్యారావతినుండి మహో 

దారు(డు నారదు.డు తనకుతా( జనుదెంచెన్‌, 


వచ్చిన సంయమీం[చునకు వ(జశచీసతితోడ గూడి వి 
వ్యచ్చు(డు దానెదుర్కొని సువర్ణ మణిస్థగితాసనంబునన్‌ 


చె 


చిరు 


3౭ 


౩౮ 


త్రిక 


షష్టాశ్వాసము కత్తికో 


చం. 


కం, 


చం, 


gm 


మెచ్చ వసింప(జేసి మతిమించిన భ క్రి నుతించి కూర్మిమ 
నచ్చుపడ న్ముఖాంచితకరాంజలు(డై. వచియించ న మతన్‌, ౪౩ 


దేవర లెందునుండి చనుదెంచితిరో! గత మేమొ! పాండుపు 

తావలి సంపద లొని యహంకృతితోడ సుయోధనుండు స 
ద్భావుకు(డై సుఖించునెగదా! విజయుం డిట నున్న వాడు యిం 

కీవల చిత మేమొ వచియింప (గదే సురసంయ మీళశ్వరా! ౪౧ 


మటీ యిదిగాక నిప్పు డభిమన్యుని బెండి లటంచు దానవే 

క్వరు(డు ఘటోత్కచుండు |క్రిదశ పయుతంబుగ నన్ను నడ్డనున్‌ 
బరువడి రమ్మటంచు ఛభప్మ్యతిక |వాసినవా(డు నేడు యి 

తెజి( గెటువంటిదో! మదికి తేటపడన్‌ వివరింపవే దయన్‌. భం 


ఎక్కడివార్రయో దనుజు( డేగతి సీశభకార్య మెన్న డే 
చిక్కు.న నాచరించునొ సతీమణి యెవ్యరికూ(తు రెట్టులీ 
చక్కి బొసంగునో యనుచు సందియమొంచదుచు సవ్యసాచి నే 
నెక్కడ, దోంచకంగలగ నింతటిలో మీముగంటి మున్నతిన్‌... ౪3 


ఇది వినినప్పుడె మోదా 

స్పద మయ్యెంగాని దీని సాకల్యముగా 

మది దెలియకున్న |దిజగ 

ద్విదితాత్ములు మీక్షు విన్నవింప(గవల సెన్‌. 9g 


అనిన సురర్షి యిట్టనియె న్యదినిసూదన కౌర వేశ్వరుం 

డనుపమభోగవై భవము లందెను దాని నటుండనిమ్ము సొం 

పెనయ ఘటోత్కచుండు లిఖియించిన యీకుభలేఖ భావమే 

పనిబడి సీకు పార్టునకు బాల్బుడి తెల్పంగ నే(గుదెంచితిన్‌. ఖ్‌ 


ఆద్యారకను సుభ్మదాభిమన్యులు నుండ 
బలునకు శశిరేఖ గలుగుటయును 

దానిమేనల్లున కే నొసంగెద సందు 
భగినీమణికి నమ్మబలుకుటయును 


వ౪థి 


తే.గీ. 


కొం, 


కొం, 


తలా ంకోనందినీవరిణయము 


త టువాత కురురాజతనయునకును కన్య 
నీయ(గా నొకలగ్న మీడుటయును 

నందుకు తల్లి దా నర్థర్యాతిని లేచి 

యభిమన్యు( డడవుల కరుగుటయును 


నట ఘటోత్కచు( డనుకూలు(డై న పిదప 

దానవుడు ధౌ _ర్యమాయావిధానములను 

తరలివచ్చిన కౌరవతతుల నెల్ల 

వెత ల (బెట్టుట( దెల్పెద విను విడౌజ, అమ 


అన్న యన్న మాట కర్ణరా|తమునందు 

కొడుకుతో సుభ|ద యడవికటు(గ 

విలునమ్ము లరసి పీరు: డంచని పార్థ 

సుతునితో ఘటోత్కచుండు గవిసె. బై 


ఆయభిమన్నుడుం దను(జు' డన్నలు దమ్ములు నౌ చెజుంగమిం 
బాయని రోవభీషణత బాపఎబలంబుఐ/ బోరునంత నే 

నాయెడ కేగుదెంచి యుభయతల చుట్టజికంబు దెల్బ/గా 

నాయువుద క్కి. వారికి [పియంబున సౌహృదభావ మేర్చడెన్‌, భరా 
తనయుండ్లె న ఘటోత్కచుం గని సుభ దాదేవి యాసీరి త 

న్నును నిర్మానుషవాక్యము ల్లైలుప నుగాకారు(డె_ తత్షణం 

బున ద్యారావతికేగి యాహలిగృహంబున్‌ మాయచే జొచ్చి క్ర 

న్య నదృళ్యాకృతి తోడిదెచ్చి యభిమన్యస్వామి కొప్పించియున్‌, 9౪౯ 
ఆక న్యకొకృతిం దా 

గ్ల కొని లక్ష్మణుని లగ్నకాలంబున దు 

ర్ఫీకరరూపముజూపి చి 

కాకునవా డదజీపాజ(గొ వడి దణిమెన్‌, ౫౦ 


మాయాకన్యక నంతట 
నూయము గావించి య్యభమండలమున దు 


వష్టాశ్వాసము కళ 


లా 


తే.గీ. 


చం. 


చం. 


రేయగతి నిలిచి నిఖిలో 
పాయములం గౌరవుల విభంగ మొనర్చెన్‌. ౫౧ 


శరభసింహలులాయ శార్దూలము ఖదుష్ట 
జంతుసంతతు లార్చు( గొంత సేపు 
భటర థద్విర దాశ్వపటలమహార్భాట 
మంతంత గల్పించు! గొంత సేపు 
గండ శిలాశనీకరకానలాసార 
'ఘోరకృత్యము జూపి కొంత సేపు 
నూంసమ_సిష్కా స్త్రమలమూతకర్ణమా 
[కాంతంబుగ నొనర్చి కొంత సేపు 


కురుబలంబుల నిట్టు గగ్గోలుపఅచు 

నట్టి వార్తలు మననోట భెట్టరాదు 

తెలిసికొ మ్మిక నొకమాట బలి కెద విను 

యమపురంబున లేదంత |శ్రమకరంబు. £౨ 


కురుబల మీగతిం జెడుటకున్‌ భయమంది జనంబు హ స్తీనా 
పురమునకున్‌ పలాయనము జెందుటచే బలభ।దునిన్‌ రమా 

వరు( డొడబాటుజేసి వరవర్ణిని నయ్యభిమన్యశౌరికిం 

బరిణయ మాచరింప మతిబాల్చడి రెల్లి ముహూర్త మయ్యెడిన్‌, ౫8 


శనయ న్ఫోదరి నల్డునిం బురికి మోదం బొప్ప దోడ్రే జనా 

రన తా. ధ్వజసాత్యక్మీపముఖు లుత్సాహంబునం ద్వారకా 

జన మాబాలయదు పయు క్రముగ భాస్వన్మంగళాచారవా 
ద్యనినాదంబులు [మోయ నేం చజిగి రాస్తన్‌ బంధుయు క్తంబుగన్‌. ౫౪ 


కనుక ఘటోత్కచుండు కుతుకం బెనయన్‌ శుభప[తికాముఖం 

బున దెలియంగజేయ( దనపుతుని పెండ్లికి నర్జునుండు ని 

నొని తళురాగలం డనెడి కోరికనుండినవా(డు నీవు నీ 

యనుచరు లర్జునుండు క్షణ మాలసియింప(గ నేగ(గా దగున్‌, గణి 


ది లని 


కం, 


చం. 


em 


చం. 


తాలాంక నంది సీపరిణయము 


శడవాయె నిన్నినాళ్ళకు 

కొడుకు వివాహంబు జూడకోరికచే క 

వ్వడి వచ్చి నాకు గన్నుల. 

బడునేమో యని సుభ[ద |పలపించుసుమీ! షే 


దివిజమునీం[దు( డిప్పగిది తేటపడ న్వచియించి స్వేచ్చ న 

వ్యవధి ముకుందకీ ర్తనలు బాడుచు నాడుచు నేగి నంత వా 
సవధిషణార్జునాదిదివిషజ్జను లిట్టి ఘటోత్కచుండు కౌ 

రవబల మాహరించిన ధురంధరవృ తికి సంతసింపుచున్‌ , ౫౭ 


చెలి నెత్తుకొనిపోయి చెలిరూపు తానయ్య 
నన్న విస్మయరసం బావహించె 
నాలక్ష్మణుండు దిగంబరుండై. పాటే 
ననిన హాస్యరసంబు ననుకరించె 
రౌద్రజంతువులు కౌరవుల | బేల్చెనటన్న 
సరణి భీభత్సరసంబు వొడమె 
తమను కర్ణుండు నిందలు వచించె నటన్న 
బెలుచ వీరరసంబు బిక్కటిల్లె 


తుదకు రాము(డు కన్యనిత్తునని బల్కె. 

నన్న' శాంతరసంబు మైచెన్ను మిగిలే 

పెండ్జికి సుభద్ర నినుజూడ |పేమ(గోరె 

ననిన శృంగారరస మంతకంత జెల(గ. ౫౮ 


హరిహయు( డర్జునుండు పరమాద్భుత మందుచు దె_త్యు( డా వృక్షో 


౪. . దరసుతు( డౌటకుం దగినధైర్యము శౌర్య మయారె యంచు న 


త్తజి నభిమన్యు బెండ్రిగను దత్పరతం దిగధీశకోటి న 
పృరసల నమ ర్యులన్‌ భటుల పైనమొనర్చెటి యంతలోపలన్‌, ౫౯ 


పదిరెండేడు లరణ్యవాసనియతిం బార్భండు చింతించి నె 
మ్మడి నూరం జొఅ సూనృతంబునకు ధర్మం. బౌనె కీర్రిక్షయా 


షష్టా శ్వాసము 


చం, 


చం. 


కం, 


స్పదముం గాదె మద|గజుండు విసితాపం బంద(డే చూడ నా 
కిది లోక త్రయదూషితం బనిన దేవేం[దుండు దానిట్టనెన్‌ . 


ఎస ఫల్గుణ వెల్టివె పలికే దీ వీలాగు సీపు తు డ 
త్యామోదంబున బెండ్లి యాడ నెనటింత్రైన న్మదిన్‌లేక నే 
మేమో న్యాయము లెంచి రాననుచు నూహించేవు సీముచ్చటల్‌ 
మామా! దా లిటువంటి సంగతుల కేమాయె న్వితర్కింపగన్‌. 


ధరణికి డిగ్గకేను సతతంబు నభశ్చరవృ తినుండి యీ 
పరిణయలోకన[భమను బాల్పడి యేగంగ నా(డు వెంట నీ 
వజు(గుటచే యశోనియతహాని యటంచు దలంచనేల ఫ్రీ 
హరిగల( డచ్చట న్మనలకన్నిట నెన్న శుభ పదాయియె. 


హరి యఖిలార్భవేద్యు( డగు టంతియెగా కత(డున్న భూమియే 
పరమపదం బనన్యజనభాజన మవ్యయ మద్భుతంబు నౌ 
టెటి(గి తదం[ఘి సేవనము కేగిననేమి కొటంత యిప్పుడీ 
సురపురి( జేర( దత్పురము జొచ్చుట ధర్మ విరుద్ధ మాయెనే. 


పదవి తత్సదాంబుజ[పప త్తి యొనర్చుటచే (ప్రతిజ్ఞలె 

ల్ల దిరముగా నొనర్చినఫలంబు లభించదె ద్వారకా పురం 
బదియొక పుణ్యభూమి యది యక్షయమోకనిధాన మంచు నా 
రదసనకాదిమౌ' నులు తిరంబుగ వచ్చుచు! బోవుచుండరే. 


హరిసేవ కజు(గ దనయుని 

బరిణయ మొనగూడ చూడ|పా ప్రంబగు ని 
త్లెజ(గెల్ల మాని నమ్మని 

నరు డియ్యకొనంగ నాకనాథుం డలరెన్‌, 


ఆవిధిగా నొడంబఅచి హారకిరీటవిభూ షియై శ్లచ్రీ 
గేవియు( దాను ఫల్గుణు( డతిత్థర దంతచతుష్టయాభదం 


3౪5 


ఓని 


౬౫ 


శాఖ 


కుం, 


pp 


తే.గీ. 


కం, 


తాలాంక నందినీపరిణయము 


తావళ మెక్కి. వెంట విబుధ|ప్రతతుల్‌ [తిదశతికోటి సం 
భావన సేయ స్వర్గ మతిభాసురవై భవలీల వెల్వడెన్‌. డడ 


సురలోకభోగ్యమై దగు 

పరినుళవస్తు ప్రచయము బరిచారులు బం 

గరుపశ్రైరముల గొని తే 

నరుదుగ నియమించె వృతవహరు( డతి పీతిన్‌, ౬౭ 


శ|కు( డప్పరవధూసంగీతసంస్తుతి 
నిగమస్వరానందనియది వహ్ని 
సకఆధర్మపశంసధ్వని శమనుండు 
పుణ్యజన స్తవంబుల పలాశి 
వరుణుండు వాహినీవరమహారవముల 
లలిత వేణుస్వరంబుల ననిలు(డు 
కిన్నరీగానసంకీ ర్తన రారాజు 
డమరుకారవముల( [బమథరాజు 


నొక్కు మొగిమించి నడవ(గా నుత్సహించి 

హితవరుల గాంచి దగు పను లేర్పణించి 

పృథులదంభోళి రుళిపించి బీర మెంచి 

శౌరి నెదనుంచి భీమజాశమము. గాంచి. జరా 


హాటక గర్భు( డొనర్చిన 

సూటికి చిత్రము ఘటోత్య్క చుం డున్న వనీ 

వాటికి నబ్బలసూదను 

వీటికి సూత మిడినట్టు వెస( జని రమరుల్‌. ఓకా 


కతిపయదూరమండె సురకాంతుని గాంచి ఘటోత్య-చుండు హృ 
ద్గతపరితోషియై యెదుజు(గా జని తోడుకవచ్చి సన్మణి 
(పతతవిభావిభాసుర్మపపాతమునన్‌ విడియించి గౌరవ 
స్థితిఫలమూలభాజనవిశేషములం బరితృప్పు జేసినన్‌ . 20 


షష్టాశ్యాసము 39౫ 


చం. మరుదధినాధు( డర్దున (డు మక్కువతో నభిమమ్యుండున్న ద 
ద్లిరిగుహ కేగంగా నతడు గేవలభ క్రి నమస్క_రించినం 
గరముల లేవనెత్తి చుబుకింబు బుణుంకుచు హర్షబావ్పముల్‌ 
దొజయ(గ కౌగిలించి దయ దొటిల నంకములందు జేర్చియున్‌. ౭౧ 


కా. అన్నా నీవిటు మామపై నలిగి ఘోరారణ్యమార్గమ్ము లం 
దెన్నం డొందని బాధలం బొరయ నే(డిచ్చోట హైడింబు( డా 
సన్నంబై యనుజ్మపియా ప్తి నలయించ న్నీవు నీ తల్లియున్‌ 
మన్నారింతయె జాలు తండి యిది సేమంబయ్యె నీనా(టికిన్‌. 8 


చం, అని (పియభాషలం బలికి యవ్వఠల నాశశిరేఖనున్‌ సుభ 
[దను గనుగొంచు ద త్తదుచితస్థితు లేర్పడ నాదరించి యం 
తనె దనుజేం[దునిం బొగడి దద్దయు వారును వారు మై|త్రినె 
మ్మన మలరన్‌ సుగంధసుమమంజులకుంజముల న్ధుసింప(గన్‌. 28 


చం. అది బలకృష్ణసాత్యకులు హ స్పిరథాశ్వభటార్భటీజగ 
ద్విదితము గాగ బంధుపరివెస్టితులై క లశాబ్దిఏ చికా 
భ్యుదయగతి న్వధూవరుల నొ య్యన దోడ్కొాని బోవ వచ్చిరం 
చు దనుజకింకరు ల్దెలుప శూర వరుండు ఘటోత్కచుం డొగిన్‌. ౭౪ 


చం. సురలను హెచ్చరించి బలసూదను లెమ్మని విన్నవించి ఖ 
ద్విరద మలరెకరించి డిగధి|పభులం గని తీవరించి వా 
ద్యరవము లుగ్గడించి పినతండి కిరీటిని కౌగిలించి స 
త్వరగతి మించి సీరిహలధారి నెదుర్కొన(గా దలంచియున్‌ ౭౫ 


పాండుర వేదండహిండదున్న తపీఠి 
గాండీవియాఖండలుండు జెల(గ 

మేషాదిసత్యరో న్మేషవాహము లెక్కి 
హుతభుజ|ప్రముఖదిక్పతులు నడవ 

చటులాశనీసముత్క. టహుటా హుటినట 
తృటుభటార్భటులు ది_క్రటము లొ్‌రయ 


లైలా 


వళ 


తే.గీ, 


ర్‌ం. 


చం. 


తాలాంకనందినీపరిణయము 


గద్యపద్యాదివై శ ద్యవాద్యనిరూఢి 
సాధ్యవిద్యాధర స్తవము తెస(గ 


ధరణి యీనినగతి సురాసురబలములు 

(శ్రీరమణునకు నా రేవతీరమణున 

కెదుజబు నడచి మనోమై[తి కుదుకుపఅచి 

తోడుకొనివచ్చి నిఖీలసంస్తుతు లొనర్చి. ౭౬ 


ఉన్నయెడన్‌ బలుండు హరియున్‌ శశిరేఖను జేరనేగి యో 
కన్నులకల్కి. రమ్మనుచు( గౌ(గిటజేర్చి నిజాంక సీమయం 

దున్న తినుంచి కన్గవలినొ ప్పెడు హర్షజలంబులన్‌ శిరం 

బు న్నెనరంట మూర్కొనుచు బుజ్జగిల న్వచియించి రర్మిలిన్‌. ౭2 


తల్లీ తల్పుల(బాసి యేపగిద్‌ సంతాపించితో దైత్యు డు 

ద్యల్హీల న్నడిరేయినిన్‌ గగనపంథానంబునం దెచ్చి యీ 
భల్టోలూకభయంకరాటవిని జేర్చ న్నీవు భీతి న్మనః 

కల్టోలంబున నెంతతలడిలితో కంజాతప|తేక్షణా, ౭౮ 


ఐనా వగపేటికి సీ 

మేన త్తకడ న్వసించి మెలంగుటచే ని 

త్యానందమైన ద్వారక 

లోనున్నటులగాదె లోలలోచన నీకున్‌, 8౯ 


శర జాతొాంబకరూపశాలియగు నీజంభారిప్య తుండు ని 

న్వరియింపంగల( డర్జునుం డతులితవ్యామోహతం గోడలం 

చు రహిన్సంతస మంద(గా కొజత లిచ్చో గల్లునే నీకు ని 

త్రి గల్యాణ మొనర్ప(గా దల(చి మాతల్లీ యిట న్వచ్చితిన్‌. ౮౦ 


సుత నిటు లూరడించి నిజసోదరి నల్డుని గాంచి మీమన 
స్థితహితకార్య మిప్పటికి( జేకురె మత్క్భతవా|క్రచారసం 


షష్టాశ్వాసము 


కం, 


చం, 


కం, 


కం, 


చం. 


గతుల దలంపకన్‌ (బకృతకార్య మెతుంగుట నన్యబంధుసం 
తతి కిదియే హితం బఖిలధర్మము లార్యులు జెప్ప గానమే. 


అంతట నర్జుముండుకు సురాగణియ నృలభ|దరుక్మిణీ 
కోంతలకుం (బదక్షిణముగాగ నమస్కృుతు లాచరింప వా 
రెంతయు సంతసించి హిత హేతునయోక్తుల నాదరించి దీ 

మంతు ఘటోత్కచుం బొగడి మాటికి మాటికి నుత్సహింపుచున్‌, 


కురురాట్కు-మారునిం దా 

నరలేకం గోరితెచ్చినందుకు నసితాం 

బరు. డించుక సంకోచం 

బజీముజీగొని మగుడ మజచినటుల నుండెన్‌. 


వనజదళాక్షు( డద్దనుజవల్లభు గాంచి మహాద్భుతంబు శ 
పొనరిచినట్టికా ర్య మొహొ హో బలవిక్రమశాలి వీవు పె 

క్కన బనియేమి తల్లివెత లన్నియు. బాపి బలాత్మజాత ద 
మ్మున కొనగూర్చ( బూనితి వమోఘయశోనిధివా ఘటోత్క_చా. 


సీవలన పాండవులకుం 


"_గేవలసత్కీ ర్రియ న్నిఖిలధనవిభవం 


వీవేళ గలిగె మామా 
భావంబులు జెల(గె నీపభావమువలనన్‌ . 


తమ్మునివై వాహికము హి 

తమ్మున నొనజీంప(గా ముదమ్మున భటబ్బం 
దమ్ములతో నమ్మలతో 

రమ్ము భరమ్మనక సత్వరమ్మున నెమ్మిన్‌. 


హరి యిటు లానతీయ దనుజా(గణి చేతులు మోడ్చి స్వామ్‌కిం 
కరు(డ ననుం ఘనుం డనుట కారణమేమి భవత్మ్కటాక్ష మె 


కళ 2 


౮.౨ 


కం, 


చం, 


కం. 


తాలాంకనందినీపరిణయము 


వ్వరియెడ గల్లా నత( డవార్యపరా|క్ర ము( డౌదు నెట్టిదు 
స్తరమదవైరినైన బలదర్చ మడంచి వధించు ట[బమే | 


పాండుసుతు లృవచ్చరణపద్మములే నెజనమ్మి గాదె స 
త్పాండురకీ ర్రిసంపదల భాసిలి రట్టభిమన్యశౌరికిం 

బెండి లొనర్పు(గా భవదభి[పియమైనను నేనొకండ రా 
కుండిన నేగొజంతయగునో ! మధుసూదన వైరిభేదనా ! 


అనుట యభిమన్సు( డన్నగా( డనుటదెలిసి 
విన్ననై యున్న యాసన్న వెన్ను. డెతి(గి 
దనుజునికరమ్ము తనకరమ్ముననుబట్టి 
బలికె నిట్టని కపురంపు( బలుకు లొలుక. 


తనకల్యాణము కీవు రావనెడి చింత న్ఫోదరుం డున్న వా 
డెనయ న్నీవిటు దల్ప తమ్మునకు ప జైవ్వండగుం దండుల 
వ్వనిలో నుండ(గ నీవొకండ వనుకంపన్‌ వచ్చితే వారలె 
ల్తను విచ్చేసినరీతి మామదిని నుల్జాసంబు సంధిల్లెడిన్‌. 


అడుగో చూడుమి నీత 

మ్ము:డు నీవటరానిభావముం గని మదిలో 
నడలుచును మౌనమున ధృతి 

జెడి చింతిలు వానికేమిజెప్పెదు హితవుల్‌. 


అనిన సురద్విషాాగణి నిజానుజు( డున్నతెజం గెజింగి యి 
ట్టనే నభిమన్య నే నురకనాడితిగాని భవద్వియోగముం 
క్షణము సహింతునే జనకసంతతి నీకడలేనివేళ వే 
రణమున కేనురాక మదిరంజిల నిచ్చట నుండనేర్తునే ! 


జనకులగు ధర్మముఖ్యులు 

గనకుండుట మన యభాగ్యకర్మంబునకే 
మనవచ్చు ననుచు నాలిం 

గన మొనరింపుచును [జ మోదకలితుం క్లేయన్‌, 


రాకా 


రాం 


ఢి 


కం. 


కం* 


చం, 


రమణి సుభద బావలు మజందులు లెని సుతోద్వహంబు అటి 
క్రమముగ జ్రేయ(గావలసెగా యని గన్నుల నిరునింప శ్రీ 
రమణు(డు సోదరిం గని దరస్మితు( డౌచు వచించె పాండవుల్‌ 
సమయ పతిజ్ఞనుండి యవశంబున రామికి చింత జేతురే. 


ఎప్పటిమే అప్పుడె దగు 
చాప్పెజు(గక చింతజేసి శుభకార్యవిధిం 
దప్పింప నెవరివశ మగు 


'నప్పాట “శభస్య శీ ఘ'మని యన వినవే! 


కాననసీమ వెల్వడి సుఖంబుగ పాండవు లేగుదెంచి న 
స్టైనను కోడలిం గొడుకు నారసి వేడుక జెందరాదె మే 
లైన (బయోజనంబునకు నౌనని మీందట మత్తు రింతియే 
గాని నిజా ప్తబాంధవులు గార టె యాదవులెల్టి సోదరీ. 


అనుచు సుభ దామణి న 
వ్యనజోదరు( డూరడించి వాసవముఖదే 
వనికాయ మెల్ల సత్వర 


మున పైనమొనర్ప దేవముఖ్యుం డంతన్‌ 


అనుజుని బెండ్రిక్టై దగు నిజానుచరు ల్మణిపా[తలం గన 
త్కనకవిభూవణాంబరనికాయమ చాలినరీతి కానుక 

లొని తనవెంటరాగ సురకోటుల కద్భుతముల్‌ ఘటింప (గా 
దనవిపులో న్న కాకృతిని దాలిది సత్వరిత పయాణు(డై, 


అందజ లి తెజంగున (బియంబు నయం వెనయంగ రోహిణి 
నందను నాజ్ఞబూని పయనంబునకు నృమకట్టి వారణ 
స్యందన ఘోటక పముఖశ శ్వదలంకృత వా నుట లిం 
పొంద ఘటించి శీ ఘగనునోన్ముఖులై రతుల్మప్రమోదతన్‌, 


మాల్‌ ల, త్రో 


చతురంగంబుల ని తైబింగు ఏిలపం జంఖాకి బెల్‌ ముక 


అద్య న 0 
నతిమోదంబున న భవ భగజపృష్టారోహిట్రైన న్య ణీ 


హూ. 


వైళ్ల6” 


నాభి 


GE 
a 


98 


8౫0 


తే.గి, 


౭ 


౭ 


తాలాంకనందినీపరిణయ ము 


ద్యుతి దీం[డించు రథంబున నృలు( డు పేర్మదుం డర్హునుం డెక్కి ద్రీ 
హితు సౌభద్రుని చెంత నుంచుక (పమోదైె కాగచిత్తాబ్దులె, ౧౦౦ 


అల ఘటోత్కచుజననితో నాసుభద 
పెదముతె దువలు మీరు పెండిజూడ 
ది జో (a 
రావలయునంచు( గేల్చూని లేవనే త్రి 
ఘనతరాందోళికల నెక్కి కదలి రపుడు. ౧౦౧ 


[ప్రమదదంతావళంబులపై దనర్చు 

డాంఢ ములు (మోసె క మలజాండంబు నిండ 

సకలదిగ్భాగ ముల వర్షసమయమునను 

గర్గనలు సేయు కాలమేఘములకరణి. ౧౦౨ 


ఘణఘణాద్భుతఘంటికాన హసాంచిత 
కుంజర పుంజంబులుం జెలంగ 
చెంగున గుప్పించి చిందులాడెడి తురం 
గంబు లాచరమథాగమున దసర 
సెనికాంభో ధిమధ్యేనటన్మందరా 
గమమూ రులై శతాంగంబు లొప్ప 
ఘనవ।జశక లసంకాశులై కహకహా 
ర్భటసురాసురయదుభటులు నడవ 


డమరుడిండమతమ్మటడాంఢమీహు 

డుక్కఢ క్కాదివాద్యము ల్బెక్కాటిల్ల 

పాలనున్నీటితర (గ లేర్పడినయట్టు 

నిర్ణమించిరి ద్వారకామార్గమునను. ౧౦౩ 


షష్టాశా 


తే.గీ, 


చం. 


చం. 


చం. 


సము 


హితసముత్రాల శో భితమృదంగధ్వనుల్‌ 
హితసముతాల శోభితములయ్య 

లలితాప్సరోన ర్తనలు గోచరములౌట 
నవిగోచరంబుత్తై యతిశయిల్లై 

భాషావిలాసకోభ న దేవసంతతుల్‌ 
భాషావిలాస సంభరిత మయ్యె 


జూడచి తంబుగా జనులాడు కొన(గ 
శంఖకాహళ పటహని సాణర వము 
లౌక,మొగి దిక్కులకు నెక్కి పీక్కటిల్లి( 
బురికి నేతెంచి రవ్యధూవరులతోడ, 


పురవరకాంత లుజ్జులిత భూ షణముల్‌ ధరియించి సొధముల్‌ 
బరువడినెక్కి హ స్తతలభాస్వరకంక ణకింకిణీధ్వనుల్‌ 


మెజయ(గ లాజలుం గుసుమము ల్వెద జల్లీరి యాత్మ దృక్సరం 
దరమణియు క్రమౌ క్రిక సదామము లా స్టినొసంగుకై వడిన్‌, 


అతివ యొక రు మంజులసహ్మస్రదళాబ్దము కేల దిప్పుచుం 
[దుతగతితోడ జూడ నబుదెంచిన గాన(గనయ్యె యిట్టిదం 
పతులను గాంచ నిక్క.మలప|తములం బలె వేయిగన్ను లా 
శతధృతి నాకొసంగినను జాలవటంచని జూపుకై వడిన్‌, 


తిలకము దిద్దుచో నొకసతీమణి యద్దము కేల( బూని వా 
రల( గన నేగుదెంచె ముకురం బిదె జూడుడి మన్ముఖద్యుతుల్‌ 
దలపడి దా హరించుటకు తస్కరవృ తిని జొచ్చె దీనినే 
ర్చలర విమర్శసేయ(దగునం చని పట్టుకవచ్చినట్టుగాన్‌, 
ఆనననీరజాతరుచిరాధర బింబఫలాం | ఘీపల్దవా 

శానిరతి స్మదాశినకశారిపికావలి వెంటనంబీరా 

చాన యొక రు వారి గన సయ్యన వచ్చి మరుండు బంపంగా 


> 


దొనయి దాను దద్భలహితంఒగ వచ్చెడి మోహిా పమ, 


3౫0౧ 


౧౦౪ 


౧0౫ 


ser 


౧౦౮ 


శిశు 


Cha 


చం. 


౭ 


గః 


తొలాంకనంచినీపరిణయము 


ఎంతవింతను ఘటియించెనో ధాత యీ 
భానుతేజునకు నీపద్మనయన, 
యేఠీతి. జేసెనో భారతీనాధు( డీ 
విమలేందుముఖున కీకుముదనేతి 
యేలీల( గూర్చెనో నాళీక గర్భు (డీ 
ఘనచూడునకు నీశిఖండిగమన 
నేవిధి గావించె నీ విధి |పొఢ యీ 
కమలాం[ఘునకు నీమధుకరసు వేణి 


. యహహ దాంపత్య మిట్టుంట సహజమండు 


గాని కానిది కొనసాగ నానె యనుచు 
బురవరారో హలెల్ట సంబరము మీజ' 
గూడి యాడాడ ముచ్నట లాడుకొన(గ. ౧౦౯ొ 


మగకులమం దితం డనుపనూస శరీరునిగాగ యీసతి 

న్మగువలలో గణింప నసమానముగా రుచిరాంగ సంపద 

ల్దగునటు సృష్టింజేసి (ప్రమదంబున గూర్చు విధాత కింక కే 

ల్మాగిచి తదున్నత్మకియకు మొక్కగవచ్చు నటంచు నెన్ను చున్‌, ౧౧౦ 


ధవళచతుర్దంత దంతావళము పైన 
వనితయు( దానున్నవా(డు జూడు 
జాత రూపక తాళ కేతనమణిమయ 
వరరథారూఢు(డౌ వాని జూడు 
గారుడధ్వజశ తాంగంబు పై నిక్కి పా 
వనమూ ర్తియై వచ్చువాని జూడు 
సానుమదాంక స్యందనారో హణ మొనర్చు 


పూనిక బజతెంచు వాని జూడు 


జ్‌ రొ f= & ఖా న. Fal 4 
మదిగొ'హపొకా సర మురొరిసురాది 


నునసుభదామనోహారి యనుచు నొకరి 


షష్టాశ్వాసము ౩౫3 


కొకరు కేల్డాపి జూవపుచు యువతులెల్ల 
సంతసించిరి హేమసొ ధాంతరముల. ౧౧౧ 
ఇవ్విధంబున నయ్యమతిదశదనుజసమువ యంబు రయంబున సంబరం 
బంబరం బంద సవధూవరంబుగా బురంబు జూడం బొరయు 
సమయంబున తాద ఫశ శ్రీకర మహోత్సవాలోక నానేకబలాహకా” ుకశంబుల 
కైవడి మవ్వంపుజప్యను లివ్వల అప్వులం జివ్వుజివ్రంన న్రిసరుస్వచ్చచమన 
పుచ్చంబు లవిచ్చిస్నం ాలై. మెజయ, స్వకులపదీపకుం డయ్యభిమన్యుం 
డని దదీయక ల్యాణవిలోక నకుతూహలసమాగతుండను హిమాంశుకిరణ 
[పకరంబుకరణి చండక్యోతు లిరగడల  మెణుంగుబజంగ, 
దదనుచర[గ హగణ్మపముఖరార కానికరంబు సాక్షాత్కరించినచందంబున 
చిరంటికాకదంబంబు  లిరుగడల న్నిలచి మణిగణవ్యంజనంబులన్‌ 
వీవ సారసౌరభా పూరక ర్పూరగంధసారకాశ్మీరళస్తూరికాడి విస్తారస 
మ స్తవస్తుసోమంబులు విమలమణిమయ శోఖథూవణందులు _ బిబిధో 
లి [తౌఠిబిరోందులు వనిండీవైంయుల కె కొంద అందువదన 
లానంద  కందళిత హృద యారవిందలి యందంద సందడింప 
శ్రీకృష్ణుని మనోరథం బిప్పాట ఫలించెనని తదీయా(న్త్రరాశింలిథు 
నుదర్భునం చినోకొటావంబుల నోతికతావొలంబునో నెదుట నటించిన 
భంగి భీక్ల బాణంబు లందంబులై వెలుంగ నచ్చర మచ్చకంటు లచ్చ 
టచ్చట న్ముచ్చటదీజ? బచ్చవిల్తుని మచ్చరంపు. బను లుచ్చరింపు 
చుం జొచ్చు౧ బౌజిగి, యిబభ్బమెభ్చం (గుచ్బులాడు వోనంతగోంధో సార 
సారంబుల నామూలసార్ద్రకంబుల్తె పకసించు కశకలతాసుమంబుల' 
సమంబులె మెజయుబిరును అలుదు పజప నౌడసౌఢళి జావళగమన 
లతిమ ధురవడ్డ సురానులాపంబుల( గర్బూరసీరా జనంబుల. బాటలుం 
బాటిల శ ంఖకాహళ పటహడిండిమనిస్సాణజర్ట రవేయివీణానినాదోీం విను 
వూదంభున నంవొదింన మవోబిభనంజునరో దని కురంగట నుత్తుంగ 
మంగ శాలంకృుత పతి గ హ్మపాంగణంబును (బినర్జమానని ఖిలానవద్య 
గీతవిద్యావై. కిద్యహృద్య వాొద్యోనా hak ఖిళోందును వరిణయ 
మహోతృనసమాగత సొ జన్యమా: నృమూర్థన్యః చండ వేదండశుం డా 


(ళ్‌ mn Mf wa Cc CN we, 
ఈ ఉఇవ్యుటినుండే ౧౧౬ పద్యము బివేర్‌ “తా” CED 


23) 


చి ఖు 


చం, 


కం. 


తాలాంకనందినీపరిణయము 


దండపదమండలీవిగళ న్మదధారాసారపరిషి క్షరథ్యాసము దయ ౦భున్యు 
తభనూబనాలంకృతరంభా స్తంభళాత కుంభ విజృంభ మాణమండపసౌరభ 
సంరంభకుంకు మపబీరమృగీమద క ర్పూరాగరుధూపదిపాదిపరి వేష్టితం 
బును అసమసుసర నవనుముకి నలయవ నన వ నరమణి గ ణతో ర జివిరాబ్లిత 
వివిధవితర్దికాక వాటగేహ _పకోష్టవలభీవిటంక ప ముఖంబును , విచి|తపట 
కేత నాలంకృతరథసౌ ధాట్టాలకంబు నగుపురంబు( (వివోళింబి, బవీర్ణాం 
Sow o గజబొయోందోళిక్‌న్న ర ందనావతరణం జొనర్భి, త్‌శ్షాాం 
తరంభులుగ గడబ్హి యభ్యాంతరయందిరోంఖునోం (జివోళింబి 
యవ్వుణు. ౧౧౨ 


వొ రినవాయముఖ్య నిర్దరుల కర్గ్షములౌొ ఏడిదిండ్డ నిర్మలా 


. స్తరణలు తారతమ్యనియతంబు లెటింగి బహూకరింప( ద 


తృరిణయళాల నిండి (పమదంబు జెలంగ వసించియుండు న 
శత్రలీం గననయ్యె నచ్చభిను భర్భునలానముభాసమానమై. ౧౧౩ 


కూరిమితో సుభద్ర తనకోడలి దోడ్కొని తల్రిదం్యడ్రులం 

జేరి నమస్కరింప దయజిల్క గ లేవ(గనె త్రి కౌ(గిటం 

జేరిచి నేతబాష్పములు 'జిప్పిల కూతుడ నూరోజింబి వో 

మూదు మనోగతన్యూథను మాన్నంగ నిట్టసి బల్కి. రోన్నతిన్‌. ౧౧౪ 


త్రీ సీవిటు లన్న పై, యలిగి సంతాపించుచుం బట్టితో 

భల్టోలూకభయంక రాబటవి గమింపన్‌ భీతిమై నెట్టు లీ 

కల్లోలం నసొంబితో యిక మనోఃకౌటోల్యు ముం జానీ వ్యా ౧౧౫ 
తృల్థాపంబున రాము నెగ్గులనక నృంతోషివై. యుండుమా, 


మున్నెన్ని మీరలెట్ట ను 

కున్నను వేరున్నదటవె యూహింవంగో ఖీ 

యన్సణ నీరాయుథు జీ 

వౌన్సిట సోదరి నపోవా యేటోకి తనయా! ౧౧౬ 


వృష్టాశ్వాసము $44 


చం, 


చం. 


కం, 


చం, 


చం 


అని సుత నూజడీంచుతజీ నర్జునఖీమత నూజు లారి [మొ 

కిన గని దీవనోక్షు లిడ్రి కేవలమై| తిని ల్‌ం్యజీ మిమ్ము అన్‌ 
గయంగొనో నోటోతిం గలింగెం గాయనతన్నుల వార్ష వావ్ఫముల్‌ 
బొనో(గళిరంబు మూరొ నుచు బిగ్గన కొంగల జేర్చి రర్భాలిన్‌ .౧౧౭ 


అనఘుథు రేవలీరముణు. శంతభి శ్రుతిని జౌంజ్లీవాతు౧గా 
నొనథవ నాొజ్జ సేయ వివిధోన్న తకం భిమృదంగలే రికా 

ధ్వనులు సెలంగ విపవనితామణు లాశశిరేఖనున్‌ గన 
త్కనకవితర్జికామణుల గద్దియపై వసియింప(జేసి యున్‌ ! ౧౧౮ 


మంగళ నీరాజనము లొ 

నంగి నుమాశక్షతోలు చాల దల్లుచు( Lam 

ప్పం గౌరీకల్యాణమ 

నం గడువేడుకను దీవనల నిడిపి దగన్‌. ౧౧౯ 


(వేలెడుతారహారములు వెన్కకు [వాల్చి వడంకుకౌనుకుం 

గీలుజడం బిగించి దులకించు చనుంగవ గెంటనీక పై 

మేలివయంట బేలంబిగివెల్టి మెలుంగుచెబుంగు బొడ్డునం 

[(గాల(గ జెక్కి. యొక్కకలకంఠి తలంటెను వాలుగంటికిన్‌, ౧౨౦ 


చను లొరయంగ నూర్పులు బొసంగ మొగమ్మున [గమ్ము, చెమ్మటల్‌ 
మినమిన బొంగ మధ్యగతి మేఖలఘంటల రంతెసంగ హో 

రనిచయము ల్లొలంగ మణీరంబితకంకణముల్‌ రుళ ంర్ఫుళ 
ధ్యని మెజయంగ గంధఫలితై లమునన్‌ శిరసంటె బో(టికిన్‌. ౧౨౧ 


ఒక తనుమధ్య సన్మణిగణోజ్ఞ్యలపీఠిని దా వసించి యిం 

చుక నిరు[పక ,-లం౦ దొడలు సోక(గ హ త్రిల(జేసి వెన్నుచూ 

చుకముల నాని పెన్నెజులు చుల్కాన చిక్కులు వీడ దీసి-నా 

తికి ఘనసారతై లమున తిన్న(గ దువ్వి ఘటించె [కొమ్ముడిన్‌. ౧౨౨ 
స ప్రతాళభేదనా ప్రిసదంబక 


రమ్య మగుచు రాగరసము నెజపి 


శిజు తాలాంకనందినీపరిణయము 


సుదతి శిరమునంటి సు|గీవమై, తిని 
గనుగొనంగ రామకథ యనంగ. ౧౨౩ 


చం. హితక రరాగ సంభృత మహీనసుఖాంచితపారవశ్యసం 
గతముకుళీకృతాంబక యుగంబు, గళచ్చల కేళబంధ మా 
తత పులకీకృతాంగక ముదంచితనిశ్వసనావిలాసమౌ 
రతిసుఖతుల్యమై దగ శిరంబున సంపెగతె ల నుంట(గన్‌, ౧౨౪ 


A, కమ్మతేనె వెడల్మగక్కుు భృంగము లట్టు 
సురభితై లమంట కుఠులు దనరె( 
బుష్పధూళిదొజయు పూవుటమ్మన బచ్చి 
పసపుటటక లిడంగ బడతి దనరె. “౧౨౫ 


కం..' కుటిలాలకకును గందపు 
టటకలు పన్నీరు కురులయందు జిలుకుచుం 
గిటగిటను నులిమె కరయుగ 
కటకరటరుళంరుళ త్పంకటరవ మెస(గన్‌, ౧౨౬ 


మ, సమశీతో ష్టసుగంధ జీవనములం జల్రింపుచుం గొంద తిం 
దుముఖు ల్లోరుల( జిక్కువాపుచు లసద్ద్యోవాహినీ వారికుం 
భములం బంగరుచెంబుముందుచు లస్మత్సొఢస్థితిన్‌ రేవతీ 
రనుణీపు| తికి జల్మ-మార్చిరి శుభారంభ[కియాలోలలై , ౧౨౭ 


స్తా 


ఆననేందుద్యుతి నలమి దృగ్గలజముల్‌ 
దెప్పజిల్ల(గనీక గప్పి గవిసి 
భాసురతాటంకభాస్క_రదీధితుల్‌ 
ధారాళ కీలాలధార ముంచి 
బుడ్డిచెంబులు ముంచు బుడబుడాత్కారముల్‌ 
ఘనగర్జిత ధ్వను బ్లలయ బర్వి 
బాహుమూల[పభాబహులచకచ్చకల్‌ 
మెటుపులై వక్షోజగిరుల |గమ్మి 


ఖ్‌ 


థి 


Ch 


కం. 


తే.గీ. 


కం, 


లా 


aa 


శ్వాసము 


తరళదృశ పెన్నెజుల కప్పు టిరుల గెరలి 
తేట గాటంపు గొజ్జంగి సీటివాన 
గురియుచో నంగదేశంబు నెరయ |గమ్మి 
బొడ్డుబొడ్డెన బావి యుప్పాంగి పౌరలె. 


అ త్తజి నొకది త్రణి తడి . 

యొత్తుచు పావడ సడల్బె నాయ్యన తనలో 
హ త్రిన (కొత్తని సిగ్గున 

జిత్తము త త్తజిలుచున్న సీమంతినికిన్‌ . 


జలరుహానన క్రీరీతి జలక మార్చి 
చలువవలువల తడినొ త్రి సం|భమింప( 


టేమ హపొవర్ణమణిమయపీథమునను 
జల గడిగినట్టి ముత్తెమువలెనె నిలిచె. 


తలనీరార్చుచు కురులం 
జెలు వలర(గ దువ్వి జారు సికవేసిన న 
క_లకంఠకంఠి మధులి 
టగ-లితలలిత కిసలయానుగతలతవోలెన్‌. 


ఒక నీరజాక్ని నవచం 

పకదామను సికను ముడిచి బాటింప చక 

చ్చకితతటిదావృత బలా 

హకమాలికభంగి రమ్యమై భాసిల్రెన్‌. 

ఈపద్మలోచన హితమెజింగి యొసంగు 
కలికిరో యదయరాగంపు బీర 

యీ మానిసీరత్న మామోద మౌనట్టు 
షపామభూషణములు నిడవె తరుణి 

యీమైకత(శోణి కిషైయున్నట్టి 
గురుహంసతత్తు లొసంగుమి శుభాంగి 


కరవై 


RE a 


౧౭౦ 


౧8౧ 


౧3.9 


కినో౮ 


రా 


తాలాంకనందినీపరిణయము 


యీకల్వపూజెమ్మ కిచ్చజెందిన చంద 
కావి యొసంగు మో కమలనయన 
[గందు ముత్యాలపఠదిరి కింద నిందు 
మానినీమణి నీలతకూన నునిచి 
చిలుక పిలుకలు బింటోష్టిం జేరకుండ 
కావలిగనుండు సాంకవగంధి నీవు అతు 


ఒకకాంతచెంత( బాయ(క పువ్వు సురంటిన 
పెన్నెలు ల్ధడియార్చ |బేమ విసరె 
నొకమ త్రగజయాన చికురము ల్మెల్లన 
కొనగోళ్ళగీటి చిక్కులు సడల్చె 
నొకలేమ దంతంపు చికిలిదువ్వెన బూని 
కుటిలాలకలు తక్కుమనంగ దిద్దె 
నొకమానినీమణి చక చకత్క చపా? 
నగరు సాం| బాణి కొంబొగల. జొనిపె 


కురులజడబడ (గను నల్రికొండె దీర్చె 

కొప్పు సవరించె నొప్పులకుప్ప యొకతె 

తాశుతాళుమటంచు6 బూదండ దురిమి 

మించుడద్దంబు నెదుట జూపించె నొకతె. ౧౩౪ 


ఘనత ననంటికంబ (పు చొకాటములై న మిటారి పెందొడ 

ల్లనుపడనీక చందిరపు కావిమెజుంగుల వల్వగట్టి బి 

గ్గన వలిగబ్బిగుబ్బలను కంచుక ముంచి పయంట దిద్ది నే 

ర్పున వికిదమ్మికై వడి మెజుంగులచింగుఅ కుచ్చు దీర్చినన్‌. ౧౭౫ 


రమణి కవ్వేళ నుదయరాగంపు చీర 

చింగు లొనరించి కనుగొన రంగెసంగె 

బాలలే(దొడ లన(టికంబంబు లగుట 

కలరుబూసిన మొగ్గలో యనెడి గతిని, ౧౩౬ 


వష్టాళ్యాసము క్రికడా 


౭ 


తళుకుల మగజ్రాల గిలుకు మట్టియలకు 
పదనథఖ్యాగ్రద్యుతు ల్కొాదువదీర్ప 
చొక్క.మౌ కెంపుల ముక్కు ముంగరకాంతి 
నధరారుణచ్చవి నడ్డగింప 
నలరుపాపడ ( జేరి హరినీలములదీ ప్తి 
కుప్పించ నొప్పు ముంగురులు మెజయ 
తొటంకమౌ క్రికధళధళ |దుచులను 
మందస్మితచ్చాయ మాటుసేయ 


తే.గీ. బహుళ పుటపాకకాంచనాభరణ ములకు 


నిగ్గునెమ్మేనికాంతి వన్నెల నొసంగ 


భూషణములకు( దనమేను భూషణంబు 
గా రహింపుచు నుండె నక్కీరవాణి. ౧౩౭ 


ఇవ్విధంబున నవ్వధూతిలకంబునకు న్మవ్వంపుపువ్వుంటోణు లభంగ 
మంగళానుషంగ శృంగార తర ౦గంబులుం బొసంగు సింగారంబుం దొంగి 
లింప ,నుద్దామసౌదామినీధామస్తోమ ప తీమంబుగా కోనులసువ మాడంబర 
విడంబితంబై  ముఖహిమకరకబళనాయాత వేణీ విధుంతుదవదనాంతని 
ర్యాంతసారసు ధారనధారాయితంబై , యసమకుసుమవిసరమాలికాజాలం 
బులు వేల సీమంతినీలలామంబున కంతంత దురంతమోహచింతాభర 
ధ్యాంతంబుం దలకెక్కి ఘనీభవించిన తెజంగున న్మెలుంగుదొజంగుకచ 
భరంబునం [బచురంబై, కాశ్మీర సౌరభ్యసమ్మిశిత సీమంత ముక్తా హారంబు 
లాననేందుబింబంబునం దొజమయ దొజకొను నుడుగణంబుల వడువుననడరు 
చేర్చు క్రకుం (ది క్షల [గొక్తారు నన్నిక్షు శ క్రధనుర్ణతాగ తిం జతురత నరిశ్ల 
యిల్లు భూవల్లికల తుదలం దుల్టసిల్లు నఖము ఖాలిఖిత మక రికాప! తంబు 
లచే నిద్దంబ. లైన చెక్టుటన్దంబులం దద్దయుం | బతిఫలించు తాటంకంబులచే 
నలంకృతంబై ,శ్రీకారంబుల స్మాళారించు నుదీర్ణకర్ణంబుల నవతీర్ణం బొన 
ర్చుచాడ్సున ధగద్ధగితంబులై న కజ్జలాంచద్ధ్రగంచలక నీనికాతళ త్తళ ల 
చందికాసందర్భుంబున నిందుబింబంబునం బొందు రోహిణీసుందరీ 
ళందంబునం బజణంగు మెఖుంగుముంగరంగల [గొ త్రము త్రియంప్ప 


కి౬(౧ 


గళ 


తాలాంకనందినీపరిణయము 


నెమ్మెలం జిమ్ము కెమ్మోవి కమ్మద శంబునకుం దీకూటకు న్మెలంగి యలిగి 
యలిగి యధోగతంబగు బెల్హంపు టచ్చు బీళ్లయుంబోలి హెచ్చున 
న్మెచ్చందగు చుబుకంబునం దవిలి విరళపరిమళచందనచర్చితసుందర 
తరానుకారంబై నిజవ ర్తులతాస్ని గ్ధగంభీరరవంబుల దరమునదర దజు 
ముచు రేఖాతయశాసన[పసిద్ధపక టం (బు) బిరుదుగట్టినచందంబున 
నందంబుగా బి తరంపుము త్రియంబుల సరంబులచే కరంబు తిరంబై 
మాటునం జటిము తియంపుల అవిక కుట్టుం జిట్టున వికిలించు సిబ్బెంపు 
గబ్బిగుబ్బలం గుబ్బతిలు సాంకవకుంకుమామోదంబునం బాదుకొను 
బాహుమూలముకురంబులకు న్మెలుంగులొసంగు కేయూరపద్మరాగమణి 
గణఘృణు లకుంఠితప ద్మరాగానురాగ రుంకారిత నిష్క- లంకకంక ణకింకిణీ 
మంజుశింజారవాంచచ్చంచరీక సమంచిత నాదంబులం బొలయు బాహుబిస 
షండమండితమనస్పరోవరంబునం తానం బొనర్చి యనూనసూన|పధాన 
బాణుండు వళి తయసోపానపంథానంబునం గట్టిగా తడియార గట్టిన సీలి 
పట్టు సిక చుట్టు, తాడు హపోడ్రమినమీఅ నూగారుకారుబీమలబారుం జేరు 
బొడ్డుపుట్టం గొట్టి మెట్టాడు వయో వేదండశుండాదండంబుల న్మండితం 
బగు దృష్టిదండల డంబువిడంబించు చంచద్ద ంటికాసమంచితకాంబీ గుణ 
మరకతతోరణం బమరించు మీన కేతనని కేతననికర్గణభూ తలంబున నూత 
నంబగు శుంభదూరుయుగ శాతకుంభరంభరంభా_స్రంభంబుల బై పొజలు 
నెజయు తెజంగునం బరంగు రంగుచలువచెంగావిదువ్వలువ చింగులుం 
బొసంగ పదాంగుళంబులం దరహసనపరిభవితహిమకరకిరణంబులు శర 


ణం బని చరణంబుల నెణుంగుభంగిం గరంబు నుకరంబగు నఖముఖం 


, బులం దనజి యికుధనుస్సా షాత్కృత జగ న్మోహనమం[తాధిదేవతయుం 


బోలి మవ్వంపుజవును లివ్వలవ్వలం గ్లై దండ యొసంగ వేణీ కోణీభారం 
బున మందగింప నొక్క మణిగణ వేదికాస్థలంబునకుం దోడ్కొంని వచ్చి 


అంత్‌ - ౧౩౮ 


గౌరవర్జ వరాంగఘననితంబచ్చాయ 
ధవళాంకుకచ్చాయ నవఘళింప 

గడ్జెల్యుమోయ' దిగ్గనలేచి నడచుచో 
గబ్బిసిబ్బెంపు గుబ్బ లుబ్బి పొరల. 


షష్టాశ్వాసము 


తే.గీ, 


రైతా 


తే.గీ. 


చం. 


దననువిీల్యగ గిరుక్కున మోము మరలింపు 
బెళుకులే(జూపు ముద్దులు నటింప 
వలపలవంక చెల్వలర ( దిద్దిన కొప్పు 
టి 
విరిసరు ల్భుజమున వేలిదూల 


తావిచెంగావివిడెంపు( గెమ్మోవికీవి 
ఇారికాకీరపం క్తి నోరూజ( జేయు 
తొయ్యలు ల్మెల్హమెల్లన దోడితెచ్చి 
వీిమలమణిమయసింహాసనమున జేర్చి. 


మానిను లి త్రెజంగు నభిమన్యుని బెండ్రికుమారు( జేయ(గా 
బూని యవద్యవాద్యములు బోరుగలంగ చిరత్నరత్నసం 
ధానిత హేమపీఠిని ముదం బలరంగను జేర్చి గౌరి క 
ల్యాణ మటంచు( బాడుచు శుభాక్షత లిచ్చి రత్మిపమోదల్లై. 


కటక కంక ఇణరుణత్యా_రానుకొర మై 
కిరకంజములు నృత్యగతి నటింప 
కరకంజములు నృత;గతి మేళ వింపంగా 
గబ్బిసిబ్బె(పుగుబ్బ లుబ్బి యాడ 
గబ్బిసిబ్బెంపుగుబ్బ లుబ్బ సిబ్బరమున. 
[గొ త్రము త్తెంపుసరుల్‌ బిత్తజింప( 
[గొ త్తము త్రెపుసరుల్‌ బి త్తజింప(గ నోప 
లేక లేగౌను మెల్లన వడంక 
శతమభోపలరుచి చకచ్చకితములగు 
సోగకురులకు బాం పేయసురభితై ల 
మల(ది యుత్సాహమున నొక్క-వెల(ది యెదట 
నంటి యభిమన్యునకు శిరసంట దొణ-గె. 
సురచిర కేతకీచ్చద విశుద్ధములై న నథ్యాగపం క్తిచే 
కురులను భాయ గీణి మెబు(గు త్లొనచిక్కులు దీసి హస్తపం 


ళు 
1. 
ఏ 


౧౪ణ 


౧౪ 


8౬౨ 


చం. 


2 


తేగి, 


కం. 


చం. 


తాలాంకనదిసీపరిణయము 


కరుహరుళ ంయుళాక లితకంకణనాదము లుల్ససిల్ల బం 
ధురతర సౌరభామలకతోయమునం బులిమెన్‌ శిరోజముల్‌. ౧౪౨ 


కనక (పుభదపీఠిని నృకాంతుని జేరిచి జారుపయ్యెదన్‌ 

వెనుకకు జెక్కి చన్గవలు నిక్క(గ మోము జెమర్చ కాంచికా 
గుణరవముం జెలంగ నొకకోమలి నవ్వుచు బాహుమూలసం 
జనితచకచ్చక ల్వెలయ సయ్యన మజ్జనమార్చె వానికిన్‌, ౧౪౩ 


ఒకలేమ తడియాజి నొ త్తె కుంతలములు 
వలి పెంపు చలువ దువ్యలువ( బొదవి 
యొకకాంత చిక్కు(టో జికురము ల్పవరించెః 
బచ్చికస్తురినూనె పదనునంటి 
యొకటోంటి సౌగసుతీరికె కొండె సికవేసి 
మల్మలీజిలు(గు రుమాలు(జుట్టై 
నొకవధూటి మెజుంగు చికిలి బంగరురంగు 
పట్టుపుట్టము మేన గట్ట నొసంగె 
నొక్కసతి వ్మజముల ముద్దుటుంగరాలు 
మేలుమగజాల దండకగేలు నరిఫి 
ణీలు పోంచీలు బన్నసరాలు కుండ 


లాలు హారాలు వాని కలంకదించె. ౧౪౪ 
విమలార్ధచం[ద్రఫాలము 

న మృగీమదతిలక మిడియె నరప్వుతున కా 

సుమశరునిధనుర్ణండము 

నమయుచు నీలోత్సలాస్త్రమన రుచి బొసంగెన్‌. ౧౪౫ 


రమణి యొక ర్తు మిన్న మగజాలను జెక్కిన తాళిబిళ్చతో 

నమరిన మౌక్తిక్కపథితహార మలంకరణం బొనర్పంగా 
విమలభుజాంతరాళమున వేడుక జూడ (గనయెం దారకా 
సముదయమధ్యవ ర్రియగు చం్యదునిభంగి బొసంగి సంగతిన్‌. ౧౪౬ 


ష్ష్‌ షాశ్యాసము ౬కి 


డ్‌, 


Fan 


తేగీ, 


౭ 


లాలితరత్నకుండలములన్‌ మకరస్థితనేతయుగ్మమున్‌ 

లీల మహోత్పల[పతిభ లేమొగ మైందవమైతి కై శికా 
జాలవినీలిమచ్చటలు చంచదుదంచితకంకణ|పభల్‌ 

(గాలుపయోధి నిట్టిగుణరత్ననిధిన్‌ మరులొందు టబమే ! ౧౪౭ 


అతివ యొకర్తు దర్పణగృహంబున రాసుతు(డున్న హ స్తసం 
భృతసితచామరంబునను వికటో ద|దుచిరాంగలోక నా 

న్వితవివశంబు నొంది |పతిబింబితవిగహమున్‌ |భమించి యం 
చితగతివీవ చేడెలు హసించిరి దానికి సిగ్గుదో(ప(గన్‌. ౧౪౮ 


. వృత్తనితంబ నీవి త్తణీ గురు! పీతి 


మన్నించి యుత్సలమాల నొసంగు 
ముత్పల[పియముఖీ సత్సథంబు |గహించి 
లలి. జేయు మంబరాలంకృతలబు 
నంబరతులితమధ్యా ఘనురాలవా 
సౌరంబుంగని ఘనసార మొసంగు 
ఘనసారగంధి చక్క-నిదాన వౌదువు 
రణితానుకూలకంకణము లొసంగు 


మనుచు నర్మ్మపయు క్తరసానుకూల 
వచనరచనాచమ్మత్కీయాభ్యుచితగ తుల 

సూనశరమూ రియా రాజనూనునకును 

లలి నొనర్చిరి పరిణయాలంకృతంబు. ౧౪౯ 


తోయజగంధు లీగతి వధూవరుల నృదలంకృతా పీ( గై 

సీయంగ సేరి యాననకుశేశయము న్వికసింప. (బోల్రస 
త్మాయజసుందరాంగు( డగు కవ్వడిపట్టిని ధౌమ్యముఖ్యసు 
శ్రీయుతవి[పవర్యులు హసింపుచు( దోడుకవచ్చి అచ్చటన్‌. ౧౫౦ 


ఆతిచ్మితవస్త్రసమావృతకాంచన 
మణిమయ సంభతోరణకాలితము 


త౬ు౪ 


కం, 


కం. 


కం, 


తాలాంకనందినీరిణయపము 


నకళంకమౌ క్రిక[పకర సూనానూన 
దీ పకాంచనరుల్లరీ|ప్రయుతము 
లలితపలాశపల్లవసు కాల్యక్షత 
(పకటకాంచనపా  తభాస్వరితము 
కుళ లాజగోమృతకుసుమ పముఖదివ్య 
సొరభ్యవస్తువిసారహితము 


భవ్యసమిదగ్నికుంభ వి|భాజితంబు 

బహుళ కళకళ విపసంభాషితంబు 

నైన కల్యాణ వేదికాస్థానమునకు 

జేర్చి మణిమయపీఠికాసీను జేసి, ౧౫౧ 


అనఘ ధౌమ్ముపముఖ విపాననాబ్ద 

సుకరనిగమ్మపసిద్ధనచో మరంద 

బృందసానందజనద్భగీందిందిరముల 

సుందరంబయ్యె గల్యాణమందిరంబు. ౧౫౨ 


సురసర ణివిమానము లన 

గరికరమరుదై న హర్మ్యగణములయందు 

న్వరమతి సురతతిపురసతు 

లురుతరగురుతరత గురిసిరొగి వీరులజడిన్‌. ౧౫౭ 


సూరిజనసమ్మతమున శు. 

భారంభహితోపవిధుల నలజిచి నిగమా 

చారకృత హోమకర్మము 

లారూఢి నొనర్చ?( బూని రభ్యుదయమునన్‌. ౧౫౪ 
ఆవేళ విపవర్యులు 

“దేవీం వాచ మజనయ న్త దేవా" యనుచు 

న్యేవేగ నుచ్చరించి య 

థావిధి శుభకార్యాధుర్యతత్సరు లగుచున్‌, ౧౫౫ 


షష్టాశ్వాసము 


కం. 


చం. 


చం. 


వా 


భూసురపుణ్యాహధ్వని 

భాసుర వీణా మృదంగపటహధ్వనియా 
రాసుతుల కంక ణధ్యని 

భూసురవ ర్హ్మముణు నిండి భోరున (మోసెన్‌, 


సర(గున లగ్నకాల మదె సన్నిహితించె నటంచు నద్ధరా 
మరులు వచింప రాము డభిమన్యునకు న్విధియు క్రిగా మహో 
భరణసుఖాసనా ర్హ్యమధుపర్క సుగంధ సుమాక్షతాదిస 
త్పరిణయమంగ ళార్థహి త పద్ధతి, బూజ లొనర్చి యంతటన్‌ , 


తోడనె పెండ్డికూ(తు నిట దోడొనిరమ్మని యాజ్ఞ సేయంగా 
చేడియలెల్ల కౌతుకముచే శశిరేఖను జేరి కూర్మ యా 
నేడితమై జిలుంగలరు మేలిముసుంగు ఘటించి యారతు 
ల్వేడుక బాడుచు న్సుమణివేదికకుం గొనితెచ్చు నంతటన్‌, 


వలపుమెబుంగు [కొన్నెజుల వన్నెలచె న్నలరారు నెన్నాస 

ల్లిలకము రంగెసంగ మయిడే(ట మిటార(పు. గప్పురంపు మే 
ల్క.లపము తావి ఘుమ్ము రన(గా సరిగంచుల చల్వవల్వ చిం 
గులు దొలకింప(గా బలునికూ(తును దోడుకవచ్చి రంతయున్‌. 


నూత్నకాంచనదీ ప్తి రత్నభూషణకు నె 
మ్మేనికాంతి వన్నియల నొస(గ 
కందర్పసాయకాకారనే తద్యుతు 
బండ ద్వయంబుల( గాంతి నింప 
తరళ కాంతిస్సుర తార హార మ్ములు 
గుబ్బచన్నుల( జెలంగుచు నటింప 
బదసరోజన్యాస పద్యసమిచీన 


* ధాతి లాకారసచ్చిత మెనయ 


తేజు 


౧౫౬ 


nde 


MAT 


న. తాలాంకనంది నీపరిణయము 


తే.గీ. బంగరుమెుంగుచేల నుసుంగువై చి 
యిరుగడల నిల్చి బోటు లెచ్చరిక దెలుప 
నతులితవీడ తనమందగతులం బెన(గ 
కొమరు దభకొ త్తవచ్చె న్యాభామరవేణి. ౧౬౦ 


గీ. ఒకరి కొకరి పేమ లుత్కటం బగుటకు 
మొనసి దృష్టిదోష మెనయు ననుచు 
మాటినట్టు వారిమధ్యన నొకతెర 
పట్టు పుట్టమునను బట్టి రపుడు. ౧౬౧ 


ఉ. మానిను లిట్టు దంపతుల మధ్యను బంగరు వన్నె పుట్టముం 
బూని తెర న్లటింప(గ మనోగత రాగరసంబునిండి మో 
పై నిగుడించి రెండుదెసలందు వెలుంగుచు దూటి పాతె నా 
సూనశరుం డట న్ముఖముజూడని చుట్టటీకం బొనర్ప(గన్‌. ౧౬౨ 


కం, సరంగున తెరయె త్రిన న 
వ్వరవర్థిని ముఖవిదీ ప్రి, బాటించినచో 
శరద|[భము విడి వెలువడు 
పరిపూర్ణశశాంకబింబభా స్వర మయ్యెన్‌. ౧౬౩ 


గీ, పెండ్లి కూంతురువలన స ప్పెండ్లికొడుకు 

సెండ్జికొ మరునివలన న ప్పెండ్లికూ(తు 

విమలమణిబంధముల మనఃకమలములను 

ఘనత ధరియించిరో కౌతుక ద్యయంబు, ౧౬౪ 
చం. సర(గున లగ్నకాల మదె సన్నిహితించె నటంచు మున్ను ము 

నిరములయం దొక క్లోకరు జీర గుడంబు లిడ న్వి ధిజ్ఞభూ 

సురవరు లాగమ పథితసూక్తుల త త్రదవశ్యమం గళా 

చరణవిధు ల్బటింపుచు నొనంగిరి తన్మధుపర్క మయ్యెడన్‌. ౧౬౫ 
కం, కమలాస్తుని రణజయశం 

ఖము గెలచెడికొరకు బిరుదుగట్టిన గతి నా 


షష్టాశ్వానము 


చం, 


రో 


చం. 


కం: 


రమణీమణి గళమున ను 
త్తమమంగళ సూత్రమును హితంబున గబ్టెన్‌. 


చెలియపదంబు రాజకులశేఖరు( డాత్మకరాంబుజంబున 
న్మెలకువబూని సన్నెకలు మీ(దశు స ప్రపదంబు లుంచ(గా 
నలఘుగతి న్నడంపె పొలయల్కల దీ ర్చెడినాటి కిట్టనే 
యలవడునంచు వావిగం యంగనలెల్ల హసించి పల,(గాన్‌. 


ధరణీ దేవసువాసిను ల్థవళ గీతధ్యానము ల్సేయుచో 
కరకంజంబటుల నాణ్రిము తెముల' చొక్కుంబౌ తలం బాల స్‌ 
శ్లీర ముం బూనుక నీవలావల గుబాళింపంగ దోయిళ్లనిం 


పి రయం బొప్ప తెర న్స డల్చి ఫలిత పీతి నిలో కింప(గన్‌, 


సలలితబాహుమూలరుచి జగ్గులు నిగ్గులుదేర గబ్బి గు 
బృలపొగరుబ్బి గుబ్బతిల భామ యుకించుక నిక్కి నిక్కి క 
గ్గలువల సిగ్గు వెగ్గలముగా పతిపై తల(|బాలు వాస మఠ 
జులకరకంక ణక్వణవిశుద్దనినాదవినో దలీలలన్‌ . 


ఆణిముత్యాల తల(|[బాల నతివమౌళి( 

బియు(డు దోయిట ముంచి కుప్పించి నించె 
[భమరములు డొల్చు కుందకుట్మముల భాతి 
మెటు(గు[కొమ్ముడి దొజంగుట లెటుకపఅప, 


వై వాహికమౌహూర్తి క 

మీవిధి నెరవేర్చి ధెామ్యహితగతి విపుల్‌ 
దీవింపుచు శుభవేది వ 

ధూవరులం జేర్చి రఖిలతూర్యము లొలయన్‌. 


బొక్కాటంళ్ర తల్భా 9లు కదా? 


త్‌౬ 2 


౧౯౭ 


ME ౮ 


౧౬౯ 


౧౭౦ 


తె౬ుటొ 


మ, 


తే, గి, 


ce 


తే.గీ. 


తాలాంకనందినీప రిణయము 


గురురత్నంబులగూర్చి దంపతుల కొంగు ల్ముళ్టు బంధించి భూ 
సురకాంత ల్కపురంపు టారతులచే సొంపొంద వీణారవ 

స్ఫురణ న్మంగళ మంచు [వీడ నగుమోము న్వంచి దీవించి పా 

డిరి హస్తాం బుజక ౦కణక్వణనిరూఢిం దాశమానంబుగన్‌ , ౧౭౨ 


నచతుష్టయ మిట్టు విధిపయు క్రి 
వివిధమం[త్రాహుతుల |వేల్య వీతిహో్కోతు, 
డతులగతి దక్షిణావ ర్హనార్చి యగుచు 
వెలి(గె నుద్వాహసమ్మోదకలితు( డగుచు. ౧౭౩ 


నేత్రము ల్మెయినిండ నిండిజూచె బలారి 
యగ్ని తేజోమయుండై. జెలంగె 
కొలు( డుద్దలడసంకాళు (డై హర్షించె 
యాతుధాను(డు తమిం |బీతినొందె 
భువనోన్నతవిభూతి బొందె నవ్వరుణుండు 
పవీమలామోదు(డై పవను( డలరె 
కిన్న రేశ్వురు. డుబ్బె పెన్నిధి గనుమాడ్కి 
భవు( డుతృ్సవమున తాండవ మొనర్చె 
నమరస యుదయమెల్ల మిన్నంది బొంగె 
నిలువుగన్నుల నప్సరోనివహ మరసె 
భూనభోంతరముల నసమాన మగుచు 


ఘనత జిలువొందు6 బరిణయకాలమందు. ౧౭౪ 


వరుస సిబ్బంగి లౌకికవె దికషప 


con 
హీత పురో హితనుతమి!తతతికొళ ! త 
ల్‌ 


హౌతముగ భొజనొతవాసకు లగుచు, ౧౭౫ 


(స 


షష్టాశ్వాసము క౬క౯ొ 


మ, 


రకొ 


సరసాన్నంబులు సూపముల్‌ ఘృతములు న్సారభ్యశాకంబులుం 
బరమాన్నంబులు పిండివంటలు నహపూపంబు బ్రధిత్మీరముల్‌ 
వరలేహ్యంబులు చోష్యము ల్మథుఫల్మవాతంబులు స్మీగడ 
ల్పరిపూర్ణ[పియత నృజించి రపుడా బాలాదు లామోదులై. ౧౭౬ 


ఇదె తృష్టదీర్ప సియదగల్లియున్న నిం 
పున( బయోధరకుంభముల నొసంగు 
మదభిలాష లెజీింగి మన్నింప( దల(చితే 
లతి సుధారసభలంబుల నొసంగు 
నచ్చెణువయ్యె నాయిచ్చలో నీయెడ. 
గల దతిరసరుచి తెలిసికొన? 
దగినట్టులున్నది తల(చి చూచితిసుమా 


కారంబు నెచ్చట గానమిటు 
రి 


లనుచే నిజభాగగ ర్ఫోక్తు లినుమడించి 

భు క్రిగొను వార లలర నర్మోక్తు తొసి 

సక లజనులకు భక్ష్యభో జ్యముల( దృ ప్రి 

గాగ వడ్డించి రాబోనక త్తె లపుడు. ౧౭౭ 


పరిమోదంబున బండుటాకు మడుపు ల్భాగాలు పచ్చాకు న 
త్తరుపన్నీరును జాపురా నును(గుగందంబు న్మృగీనాభి క్ర 
ప్పురము న్మేలగు సారసొరభములు న్ఫూషాంబరంబు ల్టా 
మరరాజోరుజహూ | దకోటికి బహూమానంబుగా నిచ్చియున్‌. ౧౭౮ 


మితదినాంతరమున తద్ధిత పుణితిని 

యిష్టకులదేవతాపూజలెల్ల( దీర్చి 

(పతిసరంబును పీడ నిజబంధుషృద్ధ 

వితతికి నమస్కరించి దీవెనలు గాంచి. ౧౭౯ 


24) 


తరత 


కం. 


రా 


తాలాంకోనంది నీప రి ణయమ్మ 


దేవవిభుండు దిక్చతు లత్మిపమదంబున సీరితోడ సం 

భావితుల్టై జనార్జనుని (బస్తుతి( జేసి ధనంజయాత్మజుం 

దీవెనలిచ్చి యప్పరసతీజనసంయుతు( డౌచు నర్జును 

న్వే వెనువెంట. దోడ్కొని దీవిష్టపము న్వెసజేరె నున్నతిన్‌, ౧౦౮ 


1 లౌకికవై దికకర్మల 

నీకరణిం దీర్చి [పౌఢలెల్టను గుముల్డె 

యాకాంతొాకొంతులకు ని 

షేకోత్సవముం ఘటింప( జెల(గుచు పేర్మిన్‌. ౧౮౧ 


సవడంబు సకి నెలపచై మంచము దోమ 
తెర గలీఫా పట్టుదిండ్డు హంస 
తూలికాతల్పంబు( దూ(గుటుయ్యెల రత్న 
దీప ముల్వట (వేళ్ళతే(ట సురటి 
కపురంపు( బరణి బంగారుముక్క-లి పీట 
నిల్వుటద్దంబు పన్నీటిగిండి 
చిలుకపంజరము మేల్చిటిచాప దువ్వెన 
గందమ్ము కుడుక బాగాలడబ్బి 


పును(గుజవ్వాది చందువ ల్పూలబంతు 

లగరు సాం|బాణి ధూపంపు( బొగలుపసిడి 

గిలుకపావాలు వీణె రంజిలుచు( జూడ 

నందమౌ నొక్క. శేశికామందిరమున, ౧౮౨ 


అంతకుమున్నె గొందజు( |బ్రియాంగన లయ్యభిమన్యు జేరి సు 
స్వాంత ములం గుతూహలము జాల్కొన పుష్పసుగంధ మాల్యము 


1 లొతోతసైై దతంణల _ (కా) 


వష్టాళ్వాసము క౭౧ 


కం, 


ల్వింత నలంకరించి యతివేగమె తన్మ్నహసయదివ్యజ 
ద్ధాంతమునందు కేశిభవనాంగణముం దగ జేర్చి యంతటన్‌. ae 


య 


ఇ త్తిజంగున నందు కొంద టిందువదన లమందానందకంద శితహృద 
యారవిందలై యమ్మండగమన లందందుం గవిసి బొదివి తోడుకొనిరా 
నయ్యిందువదన మందస్మితసుందరవదనారవిందంబుతో ధారాధర వినిర్గ 
మితతటిల్ణతా[పతిభ నతిశయిల్లుచు సుధాకిరణుం గికురించి చరించు 
హరిణీడింభంబు తెజంగున సురాసురవిసరమధథితపాథోనిధిం జనయించు 
మంగళ దేవతయుం బోలి సుందరత రార విందబృ్బందంబులం బొంది యం 
దందమందగతిం గమించు మారాళ బాలికానుకారంబున గుబ్బలుల నెబ్బు 
గబ్బిసిబ్బెంపు గుబ్బలనుబ్బు నిబ్బరంపుభరమ్ము నగడగడ వడంకునె 
న్నడుముతో కంకణకింకిణీవలయభ। దము. దికా పుంజరంజిత మంజుమణిగ 
ణకిరణస్పురణసుషమా పశ సంబగు హ స్తంబున నొక్క_వేదండయాన 
కైదండ నొసంగ నిద్దంపు నెలజాలం దిద్దిన గద్దియం డిగ్గి చంచత్కాంచన 
సమంచితకాంబీగుణఘం బికాఘణఘణనినాదం బనుమోదసంపాదకి ఆబుగా 
మండితమణిఖచితకుండలంబుల డందు  విడంబీంపుచు చొకాటంపు 
గండద్యయంబులం దాండవింప శుంభదంభోజసొరభసంరంభంబుచే 
విజృంభించు బంభరడింభంబుల చెలువున ముఖమండలంబున మాటిమాటికి 
న్మెజుంగుటుంగరంపు ముంగురులుం జెలంగ దిశల బసలెస(గ ముసి 
ముసినగవుల నసదృళలజ్జాభరం బాచ్చాదింప కోణాధరమణిఘృణి 
గణంబులు దంతకుందకుట్మ్కలంబుల కనురాగం బొనర్ప చేతోజాతాతత 
నూతనకేతనంబు భాతి జంటనంటిన పయంటగెం చెంబు. వేల [గొత్తము 
తీయంబుల నొరబెజికి ధళధళ న్మెరిపించుచు చి త్తజుం డెత్రిన పువుగు త్తి 
కత్తులమొ త్తంబుగతి నభం/ఏరశృంగారత రంగితాపాంగ విలోకనంబు 
చూపరులమన౦బులు మిరుమిట్టుగొలుప నయ్యిక్షుధనుస్సాఇాత్క్మ్యత వీర 
మోహినితెజంగునం బరంగు నబ్బాలికామణిం గాంచి. ౧౮౪ 


నేరుపునం (బొఢాంగన 
లారమణి న్విభుని శయ్య కంప(/? మదిలో 


త్‌కిరి 


రా 


కం, 


2 


తాలాంక నందినీపణయము 


కోరక చేకూర(గ శం 
గార రసోక్తులను హర్షగలమానసల్రై. ౧౮౫ 


చెలువుండు బట్టిన బెదజకుండ (గ జుట్టు 
మమ్మ ధమ్మల్హమ్మునందు విరులు 
ఘర్మాంబుకణముల గరగకుండ (గను క 
స్తురిబొట్టు దిద్దుచేర్చుక్క నడుమ 
నేరీతి జెన(గిన నిట్టట్టు. జెడకుండ 
గందంపు( గుంకుమ గలయ నలందు 
1పియుండు సయ్యాటల( బెన(గిన విడకుండ 
నీవిపై మొలకట్టు నెజి బిగింపు 


నెలత మీకిచ్చు కానుక ల్నిజ మటంచు 

(ప్రోడలై నట్టి వారలతోడ దెల్సి 

సతికి నూతనసంగమోచితములై న 

బొలుపు దీర్చిరి రేవతీపు త్రి కప్పుడు. ౧౮౬ 


కొమ్మా |పిీయునకు నే(డు వి 

డెమ్మియ్య(గవలయు నిప్పుడే కోపమున 

న్మమ్ము బెనంగెద వేమిటి 

పిమ్మట నీవ ల్రభునితొ పెన(గుమి తరుణీ. ౧౮౭ 


వల్దభుం డనుకూలవశు( డౌచు పిలువగా 
మటివానితో మారు మసలకమ్మ 

వెసపండుటాకుల విడె మిచ్చెనా పీతి, 
వజేచాచకను కక్క_సించక మ్మ 

హేతవుగా తొడలపై నిడ బాజ(జూచితే 
పొలయల్క నిట్టట్టు( బోవకమ్మ 


షష్టాశ్వాసము 


తే.గీ, 


౭m 


చం. 


వేడుక నీమాట వినంగోరి పిలిచితే 
మాణుబల్క_క మోము మలపకమ్మ 


చెలువు( డొకవేళ కొంత సిగ్గులకునై న 
మందలించనివాని నెమ్మన మెటీంగి 
కటైదు టొకింత నిలక నిట్టట్టు కడల 
తలగిపోకమ్మ తొలకరితకుకు బొమ్మ. 


చెప్పవలసి మేము చెప్పితి మింతయే 

గాని మీరు మీరు గలసినపుడె 

మనసు నిలుపగలరె మామా హితో కులు 
గట్టిపెట్టలేరె గుట్టు విడచి. 


నివుగాక నితరులు నేర్చితే పలుకు దా 
చిలుకతో (పొద్దుబుచ్చెద విదేమి 
పనిగల్గుగతి గలీఫా తీసి యింతలో 
మేళవింపుచు వీజె మీటవలెనె 
చి[తశాలల ( దీర్చు శృంగారములనెల్ల 
నింతలో నీక్షింప నేగె దేమె 
యసదృళాంకారమౌ కవిత్వము నేండె 
తోంచె నంచును మిన్ను జూచె దేమి! 


తడవులేదు ముహూర్తంబు తారసిలె న 
టంచు వచియించు పలుకు లాలించ వేమి? 
టమ్మ లెమ్మన తత్తల మనెదదేమి 


బాల యీలీల జపమేల( బలుక వేల? 


మును తనుగోరి యుండిన విభు గ్లవయం దజిగల్లునప్పు డీ 
యనుచ్చన సిగ్గుజెందు చెలి యంగన నెక్కడన్నెన రేదయో 


MIC 


O౮౯ 


౧౯౦ 


కిడిళు 


కం, 


చం, 


చం. 


తాలాంకనంది సీపరిణయము 


వినగ విచ్శిత మిప్పగిది వింతలు పల్కె_డివారె రేపె పో 
పెనిమిటి బై_ పెనం గొన(గ బిగ్గన లగ్గల కెక్కు వార లున్‌ , 


తగు నొకమాట రహస్య 

మ్ముగ చెప్పుదుమో సదస్యముగ జెప్పుదుమో 
మగువా నీమది కోపం 

బనగునేమో యనుచు సందియం బౌను మదిన్‌, 


నీపుట్టింట [(బియుండు 'పెంపు( గన6(గా నిత్యోత్సవం బేర్పడ 
స్నీపై (పేమ నతండు నాతనిపయి సన్నీ పేమ సంధిల్లంగా 
నేపట్ట ల్మన సేగతిం జెదజెనో యేకాంతమం దెట్టు మీ 
చూపు ల్మేపులు మీనంబు లెటుగు న్మోధింపలేముం గదా, 


మరునిం జూచిన త్మీవచిత్తు( డిక మోమోటంబు చూడండు నీ 
వరునింజూడ (గ నంతకన్న నతితీ[వ| పాజ్ఞు(డౌ వారలి 

ద్దటి నేలంగల తీ వపాకి వికమీద న్నీక నీసిగ్గుదొం 

తర లెచ్చోట నణంగుచో గన నహో తన్వీ కురంగేక్షణా. 


ఇక మము కోపగించి కను లెజ్జిన జేయుచు చేవిదిల్చి నె 
మొక మటు మల్పి కన్ఫొమలు మోడ్చిన కాదననేల నీకు వా 
నికి మన సొక్క-టైనగతి నెమ్మది మాకెలటుగంగనయ్యె నీ 
విక పదివేలబాసలు పయి౨బయి జేసీన నమ్మ మమ్మరో. 


మంచిదిగాని దచ్చనలమాటల నమ్మితి మింతెగాని చా 
లించెద మిట్టి వోస్యరసలీలల కే మికన్నైన జాగుగా 
వించక లెమ్ము సమ్మతిన వేమజు నీమదిగోరినట్లు న 
కం చటువంటి కాపురము గల్లెగగా కొదువేమి నీమదిన్‌. 


౧౯౧ 


౧౯5 


౧౯8 


౧౯ా౪ 


౧౯ A 


౧డరొడు 


అని యిటు లూరడింది యొక యంగనయుం గబిదండ నీయ నొ 


క్కనలినన్నేతయు న్నఖముఖంబుల పెన్నెణు లంటదువ్య ఖో 


షష్టాశ్వాసము కిడ౫ 


చం, 


తొ 


కం. 


భనమనియొక్క_ చం[దముఖి పాటలు: బాడ(గ వచ్చె మున్నుబే 
రను తన మందయానమషమునకు న్నెజీముప్పిరి తో డొసంగ(గన్‌, ౧౯౭ 


మనమున ధై ర్యముం దొలి(గి మాటికి కంపభయ[| పమోదము 
ల్చెన(గొన మోమునం జెమటబిందువు లల్దుకొనంగ మెల్లమె 

లన నడగొంక పద్మముకుళ స్తని వచ్చె ధనాఢ్యుపాలికి 

న్మనవి యొనర్ప వచ్చు ఘనమానుషశాలివలె న్నతాస్యయై. ౧౯౮ 


అండజయానకశే? భవనాంగణ మీగతి జేరవచ్చుచో 

నిండె సువాసన ల్మణివినిర్మితగేహములందు దట్టమై, 

నిండె తదంగకా౭తులు ఘనీభవమై దశది కటంబుల 

న్నిండె నృపాలమౌళికి మనీషను మోహపు(గోర్కె లెక్కువై. ౧౯౯ 


లలన లివ్వల నవ్వలను గమ్మి నడిపీంప 
రిక్కలనడి చం[దరేఖ' బోల్చు 
పటువోటక స్తంభపం క్రి మర్వున నిల్వ 
మరునికీలొమ్మ వైఖరి జెలంగు 
సిగ్గున తెరచాటు జేరుచో జలధర 
తతి సమావృతతటిద్గతి దనర్చు 
చెలులు కట్టెదుట జేర్చిన పద్మినీబృంద 
గత హంసడింభకాకృతిని మెలగు 


కేలు లందించి పాన్సు నెక్కింప నిగుడ 

గిరసమారోహబర్హిణీ క్రియ నొసంగు 

సరసునకు దన్ను సమకూర్చు సమయమునను 

గొంత లజ్జను తలవంచి సంతసించి. ౨౦౦ 


చనుచో ననుమానించెటి 

వనజేక్షణ నరసి చూడవలెనని కోర్కు 

ల్లన మాటు నృపుని నరసియు 

ననితామణు లనిరి [ప్రౌఢ వచఛనరచనలన్‌ , శి 


కం, 


చం, 


తే.గీ, 


కం. 


తాలాంకనందినీపరిణయము. 


చెలియా యెవ్వరికోసమీ వగల నాషేపించె డేమమ్మ త 


"తలు మంచున్వెసనంటి యవ్విభునిచేత న్నిల్పంగా మారుండ 


వ్యల( బోనీయక నానబెట్టుగ తి (కేవ న్నిల్చి నమాస్యయి 
తలపై కెక్కిన సిగ్గుభారమగుటం దా మోయలేనట్టుగన్‌ . ఇవవ ఐల్‌ 


తీరిచిన మరునిత త్తడి 


' శీరున చెలువొందు యీసతి న్నెజవిద్దెం 


దీరుచుకొని లేంగేదంగి 
తీరుదొరబుణం బి కెట్టు దీరుచుకొనెదో ! ౨౦8 


ఇదివరదాక నిట్టిగొడ వేమియెలుంగనిగోలసుమ్మి ని 

న్గది సెడికో ర్కె దక్క పలుగంటుల కోర్యదటం చెజింగి నె 

మ్మది నెనరంట(గా నడుపుమా రసిక్నాగణి పువ్పగుచ్చసం 

పద గలయింతి గబ్బిచనుబంతులు సీయజచేతిసొమ్మగున్‌. ౨౦౪ 


వనితయెడ నవ్యశృంగార వై భవముల( 

దెలిసీ భోగింపందగు నహో ధీవరేణ్య 

రసికు. డిదె మెచ్చి తాంబూల మొస(గినపుడె 

నవ్వుమొగ మె త్రి గని గె కొనంగ రాట, Dox 


మదనసమానమూ ర్తి యభిమన్యుడు సీపియుండయ్యె నింకనీ 

కొదువ లికేలనమ్మ! మది! గోర్కెలు: దీరుగదమ్మ! గుట్టుమై 
నొదగకుమమ్మ!వాని రసికోక్తుల మర్మ మెజుంగుమమ్మ! జె 

ప్ప(దగిన మర్మము ల్మునుపె పల్క( గలేదటవమ్మ కొమ్మరో. ౨౭౬. 


అని వనితామణి కరమా 

తనికరమున నిడెడు చతురతం గని నరనం 

దను(డు మదిమెచ్చు సమయ 

మున నెనయు ముహూ ర్తకాలముం దాకొన(గన్‌, నిం? 


షష్టాళ్యాసము 


ea 


కం, 


గడెలెన్ని యాయెనో గనివచ్చెద నటంచు( 
దలుపు గిల్టునదీసి దాటి నొకతె 
పోయిన చెలిరాకపోయె( బిక్చెదనంచు 
సతుల నిట్టబు([దోసి జారె నొకతె 
కుంకుమబరణి గై కొన నేమరిచితి నిదె 
తెచ్చెదనంచు నేతెంచె నొకతె 
నెలంత యెచ్చటికే(గె నే బోయెద నటంచు 
దాని వెన్నకు నెట్టి దాటె నొకతె 


సకియ లొక్కొాక పేరు బెట్టుకొని పోవు 
నంతవారలతోడనే కొంత సిగ్గు 

జనుట సన్న లెజింగి యాసరసమౌళి 

చెంతరాదీసి జిడె మిచ్చు నంతలోన, 


దంతపు దలుపు తటాలున 
నింతులు గికురించి మూసి యిట్టటు కెళవు 
లొంతవడి బొంచి కని యే 


కాంత సమయమగుట తూర్ణగతి జనిరంతన్‌. 


కొంతు( డంతంత తాల్మి యొక్కింతలేక 
నించు విల్యంచి యిరువుర( గాంచి పొంచి 
నారి నెక్కించి కుప్పించి వీరమెంచి 
సూటి బాటించి తొమ్మున నాట నేసె. 


కాంతు( డపుడు కుచాగ్రదుర్గముల నంటి' 
మధ్యదేశంబునం గల మర్మముగన 

కా(గల దిదేమొ వలరాజు కయ్య మనుచు 
వరజఘనభూమి గడగడ వణక దొణం౫ె, 


౨౦౮ 


నీడా 


౨౧౦ 


290౧ 


880౮ 


రశా 


తే.గీ. 


తే.గీ, 


తాలాంకనందినీపరిణయము 


"పెదవి నానునటంచు పెడ మోము మల్ప(గా 
నిద్దంపు (జెక్కిలి ముద్దులందు 
బిగిగుబ్బలంటున న్ఫీతి నొ త్రిగిలంగ 


చకిలిగింతల జళుకుదీర్చు 
చేంజాప చెక్కిలి. జెనకునో యని తొడ 


ల్లదియింప కళలంటి గరుగజేయు 
దగ్గణించె నటంచు సిగ్గున కనుమూయ( 
బాటించి నయనచుంబన మొనర్భ్చు 


నతను పరవశు. డభిమన్యు( డనుటగాదు 

బడుగుజడతరి వడయుల కడిమిజెడ(గ 

నడుచు వెడవిలుపువుటంపు( జడికి నుడికి 

సుడిని తడ(బడ నితరుల( దడవనేల. ౨౧౨ 


సరసతర| ప్రభాకర మనోహరములౌ 
జక్క-వలను మాట నిక్కమయ్యె 
కనుగొన మకరలాంఛనమనోహరములౌ 
దర్పకశ్రీ లన తథ్యమయ్యె 
సంతత శృంగారసరసోన్నత ౦బులౌ 
లకుచంబు లనుటయే లక్ష మయ్యె 
(బీతి పయోధరాఖ్యంబులౌ పూర్ణకుం 
భద్వయం బన గుజణుతులయ్యె 


ననుచు వరించి చూ పెడునట్ల చనుల 

నంట గమకించు తీర్చి పయంట నుంచు 

మణిసరు ల్చిక్కు. సడలించు మది( గలంచు( 

దాల్మి మది నుంచు నంతంత దగ్గణించు. ౨౧౩ 


ఒడయ( డయ్యింతి చెయిబట్టి విడువకున్న 
చిడిముడిన కొంత పెడమొగం బిడెడు నంత? 


షష్టాశ్యాసము ౩౭౯ 


కం, 


లా 


తే.గీ, 


చం, 


లైలా 


బెన(గి డాతొడ( గూర్చుండబెల్టై నపుడు 
సిగ్గు కడదేజ చెలువుండు చెలువ్వమీజ. ౨౧౪ 


చనుబంతు లంట(టో సి 

గున కరముల భుజము లబ్బుకొని గప్పుకొన 

న్ననవిల్లు కయ్యమునకు 

న్వనిత భుజాస్సాలనంబు వాటించుగ తిన్‌. ౨౧౫ 


తేనెలొల్క(గ బల్కితే చాలదే ఘన 
సారంపుబాగా లొసంగవలెనె 
గోటనీ చెక్కులు మీటితే చాలదే 
తెలియాకు మడుపు లం కీయవలెనె; 
కిసలయాధరము నీ వొస(గితే చాలడే 
మె త్రనిచే నం[ఘు లొ త్తవలెనె 
వలపుటూర్చులు మేన నొలసితే జాలదే 
విరుల దీవెనలచే విసరవలెనె 


సౌఖ్యరతి నన్ను నేలితే జాలదే స 

మ_ససేవావిధుల వెత మాన్పవలెనె 

తడవు జేసెదవేల నే తాళజాల 

కరుణ నీవేళ( గొంగిలీగదవె బాల. ౨౧౬ 


అని తమి నిల్పలేక చరణాబ్దము లొ_త్రెడి బాలికామణిం 
దనయురమందు( జేర్చుకొని తద్దయు నిద్దంపుపక్కనుంచు నం 


తనె సతికంచుకంబు తనుదానె ముడి నృడలంగ దంపతీ 
తనువులు పుల్కురించె సుమధన్వుడు నించిన ముల్కులో యనన్‌, ౨౧౭ 


నెనటున మెజు(గొప్పు నెజిగొప్తు నమర(గా 
కమ్మచెమ్మట చెక్కుగవ జనించె 

చెక్కులు మునిపంట నొక్క(గా గమకింప. 
బులకొంకురములు గుబ్బల బొసంగె 


3౮0 


తే.గీ. 


కం 


చం, 


pe 


తాలాంక నందినీపరిణయము 


గుబ్బ లక్కున జేర్చి గు స్తరించెడునంత 
నెజిపొక్కిలినయంటు సీవి సడలె. 

సీవిచేనంట కన్ని యమేన తనుదానె 
జలదరింపుచు వివశతను జెందె 


నంత కొంతు(డు కెమ్మోవి యానినపుడె 

కేశసీలీల( దేలెరో లోలనయన 

కెరుకలేని మహామోహభరము గప్పి 

కనుల నణమోడ్చి సౌఖ్యసాగరము దేలె. ౨౧౮ 


తెలి పెటిదేమిక నవ్వుల 

నల పార్థత నూభవుని సుఖాలింగనమ 

క్కలకంఠక ఠి కలయిక _ 

లెలమి మహానందవిభవ మిడె నిర్వురకున్‌ . ౨౧౯ 


తనుమృదుభావ మెన్నక నెదం గఠినంబుగ జేర్చి పల్పవం 

బున కెనయెన మోవి జిగి బొక్కంగ నొక్కి. యలంచి చన్గవ 

ల్లనలు నటంచు నెన్నక నఖంబుల [గుచ్చి దయావిహీను డై 

వనితను గోరె-ధ్యాతి మగవారు స్వకార్యధురంధరుల్‌ గదా'! ౨౨౦ 


నవభఘర్మకణగణ।! సవణకాశ్మీరాంగ 
రాగల బరుణమృత్పరాగ మనంగ 
మహితగాఢలింగనహితసన్మేళన 
లమితబాహాబాహి ననుకరింప 
నధరసమాకర్షణాన్యోన్య రదపంక్తు 
లిక నాడు గజచుట లెరుక(జేయ 
లసదురోఘటనగల్పరిచ పేటాదుల 
నినదము ల్ముష్టితాడనము దెలుప. 


షష్టాశ్వాసము' కిరాణ 


వ 


రలు 


ల 


కోపుచూపుల వింకము ల్కూజితములు 

దీర్చ నిశ్వాసములు మనస్తీ[వగతులు 

సమములౌచును మభ్హయుద్ధమును బోలె 

రతుఐ దేలిరి సతిపతు లతులగతుల. ౨౨౧ 


వేనలిబాసి [కొవ్విరి దండ బెనంగొన 
గహ్తారితిలకింబు కడలజెదజ 


"తావి దక్కంగ సుగంధము మేన విడిటోవ 


కవగుబ్బ లిట్టట్టుగా చలింప 
వగ గుల్కు ముంగురు ల్వదనాంబుజము గప్ప 
నజమోడ్పుగ ందోయి యొరపు నెజప 
చిజుచెమ్మటలు తళ్కు_చెకుు.ల బదనె త్ర 
తావి నిట్టూర్పుల మోవి గదల 


మనసు గుదిరించి (పేమ నిమ్మడిగ బెంచి 

కళల( గదలించి నేర్పున గార వించి 

సౌక్కి. సొక్కించి కౌంగిట నుక్కశించి 

కలయికన వోఢ నిటు [పొఢగా నొనర్చె. ౨_౨_౨ 


ముహు ర|పయత్నగనిర్ము క్ర సీపీబంధ 
మవిభ క్త సంశ్ర్లెషితాంగయుగళ 

మాసాంతపరిగృహీతాధరపల్లవ 
మనురాగ సంవర్ధితాంత రంగ 

మతికుతూ హల బాష్పగతలోచనద్వంద్వ 
మనువేలదంతక్షతాంతగండ 

మ ధిక సీత, త మణితాదిసుఖానంద 
మాలింగితభుజాలతాకూల 


తిల 


చం, 


సలా 


తొాలాంకనందినీపరిణయము 
మంచిత|భూలతాసమాకుంచితాస్య 
మై దనర్చెను నూత్నసమాగమంబు. ౨.9౩ 


కులుకు వలిగబ్బిగుబ్బలు లోట నదిమి 
తొడలనంటుల నిట్టట్టుం దొలగ నడచి 
సుడికొలంకు గలంచి యర్జునత నూభ 
వాఖ్య కందర్పగందేభ మపుడు జెల(గ, బిల 


ఇరువుర లీగతి సరిసరి 

పరిరంభ విజృంభ మాణభావంబులచే 

నెజీ గుజీగ నురువడించిరి 

పరికింపం గుసుమసౌరభన్యాయమునన్‌ . ౨౨౫ 


ఆలనామణిన్‌ నృపకుల్మాగణి యీగోతి నొఖ్యానంవదన్‌ 

దోలిబా తొండచకౌెగ్రారల తియ్యని కెండిడరావ మోబియన్‌ 

[గోలి మెలుంగు( బూమొగడ గుబ్బల నొక్కట నొక్కి. పొక్కిలిం 
గేల నమర్చి చెక్కులను గీటి నవోఢరతి న్విలోలుండై. 


నరసుతు( డీగతి న్మితదినతితయం బతి! ఫీతి( గేళికా 

ఖిరతిని దోకమై గడవీ వచ్చుట దొచ్చఃి రేఖఖో గనం 
భరఖతతూనొలా సి విగిబాయక జంభవిభేది సౌఖ్యవి 

స్ఫురణ నఖండసంపదల( జొక్కుచు వర్హిలుచుండి అంతటన్‌. ౨౨౬ 


పాకా రికుంభికుంభములు చేగొనినట్లు 
పడతివకో జకుంభములు గొనుట 
నడువు గావారిచందోనం బిలం దిన యట్లు 


నొతి గాఢాలింగనంబు గొనుట 


షష్టాశ్వాసము 


లా 


గంధర్వ వీణాసుగానము ల్వినినట్టు 
సుదతి సన్మణితాదిసూ క్రి వినుట 

బహుళసుధారసపాన మబ్చినయట్టు 
సతితావి కెమ్మోవి చవులుగొనుట 


సంతసంబున సంతతం బింతితోడ( 
గవయుట(ను) స్వర్గభోగసంకాళ మగుచు( 
బీతి నీరీతి, |బతిఒలారాతి భాతి 
ధన్యు.డై యొప్పె నయ్యభిమన్యవిభు (డు. 


నరనాథుండు (కమ|[క మంబునను తన్నారీశిరోరత్న ము 
నరస క్రీడల గేశికావనుల భాస్వచ్చం[దశాలా పరం 
పరల న్సారసరోవరంబులను శుంభ[దత్న గేహంబులం 
బరిరంభింపుచు గొరవింపుచు మనోభావంబు లీడేర్చుచున్‌. 


చనక నంటగనీక చికిముడి కొన్నాళ్ల 
తకోరె్మదా౭ బొనంగుటి రొన్చి నాళ్ల 
బిలిచిన సిగ్గచే బెనంగుట కొన్నాష్ట 
గుతీని దాపున నిల్చి కొన్ని నాళ్టు 
(పౌఢో కులకు మాజఖుబల్క-మి కొన్నాళ్టు 
కోడిగంబు లౌనర్చి కొన్నినాట్ట 
బలవదాలింగ నాకలితము ల్లొన్నాట్ట 
గురుస్వయం (గవాణము ల్లొన్చి నాళ్ల 


సంళకంలవ కౌంతు బీ(భాంలిలో ఢ 

రసముల నెజింగి గాఢానుర క్రితోడ 

నతిగుణో పేత తాలధ్వజాత్మజాత 

[విడ( బోనాడె నానాండు [పోడ యయ్య. 

ఈలీల నృహువాసరంబు లతిఖో గేచ్చా బినోరోంటులల్‌ 


తౌ లొ ంతొల్యుజతో మెలంగు నటమీందం బాండుసూను ప్రయ 


చంక 


అని ౮ 


వ్‌౮ాళి 


చం, 


కం, 


కం, 


కం, 


తాలాంకనందినీపరిణయమ 


(శ్రీలం జెండి (తయోద శాబ్బముల బాజిం దేరి సౌభదును 
త్తాల్మ పక్రియ తల్లితో మగుడ నిం|ద|పస్థముం జేర్చియున్‌. ౨౩9౦ 


కొడువను కోఢలిం గని యవంఠళవతూవాలు లౌచు నక్కులం 
దిడుకొని ధర్మజ[పముఖు లెంతయు( దాము వివాహకాలమం 
దెడపడయుంటబే మది నొకింత( గొజంతను నుత్తరాసతిం 

దడయక పెండ్లి సేయ(గను దానికి. గల్గె పరీక్షితీశండున్‌. ౨౩౧ 


అత (డె భవజ్జనకుండై 

యశులితభరతాన్వయంబు నలజించెను ద 

(త్పతినిధివి నీవు నిఖిల 

క్షీత్రిపాలన వేయు సుుపసిద్ధండవు గదా! ౨౩౨ 
అయాన్యతాంతయు వాళ్‌ 

(కీయ క్రి నబి న్హరముగ౧ డొవ్చీతి మును పే 

వేయుబిధోందుల నీమది 

నోదుళ భఖువొందునో మపొతలనాథా. ౨88 


ఈపగిదిం జనమేజయ 

భూపతికిం బైలు డమృతపుంజరసోక్తుల్‌ 

జూ పట్టీ ( దెలిపి తతృతి 

చే పూజితుండ్దె నిజేచ్చచే జనుదెంచెన్‌. తళ 


es ఫలశ్రుతి pe 


శేషా దినాధభ క్రిమ 

సషం దాలాంక నందసీపరిణయ ముం 

భావించిన విన్‌ (వాసిన 

దోషముల? దొలంగి ము కి తుది లభియించున్‌, ౨౩౫ 


వష్టా శ్వాసము 


సీ, 


తే.గీ. 


కం, 


3౮౫ 


భాను( డెందాక న|భగతు(డై జరియించు 
చందు డెందాక తేజస్వియౌను 
ధరణి యెందాక సుస్థిరరూపమున జెందు 
గగన మెందాక నూర్ధ్వగత మొందు 
నుడుగణం బెందాక నఢుచు హొనూది పై 
జ్ఞంలను( డౌొందొర్‌ ( దొ శ్చల్యు( ణెను 
మహిని నెందాక రామాయణంబు బజంగు 
ధర విభీషణుడు నెందాక నేలు 


నిగమసారంబు లెందాక నెగడుచుండు 
భూమిభారంబు నెందాక బూనునయ్య 
నంత నామఫణీశ్వరుం డంతదాక 


బజగు తాలాంకనందినీప రిణయంబు. ఎకిక 


ము! ఆశ్వాసాంతము ఫి 


తుంగపతంగతురంగా 

రంగత్క్మరణాయతాంతళంగా!మదసా 

రంగావనమంగాహృద 

యాంగణవిని వేశ వేంక టా|దిర మేళా, ౨౩2 


వై రివిఫాలఫాలదృశవందిత నిర్మలభావభావజా 
కారవికారదూరదరకంధరక ంధర దేహదేవదే 

వారవినేత్ర -నే తహితభర్మవృషాచలవాసవాసవా 
ధారహరాజరాజబలిదానవదానవహానుమోదనా. ఎకరా 


(భుజంగ మదారాతికుంభీం దమాన్యన్మృగేం దా! 


(యా 
తము 


పదాబా సతాజేశ బరి ర్ముఖేశా! 
జ చా 
ముదాలోకనాద త్రము క్రి ప్రకాశా! 
సదాసంచరచ్చేషతై లప్రదేశా _ _ ౨౩౭౯ 


రిర్‌౬. 


తాలాంకనంది నీపరిణయము 


ఇది ధారాళమరందమాధురివచో2. పీన పదారాఘవా 
ర్యదినేశానుజభావనార్యతనుజ| ప్రొఢాంక మౌద్దల్యభూ 
విదితోద్వే ల్రితకీ ర్రిసారసరమాద్వీనార సింహార్యపా 


పదతాలాంకసునంది నీపరిణయాశ్వాసంబు షష్టం బగున్‌. ౨౪౦ 


జక గ దర్జి కా 


ఇది |శ్రీమచ్చేషధ రాధర సౌధ వీథీవిహర ణ వేంక ఓర మణచముర్విల క్ష 
ణాత్నీణకృపా కటాక్షవీక్షణాపరిలబ్ధలక్ష్య లక్షణానవద్యవిద్యా 
విలాస శ్రీనివాసగురుచరణస్మరణాభ్యసనర సనావికాసనిస్తు 
ల్యక ల్యాణసాకల్యమౌద్గల్యగోతపవిత భావనాచార్య 
పుత పర్వ|తయకై_ంకర్యవిధాన వేంకట 


_నృసింహార్యాభిధాన (పణీతంబై న తాలాంకనందినీపరి 


ణయంబను మహాపబంధంబునందు సర్వంబును ౨౪౧ 
ష షా జ్యా సము 


“కలియుగ కాలివాహనశ 

కలబులు వేదరసాచలేందు సం 
ఖ్యల( జన నందు నాంగిరస 

హాయనభా దపదాఒసితాష్టమిన్‌ 
గలిత మృదూక్తి నీ సరస 

కావ్యము పూర్ణముగా రచించిన 
త్యలఘు (డు శేష తై లశిఖ 

ర్మాగవిహారి లసత్కృపామతిన్‌ ౨” 

శ్రీమతే రామానుజాయ నమః 
అస్మద్గురుభ్యో నమః 


తాొలాంకనందినిపరిణయవంం 
గద్యపద్య (పథమపాదసూచి 


అంకితము మాకు 
ఆంగన నిన్ను చిత 
అంగన లంద 
అంగికృతరంగ 
ఆండజయాన కేళి 
అంతం [గమ్మకమం 


అంతం దెలతెల 


to 
(౧౫ 
కి + 


w 


డా 
కా 


వలి 


అంత ఘటోత్క-చుం ౨౫ల, ౨౭౬౫ 


అంతకంతకు తాప 
అంతకంతకు నుద 
అంత కిరీటి రాక 

అంతకు గొన్నినా 


అంతకుమున్‌ ఘటోత్కచు. 


ఆంతకు మున్‌ సుభద 
ఆంతకు మున్నె 
అంతట దుర్యోధను 
అంతట ద్వారకా 
ఆంతట నక్కా౦తల 
ఆంతట నర్జునుం 
అంతట పాకకాసని 


అంతట జోక భూత 
అంతట మాయాదను 
అంతట రాజసూయ 
అంతట విసుగక 
అంతట శశిరేఖ 
అంతట శశిరేఖా 
అంతట సవ్యసాచి 
అంతటిలో కనుం 
అంతటి లోపల 
అంతట నభ్యూకాంతు. 
అంత నయ్యింతి లతాం 
ఆంత నిరంతర 

అంత నృకాంతు(డు 
అంత నొక్కిత తడవు 
ఆంతన్‌ రాజపురో 
అంతన్‌ సాత్యకి యీ 
అంతరాళ మున 

అంత లతాంత 
అంతలోన సుభవ 
ఆంతిప్తరంబునందు 


అంతిపురంబునందున 
ఆం దందము తాల 
అందజ లి త్తెజంగున 
అందతిలో మధ్యముడు 
ఆందుకు కన్య నిచ్చు 
అందుకు గర్హముఖ్యు 
ఆందున దానవు. 
అందు భవన్ముఖో 
అందున నొక్క వింత 
అందులకు హరియు 
ఆకటా దైవనియో 
అకటా నీ విటు 
అకటా యీ వెలి 
అకటా రథ రథ్యా 
అకటా సరసంయమినై 
ఆక లంక గ తిని 
ఆకలంక బిరు 
అభిలలోకాధి 

అభిలా ర్రిజన 

అచ్చట ద్వారకా 
అచ్చటి రత్న పంజ 
అజ్ఞాన మెల్ల 

ఆట పాండు క్షితి 

ఆట నటవిం ధను 
అటు గొన మీర 
అటు తటుకున 
అటుపురి వెలువడి 


౨౩౭ 


a౮ 


3౪౯ 


GE) 


౨౫0 


౨౯5 


౨౪౭ 


౧౮౯ 


౨౩౫ 


౨.౨౦౧ 


౨౨౮ 


౧౩3౩ 


౧౨౧ 


30౮ 


౨౫౯ 


అవదు వీ 


౧౫౦ 


అటుల వెలువడి 
అటువలె యావన 
ఆటువలె రాజరాజు 
అట్టి కోవిదునకు 
అడవుల కారాకులు 
అడుగో చూడుమి 
అత( డతుల దనుజ 
అత( డతుల [ప్రభావ 
అత( డిలు వెళ్ళగొ 
అత (డును గర్భితం 
అత(డె భవజ్జన 
అతనికి బ్యభువాహ 
ఆతని సుతుండు 
ఆతి చి|తగతి 

అతి చిత వస్త్ర 
అతివ తపియించు 
ఆతివ నెమ్మోము 
అతివ యొక రు 
అతివలు సౌధ 
ఆతులతర రూప 
ఆరత్తణి నొక బి_త్రణీ 
ఆ తటి శేషహోమ 
అ, తిముఖాఖిల 

అది కనుగొందు 
అది గని బెద 

అది గని యచ్చటం 
అది గని రాజ 


౧౬౮ 
౧౦౨ 
౨౯ భా 
౧౧ 
౨౫౮ 
8౪౮ 
౩౧౨౨ 
౧౭ 
౨౫౮ 
౧౧౨ 
3౮౪ 
౫_౨ 
౨౦౭ 
౭౦ 
క 
౨౪౦ 
౧౩౨ 


8౫౧,౩౬౩ 


0౨2 


౫౭ 


మిక లి 


“అవవ ద 


అది గనుగొని 

అది గాక కాన 
ఆదిగాకన్‌ భవ 
ఆదిగాకన్‌ మన 
ఆది గొకన్‌ మును 
ఆదిగాన నిందజల 
ఆదె పున్నాగము 
ఆదె బలక ష్ణ 
అదీ మజీియును 
ఆద్దిర వాని చక్క. 
అనఘ ధౌమ్య 
అనఘు(డు రేవతీ 
ఆన దుర్యోధను 
అన నిట్టూర్పులు 
అనవద్య హృద్య 
అన విని తోక 
అన విని పైలు( 
అన విని యాదరో క్తు 
అన విని వన 
అన విని సుర 
అని కనలి పలికి 
అని కర్ణశూలములుగా 
అని కొంత వంత 


అసి గుంపు గుంపులై. 


అని ఎంతీంచిన 


ర ౨౬౨ 


౩౯ 
8౬ ౪ 


౨౮౨,౩౫౫ 


అని చెప్పి సుర 

అని జనని దెలుప 
అని జననీ జనకుల 
అని తనలో తను 
ఆని తనలోన 

ఆని తను కర్ట 

ఆని తమి నిల్పలేక 
అని తరలనయన 
అని తలచి విజృం 
అని తలపోసి 

అని దామాదరు 
అనీ దుశ్ళాసను 
అని గే రో కులు 
అనినం గన్నుల 
అనినం గృష్టు(డు 
అనినం గౌతుక 
అనినం వైళ్యు( 
అనిన 

అనిన జనార్జనుండు 
అనిన ఘటోత్కచుం 
అనిన ఘటోత్కచు 
అనిన నృపాల 
అనిన పౌరులు 
అనినన్‌ మాయా 
అనినన్‌ రోష 
అనిన రాజేందు 


౨౯౭ 


౨౫౪ 


౨0౩ 


CEE 


అలి ధడి 


జట 8 


అని నర్మసఖు( 
అనిన శకకంబు 
అనిన సురద్వి 
ఆసిన సురర్షి 


అని 
ఆని 
"అని 
అని 
అసి 
“అని 
ఆని 
అని 
ఆని 
అసి 
అని 
ఆని 
ఆని 
ఆని 
ఆని 
అని 
అని 
అసి 
ఆని 
అసి 
అసి 
అని 


నిందించుచు 
నిశ్చయించి 
పలికిన 

పలికి బాష్ప 
పలికి మద 
పురికొల్పినన్‌ 
పెక్కు. విధము లా 
పొంచి పొదల 
(పార్థించు సహో 
(పియభాషలం 
బలభదు. 
బాష్పనిష్ప 

బి త్తజిక త్తి 
యంతంత 
యక్కడలి 
యత. డట్ట 
యను(గుం జెలు 
యనుజు నూట 


39౮ 


శ౩౯ా 


(లవణ 


2౨00౧ 


౧౮౭ 


౨28 


౧౯౩ 


=౨౯ ౮ 


౨౫౬. 


౨5౭ 


చియా 


39౫ 


3.౨౫ 


Me) 


౧౯౫ 


DOD 


౫ 


30౭ 


O49 


౨౭౮ 


యనేక [పకా ౧౮౨,౨౩౨ 


యఖీష్ట దేవతా 
యాద్యంతము 


332 


యి_్తెజంగున( ౧౨౦,౧౪౦ 


ఆని యిటు లంద 
అని యిటుల దురా 
ఆని యిటున న్నుతిం 
అని యుటు లుత్స 
ఆని యిటు లూరడించి 
అని యిటు లూరడిలయగ 
(గ) 6) 
అని యిట్ట్మగజు 
౧ 
ఆని యిట్టాడిన 
ఆని యిటు 
య 
అని యివ్విధంబున 
ఆని యు క్షరీతి 
అని యుల్లసోక్తు 


అని యూహించఛి 


అని రాజహంస 
ఆని వచించి 

అని వచింపుచు 
ఆని వనితామణిం 
అని వనితామణి 
అని వాచజచెటి 
అని వారిజనాభుని 
అని వినయంబునం 
అని వినయమునను 


౨౧౯ 
౭౧ 
8౩౭ 
౫౧ 
౩8౪ 
౨౫౫ 
౨౧౭ 
౨౫౯ 
. ౮౩ 
3౨౩ 
8౩.౨ 
౨౬౯ 


ar 


(09౧౦౮ 


౩౬ 


wm 


= 


అని వినయ మెనయ ౨౨౧,౨౩౮ 


అని విని యనలేని 
అని వినుతించి 
అని వినుతింపుచు 


ల 


౧౧౫ 


ఇజా,ణ౭౧ 


అని వీడొ-ల్చిన 
అని శశి రేఖ 

ఆని శుభ వేది 

ఆని సకలంబు 

అని సత్క్మ్రఎమంబుగా 
అని సుత నూజడించు 
అనిన హలి నిజ 

ఆని హేతుగర్భ 
అనుచుం గన్నులు 
అనుచుం గొంత 
అనుచుం దిగ్గున 
అనుచుం చీన 
అనుచుం బెక్కు 
అనుచు ఘటోత్క 
అనుచు దలంచు 
అనుచు దిగ్గున లేచి 
అనుచు నద 
అనుచున్‌ శౌరి 
అనుచు వనజా 
అనుచు వృషాచ 
అనుచు శశిరే 
అనుచు సుభద 
అనుచు సుభదామణి 
అనుచు సుయోధనో 
అనుజుం డను మాటకు 
అనుజుని కొజుకె 


అలకా .కా 
౨90౧ 
౨౪౩ 
2 
2౩39 


౨0౧0౪ 


DCD 
౨౧౦౯ 


8౧౯ 


లి గిల 
౧౯౩ 

౨౨౭౯ 
8.౨౧ 
9.౨౯ 
౧౪౯౦ 
2 


ని౭ర౮ా 


౨౨౫, ౨౬౩ 


ఇకా 


౨౩౯౭ 


Av 


జీ దడా 


అనుజుని బెండ్రిక్రై 
అనుటకు సంత 
అనుట నృపాలసూతి 
అనుట యభిమన్యు( 
అన్ఫతు లనాచారు 
అన్నకు (మొక్కి. నీదు 
అన్న యన్నమాట 
అన్న యభిమన్యు 
అన్న యెడ రుక్మిణి 
అన్నల యనుమతి 
అన్నలు వదినెలు 
అన్నవు నాకు 
అన్నా తామసి తా 
అన్నా నీ వడలంగ 
అన్నా నీ విటు మామ 
అన్నా మీ యయ్యల 
అన్నారడు వచ 
ఆపు డతి మత్తుడుం 
ఆప్పు డప్పుర ంబున 
అపు డభిమన్వు; 
అపు డరుబోద నుం 
అపు డా చూర్ష్మణ 
అపుడు కురుక్ని 
అపుడు కృతవర్మ 
అపుడు ఘటోత్క 
అపుడు నారద 


కడా 
323౪ 
౧.౨౬ 
తళా 
తలి 
cp! 
వలలు 
శ. 


షు 


అని యేలు 
ఎని లియే 
DAA 
8 ౪ ౫|| 
ను 


వ 


౨౩౨ 
౨౮౧౦,-౨ఎ౨౨౭ 
83600 

చిల్ల డె 

౨౯2 

౨౮ కి 

నినో 


చిక్‌ భ్‌ 


ఆపుడు ఖీష్మ దోణు 
అపుడు రథాంగ 
ఆపుడు వివాహ 
ఆపుడు సుయోధనుండు 
అపుడు హిడింబి 
అపుడొక నర్మ 
అప్పు డిటువంటి 
అప్పుడు దనుజుం 
అప్పు డొక్కింత 
ఆ(భదంతిని ఢికీ 
అమరద్వేషి యొకండు 
ఆమరనదీ 
ఆమరనాయక 
అమలపుకో క్రి 
ఆమ్మకచెల్ల 

అమ్మక చెల్ల యీ 
అమ్మా కోపము వల 
అమ్మా ముమ్మరమైన 
ఆయ్యను గుంజెలు 
అయ్యల కాపద 
అయ్యయో మున్ను 
అరమర లేని 

ఆరయ వన 

ఆరయ సర్మమంగ 
అరిదిం జూడ(గ 
అరుణ పల్లవము 


౧౮౦ 


౨౨౦ 


CAO 


౨5.౨0 


జరి అము 


౧.౨౩ 


౪౮ 


38 


229 


అరుదెంచి ధర్మ 
అల ఘటోత్కచు 
అల చందాశ్మనిబ 
ల దం 

అల నిండు చందు 
ఆలయాల నింక 
ఆల రంభాకృతు 
ఆలరిన చైైత 
అలరులు గుములు 
ఆలరుల్‌ బుట్టుచు 
ఆలవిరులని 

ఆల వైకుంఠము విడి 
అల శశిరేఖ 

అల శశి సెంహి 
అల సౌభ|దు(డు 
అలుక లికేల 
అఆల్బదె కినుమి 
అవధరింపుము 
అవధారయ జన 
అవని నశక్తు 
అవల ఘటోత్క 
అవు గాదంచని 
అష్టాదశ విద్యలు 
అసురుడు ఫీతభూత 
అసురేంద కోప 
అహరంబుధిని 


3౫0 


(రి 


౧౧౧ 


౧౦౯m 


sleep 


౧౩౬. 


mop) 


౮౧ 


౧౮౬ 


౨౦౧ 


౧౧8 


gle] 


నియిడొ 


౨౮౭ 


ష్‌ 


9౪2౭ 


శిగ౧౯ొ 


D2౮0 


౨౯ ౪ 


బిడి 


౧౭౪ 


అహహా యీ బలు 
ఆకన్యకాకృతిం 
ఆకొంతాతిలకం 
ఆకోల యేటు పాటున 
ఆగగన తలము 
ఆడ(గ నాడంగ 
ఆణి ముత్యాల తల, 
ఆత ( డేరీతి నీల 
ఆత(డు రై వతుం 
ఆతటీ( |[దుపదా 
ఆదరహాస 
ఆద్యారక ను 
ఆద్వారవతిలో 

ఆ నంబెరుమా 

ఆ నగరంబులో 
ఆనన నీరజాత 
ఆనయమతికిని 

ఆ నాతి కనులు 
ఆ నెజ |1పాయ 
ఆపుట భేదనా 
ఆపురుటి యింటి 
ఆపూప పాప 

ఆ బహ్మోాస్త్రము 
అభావన గురు 

ఆ మదనమోహ 


ఆ మహదస్త్ర మెక్కి 


వరక 
3౪౦ 
cre) 


౧౮౧ 


2.౨ 
చెడ 
ణల 
౩టౌ 
౭3 
జడ 
83౯ 
౨౫౭ 
౧ం 


శి 


౩3౫0౧ 


ఆ మహదస్త్ర రాజ 
ఆ మహనీయాన్వ 
ఆ మీదట( బుణ్యాం 
ఆ యనఘు(డు 

ఆ యబలామణీ 

ఆ యభిమన్యు(డుం 
ఇ యవసరమున 
ఆ యసురమా? 
జయా వృతాంత 
ఆ యెడ దానవ 
ఆయెడ భీమసూను( 
అయెడ రేవతీ 
ఆయేటున కోర్యక 
ఆ రామపుతి యన 
ఆ రుచిరాననాంబు 
ఆలమ్మున ముర 

ఆ లలనామణిన్‌ 
ఆలోపల కురు 

ఆ లోపల శశిరేఖా 
ఆ వికార మృగా 
ఆవెధిగా నొడంబ 
ఆవీర పబలా 
ఆవేళ వ్మిపవ 

ఆశ శిరేఖ నా 
ఆశస్త్ర మసుర 
అశాంత విశద 


3౪0 
దాది 
ణి 
తి౮ ౪ 
అలి లి 
_విజబా౮ొ 
న వక 
(0౪2 
౧౪౮ొ 


CO 


౨2 


శిరా 


ఆశుభ లేఖల ౩3౪ 
ఆసమయంబున 

౧౧౨, ౧౫౨, ౧౭౯ 
ఆసూరికుల ఆ 
ఆహవసీయ ౬౭ 
ఇంత భవత్పతా ౧౭౧ 
ఇంటం గల బలు ౧౪౨ 
ఇంటి కేతెంచి ర 
ఇంతన నేటికి ౨౭౮ 
ఇంతి బోమల్‌ జగం ౧౨౮ 
ఇంతి భవద్వియోగ ౨౪౦ 
ఇంతి యంతంత కుంది ౨౩౯ 
ఇంపు(గా నమృ ౨౪౨ 
ఇక నీ సహోదరు ౫౯ 
ఇక నేమంచు వచిం ౩౧౧ 
ఇ(క నొక రక్షకుల్‌ ౨౧ 
ఇ(క మము కోప 8౭౪ 
ఇక మిము దూర ౧౨౧ 
ఇక్కరణిన్‌ వచించి ౨౭౦ 
ఇటులం బెండ్లి ౫౧ 
ఇటు లనివారిత ౧౪౯ 
ఇటు లా కుటిలా మక 
ఇట్టఖండి త (ప్రభా ౧౭౮ 
ఇట్టథఖిలసు మ ౧౧౮ 
ఇట్టభిమన్య ౧౦౭ 
ఇట్టవ్వ నజ ౮౫ 


ఇట్టు జనుదెంచు “అలా 
ఇట్లు నిరంతర ౧౦౨ 
ఇట్లు శ్రీమద్వృవష 3 
ఇతండే [పాపని ౨౮౫ 
ఇ తెఅంగున నందు కి౭౧ 
ఇ త్రెజంగున సా ౨౧౯ 
ఇదిగో నే(డె వి ౨౪౩ 
ఇదిగో దరులయంద 23౬ 
ఇది ధారాళ తరొ౬ 
ఇదే తృష్టదీర్చ కడా 
ఇది యెదురుకోలు ౨౭౪ 
ఇది యేమి వింత ౨౫౬ 
ఇదియేమొ తెల్పి 8౧౯ 
ఇదియేమొనే దప్పు ౨౨౮౯ 
ఇది యోమో బలు ౩౦౯ 
ఇది యొక వింత బుట్టి ౨౩౪ 
ఇదివరదాక 32౬ 
ఇది వినినప్పుడె 38౯ 
ఇది శ్రీ శేషకు ౨౬౪ 
ఇది శేషాచల ౧౪౬ 
ఇది శెషా[దిగుహో 22 


ఇది శ్రీమచ్చేష ౭౭,౧౪౬,౧౯౮, 


౨౬౪, 830,3౮౬. 


ఇది శ్రీవాసగురు ౧౯ాలా 
ఇది శ్రీశేషధరో 88౦ 
ఇను డపరాంబుధి ౧౭౪ 


ఇను(డు ఘనతమి[స 
ఇన్నాళ్ళన్వల 


ఇన్నాళ్ళు శై శవ్యకియ 


ఇన్ని వచింపనేల 
ఇపుడే రక్కసు 
ఇభనిభ శుభ 
ఇప్పగిది నీతి 
ఇప్పగిది నొప్పు 
ఇమ్మెయి ధార 
ఇమ్మెయి ముమ్మ 
ఇరుదెసవారలుం 
ఇరువురల [వా 
ఇరువురల భాగ్య 
ఇరువుర లింక 
ఇరువుర లీగతి 
ఇలలో పాండవు 
కఇవ్విధంబున నంబ 
ఇవ్వీధంబున 
ఇపవ్విధమున శశి 
ఈ కన్యకామణికి 
ఈకరణి నొకరి 


౧౯౬ 
౧౨.9౨ 


MOC 


8౬౪ 


3౫8, 8౫౯ 


ఈ గతి మాయ నొందిన కరగ 


ఈ చందంబున 

ఈ చందంబున కామి 
ఈ చంపక|దుమం 
ఈ తరుణీలభా 


౧౫2౬ 


౨ి౯ాం 


ఈ |తిభువన జనముల 
ఈదృశమహిమా 

ఈ పగిదిం జనమే 
ఈ పగిది విలయ 

ఈ పద్మలోచన 

ఈ యనువున శకి 
ఈ రమణీలలామ 
ఈ రసము లొలంగక 
ఈ రీతిం జదివి 

ఈ రీతి జనగ 

ఈ రీతి దనుజ 

ఈ రీతి నర్ధరా 

ఈ రీతి నష్టమ పాషీ 
ఈ రీతి శ్మాయాకృత 
ఈ రీతి న్మార 

ఈ రీతి న్వనమ 

ఈ రీతి న్మిశిరో 

ఈ రితి వెతల 

ఈ లాగున కాలో 

ఈ లీలం జిలు[ పాయం 
ఈ లీల గర్భచిహ్న 
ఈ లీల నలరు 

ఈ లీల న్ఫహు 

ఈ లీల న్మిహి 

ఈ లీల న్ఫుఖ 

ఈ లీల బాలి 


౧౬0 


OE 8 


2౯ 


వి ౮౬ 


౧౨౩ 


ఏ౮ా౭ 


(వాకా 


AO 


ఈ లీల వియోగా 
ఈ వసుధ యువ 
ఈ విధమున నను 
ఈ విధి రై వత 

ఈ శశి రేఖ చక్క 
ఉపమగ నిట్టు 
ఉపవన సంచర 

ఊ త్రము డన్నివి 
ఉన్నయెడన్‌ బలుం 
ఉచితోపచార 
ఉరగ|దౌణలులా 
ఉరుతర కంద 
ఉయిములు మెజు 
ఉలుకుచు నుస్సు 
ఉవిద యొక్క-తె 
టేశిర్రక్రే తల యూచు 
ఊరికడ నున్న 
ఎ౦డ్ర కన్నును నీడ 
ఎంతని నే నుతింతు 
ఎంత వింతను 
ఏక్కడి ద్వారకా 
ఎక్కడి పెండ్రి కూ 
ఎక్కడి లక్ష్మణుం 
ఎక్కడి వార్తయో 
ఎప్పటి మే లప్పుడె 
ఎన్నడు రాణివాస 


300 


3౧౧ 
౧౪౮ 


(౧౬౯౬ 


౨౨౬ 
౨0౫ 


838౫.౨ 


౨కా౧ 
౨౭౪ 
988౯ 


3౪౯ 


ఎన్న (డు లేని 
ఎలమినీ దా నద్భ 
ఎలు(గ తి యుండు 


ఎల్ల జనుల్‌ 
ఎవడో పాఠడవ 


ఎవరికి దెల్పరా 
ఎవ్య(డ వీవు 
ఎవ్వరినే భజింతు 
ఏణాకు లెల్ల 
వతాదృళ గతి 
ఏనంతట కయ్యం 
ఏనతి దీనతన్‌ 

ఏ నుష్టాంపండ 
ఏ భామతోటి 
ఏమని దెల్పుదుం 
ఏమీ ఫల్గుణ వె 


౧౪౧ 


వదద 


౧౫౬ 


విదా 2 


అనింది 


అలలా ళో 


౧౪౧ 


80౦౧ 


ఆని ఎలి లీ 


౧౭౩ 


ఎ౨డితి 


(౧౨౮ 


3¥8 


ఏమేమీ బలభ|[దు(డు ౨౨౪, ౨౬౦ 


ఏమో తెల్పితినని 
ఏరా యెవ్వండ వీవు 
ఏలన్యలె నిత (డే 
ఏలా హలిపై నలి 

ఏ లోకంబుల యందు 
ఏసతి నేవరుండు 
ఏసిన భగ్గు భగ్గున 
[కనా నామది నొక్క 


ఇనా మన్మద నాతుర ' 


౨0% 


౨9౫% 


CE 


నీరా 


౨౨౫ 


ఎ౨ిం౧౯ా 


లీలల 


29౨౮ 


నుర 


ఐనా యింకొక 

ఐనా వగ పేటికి 
ఒంటరిగ నిలచి 

ఒక కాంత చెంత 
ఒక గజయాన వెంట 
ఒక చోటం దన 

ఒక చోట నృత్య 
ఒక చోట సెంధవు 
ఒకటిన్‌ రెంటిని 
ఒక(డె ఘటోత్కుచు( 
ఒర్‌ తనుమధ్య 
ఒకనా( డాసభ 

ఒక నీరజాక్నీ 

ఒక పొటివా(డైన 
ఒక టోంటి మేన్దడి 
ఒక మహాబిల 

ఒక యెడ డాగియుం 
ఒక యెడ సింహ 
ఓకరి కొకరి 

ఒక లేమ తడి 

ఒక వేళ మరు 
ఒడయ డయ్యింతి 
ఒడ లెజుంగని భీతి 
ఓ తల్లి మున్ను 
ఓయి ఘటోత్కచా 
ఓీయి శుక రాజ 


ణా 


౨౯౩ 


తళోడు 


3౧౫ 


3౫౮ 


౧౬ 


88౧ 


3౧౭ 


8౧౫ 


343 


3౫౭ 


౧౮౯ 


sy 


కి౧రా 


కిం౦రా 


౬కు 


కడు 


582౮ 


లిక్‌ 2 


వి గదు 


3౩౨౦ 


ఓ విబుధ మౌని యిట 
ఓ విమల గుణవతీ 
ఓ విమలాంగి నీవు 
ఓ సాధ్వి నీవు నీ 
ఓహో వి[కమ 
కీ౦టిమి మిము 
కంటివె మత్సాణేశ్యరు 
కంఠీరవము నొక్క 
కంధరం బెదిరించి 
కజ్జలంబు దొజంగ(గా 
కటక కంకణ 

కట్టా యీ పసిబిడ్డం 
కడలి జనించు 

కడు వేడ్క వార 

క తిపయదూర 

క దశికొండము 

కనక గిరీం్యద 
కనకపు భద 

కని యానతనై 
కనియెం బ్యుతు9 
కనుక ఘటోత్కచుం 
కను(గవ కెంపు( 
కను(గవ విస్సు 
కను(గొన జంద 
కనుగొన దశుకు 
కనుగొన మత్స 


అలిలం 


అమి౧౨ 


83 


ye 


re 


ఎనీ ఇ_౨ 


౫ 


3౪౧ 


౨0౧౧ 


అవదా లు 


కనురెప్ప లిడక ౬౧,౨౪౯ 
కనుల బెడంగులున్‌ 3౯ 
కనుల నిందిందిర ౧౯౭ 
కను లెజ్జ( గొనక ౧౭౦ 
కన్నియ శ౩ెన్నండీ ౧౨౭ 
కన్నియ నిటు వయ్యా ౨౭౪ 
కన్నియల నెంద ౧౪౩ 
కన్నియ వీనులు ౧౦౦ 
కన్ను గూర్కునట్లు ౨౮౦ 
కన్నుల కజ్జలం ౨౭8 
కన్య శశిరేఖ ౨౦౯ 
కపట ద్యూతము ౭౧ 
కమలము లెల్ల ౧౯౬ 
కమలమ్ము చెలు 8౮ 
కమలాక్షి నీ గజ ౧౬౮ 
కమలాస్తుని రణ 8౬౬ 
కమ్మ తేనె వెడల ౩౫౬. 
కరదీపికా సహ ౨౮౧ 
కరభుజగళ ౨౪౮ 
కరితురగరథా ౮౯ 
కరుణాసింధువు తి 
కరుణా సేచన ౨౬.౨ 
కర్ణ సెంధవ శల్య 8౦౧ 
కర్ణాదియోధని ౨౮౧ 
కజకు మెకంబు ౨౯౬ 


క్షలకొలము ఘన బి౭౫ 


కల ద|భంకష 

కల మేన [బాణ 
కల యని వెర 
కలవేదశాస్త్ర 

కలిక యొక్క-టిత 
కలికి చెంత వసించు 
కలిగ ఘనాగమంబు 
కలిమి గలవా 
కలియుగ శాలి 
కలువలు విప్ప 
కల్యాణకరణ 
కవగొన్న మణిదీప 
కవితా కల్పన 
కవివర్యు లనఘ 
కొంవనగ్యాతి నిచ్చ 
కాంచనమునకు 
కాంచి యుదంచిత 
కాంతు డంతంత 
కొంతు( డపుడు 
కాకోదర వృశ్చిక 
కాగల కార్యముల్‌ 
కాననసీమ వెల్వడీ 
కానిపోని దొకటి 
కానున్న కార్యమె 
కామబాధా దహం 
కామినీమణుల 


౧౦౪ 


C౧౧ 


లిం 


8౮౬ 


౧౭2౭ 


322 


౨౯ ౪ 


౨0% 


కభీ 


58.౨ 


౨0౧0.9 


ఎకు 


౧౯౯. 


కాయజు డవ్వి 
కాలము దేశముం 
కొళ్ల చేతుల 
కావున తమ్ముం 
కావున దైవయ 
కావున నాలస్యం 
కావున నింకమీ 
కావున నిట్టఖిల 
కావున నీవు గోరి 
కావున భవదను 
కావున లగ్నకాల 
కావున వారి గర్వ 
కీనుకను తత్షణంబె 
కుంతిని ధృతరాష్ట్ర 
కుంతీసూనుల 
కుందనపు బొమ్మ 
కుందనమునకుం 
కుచకోకముల 
కుచ్చెలు బిగ్గగట్టి 
కుటిలాలక కును 
కుమతకుల వి 
కుముదకుట్మల 
కురునాథ కుశలమే 
కురునాథ యిట్టి 
కురుపతిని దదృలం 
కురుబల మీగతిం 


౧క 


౨౯౬ 


pp 


౨9౪ 


౨౬౭ 


౨౮౧ 


2ం 


DOE 


అం 


౫2 


౧౯౬౬ 


చయలు 


ue. 


౨౦౩ 


30౭ 


wre: 


కళ 


కురురాట్కుమారుని. 
కురులు జడలు 
కురువంశవల్రి కా 
కులుకు మిటారి 
కులుకు వలిగబ్బి 
కువలయావన 
కూటికి పేదలై. 
కూతురు మాయ 
కూరిమితో సుభద 
కృ పవి వింశతి 
'కెమ్మోవి తేనకై 
"కేసరి మీసము 
కెదండ( గొన 
కొ౦03పు నడ 
కొండా రణ్యంబుల 
కొందు కౌందీ6గె 
కొడుకుం గోడలు 
కొడుకును కోడలిం 
కొడుకు న్నీవును 
కొనసాగు శశిరేఖ 
కొన్నింటి జించి పద 
కొమ్మ నరాత్మజుం 
కొమ్మరొ దీనికిన్‌ 
కొమ్మ సుభద 
కొచ్మూ !నా యానతి 
కొమ్మా ! |పియునకు 


OO 


DE) 


80౮౪ 


ది ౨ 


కొమ్మా ! సమ్మతిము 
కోడలికి కొడుకు 
కోరిక చే (భమించు 
కొను జలింప నెమ్మొ 
కౌరవకోటి పాం 
కౌరవనాథుం 
కౌరవపతి గర్వ 
కౌరవభ ర్త మమ్మ 
కౌరవయాదవా 
కౌరవరాజు విని 
కౌరవవారము 
కౌరవు లిట్టే చుట్ట 
కౌరవులుం దురా 
[క తుమహోత్సవ 
[కిందటి నుండియు 
[కొంచ మహామహీ 
క దారి మద 


ఖిఅడితమాడరా 
ఖరకర కోటి 


గండ శిలాఘాత 
గంధ సింధుర 
గంభీరనిధి యుధి 
గగన తలము 


గగనమున వాన 
గగనేభేంద్రము 


గడె లెన్ని యాయెనో 


౧౪ 


రర 


౨౮ 


D౧E_.౨ 


౨౦౬ 


O0౬ 


32 


౨౧.౨ 


౧౪ 


30౦% 


౮ 


౨౭౫ 


G౧0 


౧౭౪ 


2౭ 


గతకాలవా ర్ర 


...గదను గొని 
గబ్బి సిబ్బెపు గుబ్బ 
గమకపు కప్పు 
గరళము |గక్కు 
గరితకచంబు 
గరితకుచంబు 
గౌరామున గోరిన 
గున్న లేంమామిడి 
గున్నై మిన్నగు 
గుబ్బల పై బయ 
గురుకుధరాభ 
గురుత మో హారి 
గురునియామక 
గురురత్నంబుల 
గుజుతుగ తమ్మి 
గెలుతము కాత 
గొప్ప నీల(ప్పు 
గోపాలాగణి 
గౌరున గీరు 
గోరున గుబ్బ 
గోరవర్ణ వరాం 
ఘణమఘణాద్భుత 
భఘనక ళానిధి 


ఘన చం[ద బింబ 


(0ళలి 


౧౪ 


3౬౮ 


తి-లి౮ా 


౨౦9౪ 


X29 


(ల౬ 


తం 


84౫0 


see 


చండ | పోద్భ్బల 
చండాలు లౌచుకు 
చందనం బలద 
చంద [ప స్తర నిర్మి 
చతురంగంబుల 

చని చని కొంచె 

చని చని యని 

చని ని శ్చేష్టితు( 

చని పురతస్థృలిం 
చనియొక చో 
చనుం/గవ పొంకముం 
చనుచో ననుమా 
చనుచో పంచము 


చనుడేరం 


ల 


340 


rere 


౨౮౦ 


(౧౧౦౧౭ 


మ్‌ = 


OIE 


Soa 


3౩330 


౨8 


ఎం౨0౧ 


OA 


౧౮౪ 


౪0 


8'9౯ా 


౨౨2 


cae 


కి౧రా 


చనుదోయి నాభి 
చనుబంతు లంట 
చనుల జవాది పూత 
చను లొరయంగ 
చనువుగ నచలం 
చనువున నిన్నినాళ్టు 
చరణాహతి 
చలముగొని నిన్ను 
చలిచే నభ 
చలితాం|ఘీద్యయ 
చలువల్‌ దేరెడి 
చల్లని తోయంబు 
ఇబెన యెకతెయ 
చాపల్యాంకురమూర్తి 
చారుతరార్థ 
చారునఖద్యు 
చారుపద్మసమృ 
చాలిన పంటచే 
చిత్రగింపుమా జన 
చితావధాన 
చితసుచరి[తు 
చిన్నని మోమునం 
చిరకావ్య[పియ 

చిర ఘనసార 


చిరమారందచయ 


వె 


౧౮.2 


అబు టొ 


అని ద 


Ee 


AA 


డొ 


wp 


Lb 
| 
క 


తవా 


ము 


వం 


Meer 


Md 


ఖం 


చిరశిలీముఖ 
చిలుక మును కొ 
చీక్షటులు గవిసె 
చుంచుం బుత్తడి 
చూర్చితకేశ 
చెనక నంటంగ 
చెప్పవలసి మేము 
చెప్పినట్టుల నా 
చెమటార్పుం గద 
చెజకునకు 

చెల గుచు( జెక్కుల 
చెలిచెక్కుల్‌ సడలి 
చెలి నెత్తుకొని 
చెలి మాట లందితే 
చెలిమిని గూంతు 
చెలిమిని మున్ను 
చెలిముఖంబద్దా 
చెలిముఖకొంతి 
చెలిమె నీరు (దావి 
చెలియ పదంబు 
చెలియల నీమది 
చెలియలి నింద 
చెలియా యెవ్యరి 
చెలియా కపణు 
చెలి యొడికట్టు 
చెలి వదనంబు 


8౧౧ 


౬ 


౩30౫ 


8౮౩ 


828 


రాడు 


౧౩౬ 


౨0౪ 


చెలుల విడి 

చెలు లిటు బాసి 
చెలు లెల్ల, జూచి 
చెలువం బొప్పగ 
చెలువగు డాక 
చెలువుండు బట్టి 
చెల్లెలు నమ్మ 
చేగానుమని బండు 
చేచెలు(గని పని 
చేడియ సుభద 
చేత మృణాళ నాళ 
చేతోజాతఘ 
చేతోజాత పీతి 
జగతిని గన్నియ 
జనకు డంతకు 
జనకుని భంగ పె 
జనకులకు ధర 
జనకుల దుఃఖ 
జనకులు నుండు 
జననీ నీ నియమ 
జననీ యెన్న(డు 
జనమేజయ నర 
జనవరబాలు 
జనుల నెమ్మన 
జనులయం దుద్వా 
జయ జగదీశంర 


౨౦౮ 


DO. 


౧౬౬౯ 


90౪ 


౨0౮ 


౧౮౮ 


చళరో 


ఈ 


బి౨౮ 


బిర 


నవల 


అరిం టా 


(౨౯లో 


టు 


దొ 


జయ యదుకల 
జలజగర్వ 
జలజముల్‌ తమ్ము 
జలద మహార్స 
జలధర మేచ 
జలరుహానన 
జొగేల పురిన 
జీరకగుడముల 
జౌద మనుసరించి 
జోజో 9౫? 
డంవా మృణాళ 
డింభకు. డని 
త౦డ్రుల సూపాజ్య 
తం|డుల్‌ కౌరవ 
తగటు గిండేదారు 
తగనాం[ధసం 
తగునటనమ్మ 
తగునా భవద 
తగునొక మాట 
తగు పెంపొసంగ 
తగుపా 'పెవ్వణు 
తగు మాట దెల్పె 
తటుకున భవ 
తడవాయె నిన్ని 
తడవు లేదిక 
తతపరా|క్రమ 
తత్పుటభేదన 
తత్పదేశంబున 


స 


ఎ౭౯ 


pe) 


వలల 


ఆ) 


=ని8_౨ 


౨౧ 


౩29 


౧౧౩ 


౨౯ 


౧౨౦ 


Mh) 


కిళ ని 


mop 


DDB 


తప 


౮ 


“తత్స సుహృదత్య వ 
తదుచితగో త్ర ౨౮౯ 
తన కల్యాణము ౩౨౮ా 
తనచే శాపవి ౫ 
తన తనయ ౨౬౮ 
తన తురంగం బున్న ౨ 
నతో మంచత ౨౮౫ 
తనదు జనకుని ౧౭౨ 
తనదు పురోహిత ౨౦౯ 
తన పరివార లజ 
తన పూనిక దప్పె ౨౮౫ 
తన పూర్వభాగ్య కళ 
తన భాను[పభ ౧౨౩ 
తన మంత్రివరు $e 
తన మనుమని ౫౧ 
తనయ న్ఫోవరి కిళ౧ 
తనయ వాక్పౌంఢ ౧౧ 
తనయాలు సాధ్వి ౨8 
తనయుండై న ౩౪౦ 
తనయునితో సు ౨౨౬,౨౨౮ 
తన రాక మేలు ౧౭౬ 
తనలో దానభి ౧౪౧ 
తన సహోదరి తోడ ౨౮౪ 
తన సహోదరు. ౧౮౦ 
_ తన సిరుల్‌ మిన్నందు డా 
తను జీవంబుల రాలా 
తనుజుండు దనుజుం ౨౪౮ 
తను దానే జల ౮౫ 


తను నెడబాసి 

తను మృదుభావ 
తనువు చెమర్చ 
తనువున నంటు 
తనువు ఫాలాక్ష 
తపను సాహ్మస 
తమ కనన్యు(డు 
తమకై తాము 
తమ చంచలతలు 
తమ నీడ లృరసిం 
తమ పద వేగము 
తమముం దేజము 
తమ రాకం దగు 
తమి నభిమన్యు,డు 
తమిని బడ్మిని 
తమ్మునితో నన 
తమ్ముని యెడ 
తమ్ముని వై వాహిక 
తమ్ములకు రథ 
తరణీ కిరణ 
తరణీందు (పము 
తరణీమధ్య 
తరతమభావ 

తరళ దృశ పెన్నెలుల 
తరుణతాగర్వ 
తరుణికి పంకజ 
తరుణికి విలస 
తరుణీమణి నా 


యం 


ఎవిం౦౧ 


3౮౦ 


౧౮౦౮౮౯ 


౨0౭ 


D౨౫0 


౧౯౬ 


ఇంకు 


30 


3౪౭ 


తలదిమ్ము లొసగు 
తలనంటి మేన 
తలపు సుభ|దవై 
తలనీ రార్చుచు 
తలప(గ పాండ 
తలపగా ఘన 
తలప ననంతు( 
తలమీద జాలు 
తలిదం[డు ల్విబు 
తల్లి చను(బాలు 
తల్లియు తమ్ముడు 
తల్లియు నౌ యశోద 
త్రీ తల్దుల( బాసి 
త్రీ నీకు ఘటో 
తల్లీ SB లన్న 
తశుకుల మగ 
తొన్సచ్చైఃశవ 
తాను శ్రీనాథు( 
తాను సువర్ణమం 
తానెత్తజీ జను 
తాష్మతయాభీల 
తామసం బెవరికి 
తీరముగ కోట 
తిలకము దిద్దు 
తీరచినట్టులు 
తీరిచిన మరు 
తుంగ ప్రతంగ 
తుంగములు వెరి 


౧౮౭ 


లడ్డు 


3౫2౭ 


౧౧౯ 
8౭౬ 


380౮ 


౮౫ 


౨౨0 


3౪౬ 


అలి ౬౮ 


క క 


5౫౯ 


౭.౨౩ 


౨౪టౌ 


(0౮౯ 


53౫0౧ 


తుంటలై స్తీ విల్లు 
తుంట విల్తుని గను 
తురగ స్యందన 
తులలేని గర్వమున 
తూర౦ద్దవలె భుజ 
తృటిత సముత్కట 
తెచ్చిన గోగణముల( 
తెలతెలవాళి 

తెలి పెటి దేమిక 
తెలుపగనేల 
తెలుప(గరాదో 
తేజ మెల్ల నడంచె 
తేట కాటుక దీటు 
తేటుల బార 

తేనె లొల్క-గ 
ఊోల్పతం చంచల 
తొలుత కురుపాం 
తొలుత గన్నుల 
తొలుతటినుండి 
తొలుతటి [పావృ 
తొలుత న్నీవు పరా 
తొలుతన్‌ మా మగ 
తొలుత వసీ పిహా 
తొలుదొ ల్ల నుజిమి 
తొల్రై పై పికిలి 
తొడలా రంభ 
తొమ్మిది నెల 


ఉంచి 
ఆ గన పెండ్రికుః 


Si 


ame 
౧౪ 
దడదడ 
99 


OO 


3౭౯ 


sien; 


0.౨ 


ఎది 


ఎ౨నింరా 


D౧ 


తోడి చెలు ఇట్టా 
తోయజగంధి 
తోయజగంధు 
తోయధి( బడడా 
ద౦డంబు కుసుమ 
దండతాడితమౌ 
దంతపు దలుపు 
దంతావళంబు లంత 
దనుజాధీశ్వుర 
దనుజుం డంతట 
దనుజుం డను 
దనుజుం డా[గహ 
దనుజుం డీగతి 
..దరము, సదా 
దిర్శింపవమ్మ గం 
దవిలిన బాంధవ్య 
దవిలి బలకృష్ణు 
దొన ముంహుర్వికా 
దానవుడు బూను 
దాస్‌ కొక రీతి 
దానికి కొన్ని విఘ్న 
దానికి దాతవుం 
దాసికి పార్థనంద 
దానికి భీమనం 


"దిగువ రాలిన 


దినకరు డ స్తమిం 
దినచతుష్టయ 


దిస దినం బధ 


కిం 


తిం 
౨౪ 
ep 5) 
ora 
Cama) 


ర 


దివిజమునీందు 
డివిటీల్‌ వెన్నెల 
దివినుండి వెడలు 
దివి యొక్కమ్మడి 
దివి హంసచ్చవి 
దీని కొక మేర 
దుడదుడ నడుగులు 


దురమున శాత 
దురితాఘ దూరితం 
దుర్భయులు ధర్మ 
దేవ నేటికి యాజ 
దేవ భవదీయ 


దేవర లెందునుం 
దేవ విభుండు 


దె న వశమున 
Cn 

దొంగల నంగలో 
దొంగవలెన్‌ సుభ 
ద్యారకలోపల 
ద్వారకలో యదూ 
ద్వారకవాటము 
ద్వారములు గలుగు 
ధనవంతుడు కురు 
ధన్యుండు కల్పక 
ధన్యు లా శశిరేఖా 
ధరణికి డిగ్గ 
ధరణిత లంబు 
ధరణిపురాక 
ధరణీతలముం 


57౨ 


౨౮.౨ 


వలల 


చింది 


౧.౨0౧ 


అరా 


లాం 


౨౦౯ 


౧౩౪ 


3౩౩3౯ 
32౭2 


౪౫ 


ox 


AT 


లా 


౨౦0౩ 


(0౧౯ 


2౧ 


౨౫౮ 


౧ణలఎ౨ 


౨౯౩ 


౧౭౬ 


౨ 


ధరణీదేవ 
ధరణీదేవసువా 
ధరణీభోగము 
ధరణీసురుల 
ధర్మజాదిమ పాం 
ధర్మార్థ కామ సం 
ధవళ చతుర్ణంత 
ధారల? దగి సక 
భ్రారాళ మెన 

ద్రీమతి యా ఘనుండు 
ధీరు( డభిమను( 
ధృతరాష్ట్రసుతుండు 
నందుం డాదిగ 
నగరిన్‌ సౌధ 

నట్టు లేనట్టి సుగు 
నను గినియంగ 

నను పొత్తులో నుంచు 
నయ మీ [క్రతువు 
నరనాథుండు 
నరపతు లెల్ల 

నరవర నిను 
నరసుతు. డీ గతి 
నరుండుం గన్న 
నరునకు భోజ 
నలినజ శంకర 
నలుదెసలం జయిం 
నవ ఘర్మ కణ 
నవనిధు లిండ 
నవలాకుచము 


లు 
౩౬.2౭ 
వి ౫ 
ఎర 2 


802౭ 
కి.వి౨ 


cp) 


అను యలు 
Oo 


౨౮౭ 


mp) 


౫9౪ 
తతి 
౨౦౭ 


౨౨౨ 
(౧౧౩౭ 

౬.8 

8౮౩ 
౨8౭, 3౧౩ 
౨౭౯ 


30౮.౨ 


శా తనయుని గతి 
నాతి ముఖావలో 
నానావిధ వాద్యం 
నా మనసేమొ 

నా విని కర్ణశల్య 
నా విని [వేటు 
నిటలస్య స్తకరాం 
నిదురబో యెటి 

నిను చుట్టు ముట్టి 
నిను బెనుబాము 
నిను మది నమ్మి 
నిను మది సంస్మరించు 
నిను సంకెల ల్వేయ 
నిరత చపల వృతి 
నిరతాఖిలావనీ 
నిలయమునుండి 
నిలిచిన మౌసీం 
నిలిపి సుభదా 
నివుగాక సిత 
నీకున్న వారే కన్న 
సీ చంచలము లట్ట 
స్‌టైన గొజ్జంగి 
సీతికోవిదులగు 

సి పుట్టింట (బియుం 
సీ పుట్టు మొదలు 

నీ మదిని మీ6 దెజుంగ 
సీ మజణదు లడవి 

నీ మేనల్లు డతం 


AC 


౧౨౯ 


శి౦౯ా 


ఎవరా 


8.౨0౧ 


నిల 


౯8 


౧౯౩ 


కిం౭ 


928 


20౧౫ 


౧౧౪ 


౨౧౩ 


8౭2% 


౨౪౫ 
౨50% 


$5.౨ ౫ 


సీ మేనల్లుడు సుత 
నీరజపతనే త్రి 
నీరములేని చోట 
వఖిలార్థ వేద్యు 
వ త్రింటికి జన 
వర్జును వలన 
నీ వలన పాండవు 
నీ వారవముల 

నీ విట్టజ్ఞుని 

సీవుం గర్జముఖా 
సీవు ఘటోత్కచు 
నీవు మేనల్దు(డవు 
నును జిగురున్‌ 
నూత్న కాంచన దీ పి 
'నెనరున గుంతీ 
నెనరున మెటు(యగొ 
నెయ్యమున పీకు 
నెణీ విషజాతులం 
నెలత కురుల్‌ 
నెల(తలు గోరు 
నెలత వాల్చూపు 
నే,తము ల్మెయి 
నే నేది దలంచిన 
నే మొల్టోయని 

నే యేమి కీ డెజటుం 
నేరపునం [బౌఢాం 
ప్రంచాబ్బమ్ముల 


టొ ౯ 


లౌ 


పంచాస్య భోగ్య 


కిరు 


ఇల 


cele) 


DOSE 


౨౫45 


3౪౭ 
19" 
నిక 
0౮ 


3౩౧౫ 


ర్చి 


డిన ధాన్యరాసు 
కులవంటి మముం 
పగడా లిదిన 

ఏం 
పటుతర కంకణ 


పటు నారాచము 


రని 


న్ని 


పద(పడి తత్పదాం 
పదముల గర్క. 
పదములు లేడి 
పది రెండేడు లర 
పనిగల రీతి 
పనిచిన నాత( 
పనిబూనం ధన 
పరగ నందుని 
పరమ దయాళు. 
పరమయోగి హృ 
పరిఖానీరము 
పరిఖాసాల 
పరిణయ వస్తు 
పరిణయ వేళ 
పరిమోదంబున 


ఎ8 0౮ 


౧౩౭ 


౨౭ 
౩3క౫ 
౨00 
౨౩౮ 
౨.౨ 
౫౦ 
౧౮౩ 


85౫ 


ఎవి ఎలి క్‌ 


౩౪ఎలి 

౧౪౮ 

౫౦ 
౨ఎలీఎవి 


ద్య 


ce) 


౨౮౧ 


8౬౯ 


పరు డవ్యయుం 
పరులను జూడ 
పరు లెవ్వరు లేని 
పరువడి భీమ 
పరువడి వార 
సపజచు వారలు! 
పలికిన మాట 
పలుచని మోవితో 
పలు( బల్బు. లన(గ 
పలుమటజు లీనిషే 
పలుమరు హంస 
పవడంబు సకి 
పవలుం బుష్పిణి 
పవళింప( జేయు 
పొండుర వేదండ 
పాండు సుతు ల్భవ 
పాకారికుంభి 
పాథోధిజాపయో 
పాపపు గబ్బి బెబ్బు 
పాపెట విందియల్‌ 
పాములు తేష్ట 
పాయని బేమచే 
పారద శారదా 
పార్థతనయుని 
పాలిండ్లను కది 
పాలేటి తరగల 
పావను(డౌ సుర 
పిట్టనెక్కే యింత 


8-౨౨ 


౧0౮ 


౧౪ 


203 


అనిన న్యా 


30౧ 


పం 


నిడి 


EE 


అమీరు ధా 


౧౧2౭ 


క౭0 


౧౭౩ 


లి లి ౮ 


ళన 


ఊళ టా 


టా ఎవి 


౨౯0౧ 
౨23 
బిర 
౧౦౩ 
౧౪ ౪ 
౧౩౬ 


౧౭౧ 


యేల 


౧౯౪ 


పిడుగుల పెల్లు 
పిడు(గుల వలె 
పిన్నతనంబున 
పిన్నతనంబునుండి 
పిన్నతనాననుండి 
పిన్నతనాన మున్ను 
పుండరీకాక్షు( 


పురందర |పభృ. 
పురజన కోటికిం 
పుర పరిపంథి 

పుర మీబ్బంగి నలం 
పురమున దైత్య 


పురము నలంకరించుట 


పురవరకాంత 
పురవకసౌధ 
పురసౌధాగము 
పురి పరిఖాయి 
పురుషు లతివ 
పులిగోరుం బత 
పులిన శ్రీకటి 
పులులున్‌ సింహము 
పూర్ణ స్నామాజ్య 
పెండ్లి కూతురు 


"పెండిం జూడగ 
థి 


కింకా 


౮ 


౧oO 


౨౭8 


౨౩౦ 


౧౮౩ 


Fae) 


9 


౧౬ 


౨౮౩ 


౧౪౫8 


33_౨ 


౧౯2 


వివిళ 


3౧౭ 


౨2౭0 


"పెదవులు దడపృుచు 
సెనిచిన చిల్మలం 


పెనుచీకటి మొగు 
'పెనుభూతము నిను 


పెను విరహార్తి 
స్రాంగుచును సింగ 
పొంచి వెనువెం 
పొండనిన బోయి 
పొగరున కీర 

సౌరి పొరి బెబ్బులు 
పొరి పొరి మాయ 
ఫొలతి పయోధ 
పొలతియె గాదు 
పోయి హలాయుధు 
కూరలు బాంధవుల్‌ 
(పతిలేని చిలుక 
(ప్రమద దంతావ 
(పొంజలి (పణుతి 
[పాక ట మాద నా 
[పాబీన దక్షిణ 
(మయ బంధువుల 
|పియమున గోరి 
(ప్రియురాలి మోవి. 
(పీతి నీరీతి విను 


ఎవిఖ ల 
rer) 


౩2టొ 


8౧౦ 
౧౪ ఎలి 


౧౭౫ 
౨౯8 


౧౧8౬ 


౧౮౯ 


౧౮౮౧ 


DEO 


Mo 2 


౩20౧ 


౧ 


నిర 


నిల్‌ 


లట లి 


పీతిన్‌ ర్రైవత 
(సేమచే వ్యాససం 
(పోడవు గావు జూడ. 
(హౌఢతరో క్తులు 
ఫణినాథు(డే మౌని 
ఫలము లలరులు 
బంగరు కొండ 


బంగరుకోట పశళ్ళెర 
బంగరు చిలుకొ 


బంగారు గిండ్ర పై 
బరిధుజను లిట్లు 
బంభరంబును 
బలకృష్ణసాత్యకీ 
బలభదతనయ 
బలభ|దుండు ధరా 
బలభ[దుండు నృపా 
బలభ|దుండు ముహూ 
బలభదుం డొక 
బలితంపు పిడుగు 
బలియులు కర్ణ 
బలిసదనాపగాంత 
బలు( డా రేవతితో 
బలు(డే గాదు కృ 
బలుని యెడ కినుకచే 
బలువిడి గుడ్డ 
బలువున మాయ 
భాప్ఫ3 యర్థ 


౨00 
SPE 


ఇరా 


ఎలి యి 


౧.౨౮ 


DE 5 


౧౨౪ 


అనిల ళా 


ఎ౨౯ొరా 


కి౧౭ 


బాలా యీలాగు 
బాలిక కాపితా 
బాలిక నిన్నినా 
బిగిగల చన్గవల్‌ 


బిట్టు పెనుభూత 
బుధనుతుండగు 
'బెండంత పనికి 
బెడిదమగు తుంట 
భౌమ సింగాణిని 
బొమ్మల పెండ్రి 
భగిని పుట్నించి 
భటకోటి కహక 
భల్ప పంక్తులు చిత్త 
భవద|[గ జనకు(డైై 
భవదధర సీమ 
భవదుత్సావాము 
భవనములన్‌ విత 
భుెనుడెందాక 
భామిని చక్కదనం 
భావిబాధితమ 
భాషాసతీకచ 
భాసురమగు 
క్రీిమతనూజ యీ 
భీమార్జును లెనసిన 
భుగ భుగ వాసిం 
భువి నాతోడ నె 
భూధరమ్ముల బోలు 


భూనభము ల్న్మగ 


౧౦ం౯ొ 


౮.౨ 


౨౨౮౮ 


౧౯౧ 


౧ళరొో 
(ఎలిజా 
రడ 
వ్‌ 
విరిడు 
80౧ 
౨౫౫ 
౧౬౦ 
వి విజ, 
333 
8౮౫ 
౨౦౪ 


౧౦౦ 


(౧౩ 


భూపాల యేమి జె ౨౨౬ 
భూమిని యౌవన జాల 
భూరిజలో త్రీర్ల ౧౧౦ 
భూసుర పుణ్యాహ 3౬౫ 
మంగళ నీరాజ ౩౫౫ 
మంగళము లల ౧౬౦ 
మంచిదని మధ్య రా 
మంచిది గాని దచ్చ క్రి౭ళ 
మంజుల మహిళా ౧౨కె 
మండిత తారకా ౩౧ 
మంత మం|తార్థ ౧౦ 
మగకులమం 3౫౨ 
మగ. డిక లక్ష్మణా ౨౮౭ 
మగధ (తిగర్త 808 
మగరాల వాకిష్ట ౨౦౬ 
మగవారి కెన్నడుం ౨౯౮ 
మతి'కేను భూ పద ౪౫ 
మతిలో కొండొక ౨8౪ 
+, .,మతిన్‌ విరచనా ౧ 
మతో్యపదావాగ్ని ౨౬౦ 
మత్సమ సద్వయ ౧౩౮ 
నుత్సుతకుం [బియా ౧౪౩ 
మదన భవదంబ ౧౮౮ 
మదన సమానమూర్తి ౧౫౪, 

౨౩౩,౩౭౬. 
మదనాయాసము ౨౩౦ 
మద్దనునకే వడం థం 
మదనుని కూర్మి ౧౨౩ 


మదారాతి కుంఖీ 
మది గుట్టు జెడ 
మదిని చికాకు 

మది నిది నిశ్చ 
మది ముదమందగా 
మధుపకో టికి 
మధుర వృత్తులు 
మనకు న్యాదవ 
మనకు విపక్షు(డైన 
మన మిరువుర 
మనమున ధైర్య 
మనమున నీతి 
మనమున నీవు 
మన యదువృష్టి 
మనసిజుడన్‌ 
మనసు గలసిన 
మనుజులు పురు 
మమ్ము కలువల 
మయమాయామో హ 
మయు డను విశ్వ 
మరల కర్ణుని 
మరు. డక్షీణ 

మరు దధినాథు( 
మరు దధీశుండనే 
మరు నంప చిచ్చజకు 
మరునిం గెల్వ చను 
మరునిం జూచిన 
మరుమావు పిండ్లు 


aca 


20 


88౮ 


880౮ 


౧౮౩8 


అగు. 


అని దళ 


D0 


824 


౧౯౧ 


ఇల 


త3౫ 


3౧౨౩౨ 


చ్‌ 


తియ 


OD) 8 


Ene 


మరులెంతో ఘన 
మరువక చకకి 
మరువక నిక 
మజదలి ముట్ట 
మి నివు గోరి 
మజీ యవ్వన 
మణి యిదిగాక 
మజియు( గర్ఫూర 
మజీయునొా సమ 
మజీయు నుగ సేన 
మణీయు నొకొ 
మజుగుల కిగ్గి 
మలమూ[త కోణి 
మల్రికా వల్లికా 
మహే వరాహీశ 
మహిత రోషాగ్ని 
పూకు గల లేమి 
మాకు న్యారల 

మా కులమున కా 
మాట లిక జల్లు 
మాటికి మాటికి 
మా తండుల్‌ బహుళ 
మానిను లిట్టు 
మానిను లి త్తెజంగు 
మానిసి సాహస 
మాపొభూభామా 
మామక హృత్పఖే 
మామ ననుజ్లేయు 


38౯ 
అలి అందా 


O౨౨ 


(౧౯౯ 


౨౨౬౮ 
నిడి 0 
రల 
౩౬ ౧ 
3౧౩ 
విద ఇ 
౨౩౦ 


మాయ గజములచే 
మాయన్న దీన నీ 
మాయా కన్యక నం 
మా యింటి కోడలే 
మారు( డనేటి కర్గ 
మా రూపంబున 
ముడి (గుడ్డుం బెడ 
మిత దినాంతర 
మిన్న యౌచున్న 
మీ కన్య మరుని 
మీ పంపున గాదే 
మీ రన్నదమ్ము 
మీరలు ఫీమార్డు 
ముఖ బహిర్గత 
ముఖ మసాధార 
ముఖ సరోజ [భాం 
ముగుద యొకర్తు 
ముత్యపు. జిప్పలః 
ముదిమికి ముప్పు 
మునివలన దనకు; 
మును తనతో సు 
మును తనుగోరి 
మును దనకు గూంతు 
మును దెలిపిన వచ 
మును దై వనిర్ణయ౦ 
మును (దుపదాత్మ 
మును నాకున్‌ శశి 


'మునునే నవ్వుల 


802౭ 


అని ఎ ౪ 


3౪౦ 


worey 


౧౯౬ 


అ౨౯ా ది 


తడక 


౧౩౩ 


౨౦.౨ 


౮ 
౧౯౭ 


౧౫౮ 
op pe 


క౧౮ 


ఎండు 


వలకు 


323 


౨౨0౧ 


౨౫౩ 


DA 


తుద 


వించి ది 


మునుపటి నుండి 
మునుపటి మా 
మునుపటి రూపు 
మునుపది సండే 
మును పరుదెంచి 
మునుపు సాభదు 
మునుపే వాసవి 
మును ఖీష్మాదులు 
మును మాయన్న 
మును మున్నె నీ 
మును శుకరాజ 
మును శ్రీకృష్ణు(డు 
మున్నెన్ని మీరలె 
మురజ మృదంగ 
మురహర వా ర్త 
ముసుకుం బాయంగ 
ముహు ర్మపయత్న 
మూ(కలె పథిక 
వమృృగధ్లూర్హంబుల 
మెప్పుగ లక్ష్ముణు 
మెలు(గు వెన్నెల 
మెలుపులు [గమ్మి 
మెలతల్‌ రుక్మిణి 
మెల(త విరహా 
మేన తలగుడ్డ 


మేరు చతుర్దిశా 
మేలన(గ నేమి 


మొగిలిరేకు కటారి 


కిక. 
౧౧౧ 
౨౯౧ 
౧౯ 
33 
౧౩౮ 


AE 


380౧౬ 
ఎసి 


ane 
౨౭౩ 


3౫౪ 


ఎ౨ిరా౯ా 


ORD 
శాం 


౧౫౦ 
3౧౫ 


=౨౮ ౯ 


౧ల౭ 
అలీన ౮ 


౧౭.౨ 


౨౯ ళు 


D౨0౪ 
౧౪౯ 


మొదటన్‌ లక్ష్ముణు 
మొదల కౌరవుల 
మొదల నీమేన 
మొదల న్నేవిని 
మొదల న్వాండవ 
మొదల (శ్రీమదనం 
మొదల సహోదరీ 


మొలక తేనియ 
'యోదమున లక్ష 
యతిపతి యొక్క 
యమునానదీ |ప్రవా 
యూదవ కౌరవ 
యాదవులున్‌ మన 
యోగ్యం బేమో 
రంగదనంగ 

రణ పండితులగు 
రమణి కవ్వేళ 
రమణి యొకర్తు 
రమణి సుభ[ద 
రమణీ యమందిరా 
రమాకామిసీ 


రయమున నాచరిం 
రసదాడిమము 


రొకుమార శేఖరుం 
రాజగు. గాకస 
రాబీవామండు బలు 
రాణింపన్‌ నవ 


రామక వాజి 


క0౧౨ 


DEO 


౧౯ ళల 


కయ౧౯ె 


3౩౦2౭ 


3.౨౩ 


౨౧౩ 


౧౦౨ 


అణా 
2౧౮ 
8౫౮ 
రికి 
Cra 
౯ 
ఢ2 


౨౮ ౬ 
DED 


అబీ లీ డై 


Oe 


3౨౮ 
౮ 


రామా నీ వచనం 
రారాజు కౌర వేం 
రావణున కన్న 
రివ్వునను యెగసి 
వేది యీ బింబా 
అక్ష్మణునకును 
లక్షీ పదలాక 
లలన లివ్వల 
లలనలు మేఘ 
లలనాముఖము 
లలిత మృణాళ 
లాలిత రత్నకుం 
లికుచంబు లగ 
లీలను బొప్రై 
లీలను లక్షుణాహ్యా 
లోకుల వార్తలు 
లౌకిక వై ఏక 
వందిజనుల్‌ వైతొ 
వందే సుందర మిందు 
వచ్చిన సంయమీం 
వచ్చి [పణామ మొ 
వచ్చి (పభాస తీర్థ 
వడి వెంట నడచి 
వదలంజాలని యీ 
వనకేశీ విభవం 
వనజదళాక్షు 
వనజభవుండు 
ననభూ కన్యక 


80౧౪9౪ 
౨౦౭ 


30౪ 


౧౯౪ 


ఎవీ౯ాం 


క.నీ౮ 


3౭2౫ 


౧9౫ 
౧౫౧ 


౩౬౩ 


తివి.౨, 
తఏ ౮ 

౨౦౨ 
శీలి 


లి 


౧౯౬౪ 
3౪౭ 
వీి౧౭ 


(కల్లు 


వన వధూమళి 
వనితను ,మీరు 
వనిత నొసంగకన్‌ 
వనిత నొసంగనన్‌ 
వనితయెడ నవ్య 
వనితరో యీ వని 
వనిత లేనవ్వుతో 
వనితా నీదు మనో 
వనితామశికిని 
వనితామణి నితర 
వనితామణు లే 
వన్నెల జిలుంగు 
వర గంధర్వుచ 
వర పద్మ శంఖ 
వరుస నవద్య 
వరుస నిబ్బంగి 
వలపు మెలుంగు 
వలరాజు వలన 
వలిగుబ్బ లధిక మో 
వల్లభుం డనుకూల 
వశు( డగుచు రౌహి 
వౌని తోడుత నీ 
వాని నెందేని వెదకి 
వాని నెదిర్ప(గా 
వాని ముద్దుల మోవి 
వాని వయార మిక్‌ 
వారల కనుభవ 
వారల నలువృరిలోన 


౧౩ 


OME 


తటి 


శి౧౩ 


విడి 


౧౬ ౨ 


COE 


O౫౭ 


830) 


త 


౧౬౫ 
౫0౧ 


3౬౮ 


ఏ౬ ౫ 


(౧౦౯ 


30.9 


ఎన 3౭ 
3౧౫ 
se) 
౧౩౮ 
౨౭౨ 


(ధా 


వారల మహిమలు 
వారలు సమ్మతింప 
వా రవ్వధూవరు 
వారికి ముద్దుచెల్లెలు 
వారిట కే(గుదెంచి 
వా రిరువురిలో 
వావి దప్పు విధాత 
విచ్చలవిడిదాన 
విజయుం డాసతి 
వితత చకోరికా 
వితత ద్యుతి 
...విధేయుని దోర్జవ 
వినగదవయ్య 
వినుమన్నా మాక 
విమలక మల 
విమలజ్ఞానము 
విమలార్గచం[ద 
వియదాదర్శన 
విరథులును వీత 
విరహిణీజన 
విరథు ల్వీత నిజా 
విరిగె రథ |వ్రజం 
విరుల దొజుంగు 
విరులు గంధవళ్లు 
విలు నమ్ము జన 
వివిధ సంపన్నముల్‌ 
ప్రిని వరింఛితేని 
వీరలు వెల్టులె 


౧౪ 


౨౦౬ 


న అ క 


౩౯ 


D౨౧౮ 


OD 


ఖం 


80౩ 


Xo 


౧౧9 
అలి యీ 2 
౧౯౮ 


గ్య 


తి౬ు ౨ 


౩లఅల 


౧౬౪ 


3౨౧ 


3౧౦ 


వృ త్తనితంబ 
వృషగిరిశు కటాక్ష 
వెండి యతం డ[భ 
వెడవిల్తుని ఫిరంగి 
వెన్నెల కాకకే 
వెజపు విడి తా 
వెణవక దైత్య 
వెల వెలన బోయి 
"వేడుక తోడుత 
వేడుక మాటలు 
వేదపద [పద 
వేనలిబాసి [కొ 
వేమారు (బీతిమై 
వేయాలకింపు మా 
వేళకు కూరలేక 
వేసారకను 
"వెరివిఫాల ఫాల 
వై వాహిక మౌహూ 
వై వాహికోత్సవ 
వ్యర్థ మనీషు( డౌ 
వ్యాస వై ఖానస 
(వేలెడు తొరహార 
శకుని బాహ్హీక 
శకుని సుయోధను 
శ[కు( డప్పరవధూ 
శతసహ్మస వ్యాఘ 
శమన తనూజు( 
శరజన్మ (పహత 


చెడింది 


305 


MOAB 


srere 


౧౪౮ 


50౮0 


23 
అలి యే 
తలి 
చి 
శిజు 2 
Moree) 


కిం 


erm 


తిల 


శరజాత (పభ వా 
శరజాతాంబక ౩౪౬ 
శరదిందుబింబ ౧౦౫ 
శరభసింహ లులాయ ౩౪౧ 
శశిముభీపద్మ ౧౬౭ 
శశిరేఖ నిట ౩౨౭ 
శశ్తిరేభామణి 380౯ 
శా స్త్రనిషద్ధాన్య ౧౩ 
శిరముపై గేదంగి OEE 
శివునిం బగ(గొని డా 
శిశిరుండు జల ౧౨౦ 
శిశ్సువు తనకు ౨౧-౨౨ 
శుకవాణి మావి ౧౫౭ 
శుక వాల్మీకి వ ౨ 
శుక వాల్మీకి ౭ 
శూరవరసార 2౪, 8౫,8౬ 
"శేషా డ్రినాధ థి కిరొజ 
"శె శవవేళ గూడిన ౨౩౫ 
శ ళవవేళనే ౧౦౩ 
(బ్రుకర శృంగార ౮౯ 
శ్రీకర సర్వదిగ్వర 88౮ 
(క్రీ కృష్ణా యిదీ ౩౧౦ 
శ్రీగంధ వన లస ౨6 
శ్రీ తరుణీ తరు ౩౭౧ 
శీ తీరునే ంగ(డప్పని ఇలా 
శ్రీ ధనుష్కో_టి స్నానంబు ౪౯ 
భ్రీధరుం డరుణ తె 


శ్రుమత "గాసుభ మణీ లిక నో 


శ్రీమద్వేంకట రాఘవ 
శ్రీ మహిళామల 
శ్రీయుతమూ ర్రియెన 
శ్రీరమణీకుచ 
(శ్రీరమణీ మణీ 

(శ్రీ రమాంశ సుజన 
శ్రీ స్తన కుసుమ 
శ్రీ సన _సబక 
(శేయోభూతముగాగ 
శ్వేత ద్వీపమున 
సంగర రంగవై రి 
సంజయాదినృపా 
సంతదోషాక 
సంతతనితాంత 
సంపూర్ణరాజ 


సక లచఛరాచరా 


. 
సే 
డే ఆ 
& 


సక 
సక క 
స 
జో 


సత్తి దొస(గవల 


3౩ 


3౮ 
డి 


8.౨౮ 


rele) 


౨00౧ 


863 


8.౨8 


సతి నెజు ల్నెమిలి 
సతిపతు లీరీతి 

సతి వెత జెందుటల్‌ 
కథనంబు 


బిగి 
(6 
౨ 


«28 

EA Les 
Gc} 
లగ 
చ్చు 
ర 


ముం బొంకము 
మరచణుండవై 
మశీతోష్ట సు 
ర(గున తెర 
ర(గున లగ్న 
ర(గున షట్ప 
రసగుణాకరుం 
రసత నీవధూటి 


aA 2 of A 


es 


aA aN 


eA ర ర 
ర్య 
ఇని 6 
క్రో 
[గి 
బ్రో 


రసాన్నంబులు 


(AS 
అ 
es 
జ్‌ 
ab 
కా 


సలిలపూరిత 
సలిలాధీశ్వరు 


సవరముల నెందు 


tw 
ళ్‌ 
ఓ 


3౬౬ 
3౬౫,3౬౬ 
౧౬౬ 

బ్‌ 


౧౦౭ 


సర్వుకాలం బహిం 
సాంకవ పాంక 
సాంబకృతవర్మ 
సాధుమతి సకల 
సామాదినిగమ 
సారంగముల మించు 
సారణానిరుద్ధ 
సారతరనిగమ 
సారము, దాసా 
సారాచారా సౌరా 
సీరి స్వతంతు:డు 
సుందరీమణి యోర్తు 
సుగుణవతీమతల్లి 
సుతనిటు లూర 
సుమళిందాయిత 
సుముహూ ర్రవేళ 
సురగురు [ప్రముఖు 


సురలమృతం ఇహ 
సురలోకభోగ్యమై 
సురలోకమ్సు విభాతి 


సురసరణి వమ? 


3.౨౯౩౨౩౧ 
౨౧౮ 
౧౬౧ 
౧౦౮ 

౩౪౬ 
౮౯ 
౨౧౯ా 


ep 


ST 


డిం 
ఓట 


పడు! 


సూరిజన సమ్మత 
సూర్యోపలచ్చవి 
శ్రాపానముల నక్క 
సౌరు బొలుపారు 
స్మర విశిఖార్రి 
న్న్న లబ్ధిములైై 
స్వర్ణ భూధర 
సామి పరాకు మీ 
స్వామి భవన్ముఖ 
స్వామి ఇదె జూడు 
స్వామీ యెన్నడు లేని 
స్వామీ యేమని దెల్ఫ 
పహూతదోషన 

హరి( గొలిచి కౌను 
హరి6 గొలిచి ధర్మ 


హరితనయాఖ్యచే 
హరితో స్వర్గము 
హరిపదసక్తులుం 
హరిపాదోద్భవ 
హరి యఖిలార్భ 


హారీ యిటు లాన 


తలి 


3౬ ఇ 


(౧౮౧౬ 


౧౨౨ 


Mr] 


౧౩౨ 


అలి దా యే 


౨౧౩ 


౨౬౫ 


OE 


30౦౮ 
౧౮౮ 


లాం 


కరా 


S8౪3 


తెల్ల 2 


హరి యీలాగున 
హరియున్‌ సోదరి 
హరి శిఖి ధర్మ 

హరి సాత్యకియుం 


హలధరు( డిట్టు 
హలముసలంబుల 
హలి కన్యా(పదు( 
హలికులిశాంతి 
హల్లక్కపసవ 
హవ్యోచిత [దవ్య 
హాటక గర్భు. డొన 
హా విధి యెట్లు 
హా విమలాంగి హా 
హపాతులు పురోహి 
హితులు భూపతు 
హితు లెవరు లేని 
హిమకరరాగ 
హిమభానుం డుద 


౨౮౬ 


ఎని౧౭ 


అనిల టి 


౨౪3 


భె ౪ 
డి 


(౧౬౧ 


౧ం౯ా 


శిండొ 


338౪ 


33౫% 
(అణాల 
౨౯ 

చిణోడు 


3.౨౭ 


యళ 


గ] 


౧౭ 


౪0౧ 


తం 
తా 


౪౧ 


13 


12 


27 


లే 


12 


10 


26 


24 


15 


అము ర కులే 


(పీఠిక) 


ఢనస్నో జీ డీండవలన్‌నోది 

[దామాజుల [దాహానుజుం 

రూ రేవ కూ వెళ్ల 

1961 194 

సర సింతా నారసింహ 

24.9 18972 249.187 

అనినప్పుతు ౬ అనినప్పుడు, రస-౬ 

వారినంజి వారివరకు 

ఒక - పరిశీలన ఒక పరిశీలన 

విరా భక్క విరాళాలకు 

౯ ౬ 

నేనే నేనీ 

౧౧|[౨ ఒకటిన్నర 

వల్నె వన్నె 

రసజ్ఞును(డు రసజ్ఞులు 

(దీనితర్వాతగల 11 వరుస అనవసరము,) 

కాశ్చరణా కశ్చారణా 
TEXT 

నాంబకా నాంబక 

సౌఖ్యాగ శిఖా|గ 

హోమ హేమ 


3౫౮ 
దా 


ఎలా 


O09 


౧౧౭ 


SEE 


౧౪౫౩ 


03౦ 


O౫౨ 


cI 


౯౦ 


౧౯.౨ 


౧౯౩ 


ns © 
య 


0 


10 
వ 


18 


17 
18 


తగ్గగ 
కేనయే 


పనుప 


తద్గగ 
కెనయే 
మునుప 


“నాహిమాంబువు పూజకని యొసంగును తన 


హాసంబునకు సాటి యన్న యట్లు” 


ఈచరణమును చేర్చుకొనవలెను. 


వాది 


ఘనగా తుజై తున్నచ్చ 


వర్ణ 
దీవెనె 
రించ 
నన్నఆ 
es 
ధగద్ధ 
కుండగు 
మురింపె 
న్మెణువ్వె 
దటిర గ్ని 
లోకైల్‌ 
అణ(గ 
తాహార 
రీపితా 
కేగె 
హోమ 
కుజస 
సామి 
మిన్నదె 
పుచ్నించి 


లలంత 


వారినెదిర్చియా 
ఘనగా[తున్‌ సచ్చ 
వర్గ 

దీవెన 
చంచ 
నన్స 
[పాచీ 
ధగద్ధగ 
కు(డగు 
మురిపె 
న్నెళటుల్వె 
దటిదగ్ని 
లోకైక 
లణ(గ 
తారహార ' 
దీపితా 
కేగెనో 
హేమ 
కుజన 
సామె 
మిన్నందె 
పుట్నింటి 
లంత 


DEE 
౧౯ాైా 
౨౦౭ 


౨౦౮ 


జి 


౨.౨౦ 


౨౨౫ 


౨9౫ 


౨958 


౨౭౫ 


ఎలు 


అలి ౪ ౮ 


౨౬ -_లి 


ను న 


ఎవి దు దం 


2౯ CO 


కిం 


౦౭ 


దణ 


800౧ 


90౪ 


30౦౦ల 


3.9౪ 


కి.౨౭ 


ఉ.౨రా 


83౦ 


3౩3.౨ 


10 
10 


15 
17 
వలి 


15 


15 


18 


17 


వలి 


18 
28 
22 


దాణిసిం 
తానుతా 
ధగద్ధగిత 
వ్మేన 
భగినిలో 
లిన్వేడి 
సీటు 
యిలాటి 
నౌక్క 
దృక్మ 
మృత్యు 
మదన 
నిలు కె 
నిన్ను 
చతురా 
దొసగ 


బరింప 
బుదుహుత 
దళ 
కాహక 
చాపలా 
క్కు.మ్మ 
ట్టణీత ముగాది 
బిన్ని 
జంబునే 
రమిత 
రహరి 


జాణినిన్‌ 
నుల్భా 
ధగద్ధగద్ధగిత 
ల్మేన 
భగినితో 
సిన్వేడి 
నీటు 
యీలాటి 
నొక్క 
దృక్ళ 
మృత్యుం 
మదవ 
నికనె 
న్నిను 
చతుర్థా 
నొసంగ 
మింట 
జరింప 
బురుహూత 
రశ 

బలా హక 
చపలా 
క్కుుమ్మరి 
ట్టణీకముగాదు 
బన్ని 
జంబనే 
దమిత 
లహరి 


3౩౩3౮ 


%3 


కయ 
తలలు 
క౫ం 
తిర 
వెన 
83౫ 
నూ 
528 


Cra 


30% 


36 ౫ 


33 


16 
18 
28 


"14 


18 
వర్‌ 
15 


17 


౨2 


20 
5 


నియతి 
దనర 
దృకుురం 


“పాకాత 


మేతి 
[భమర 
శాలంకాల 
నన 
కలగదా 

MN 
నందిని 
హేమా(ది 
గేశా 


